కీచక వధ 


(సరళ వ్యాఖ్యాన సహితం) 


వ్వాఖ్వాత 
డా॥ ఆర్‌. అనంత పద్మనాభరావు 





వ్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2018 


46 
77101 ట౧౦౧మల(20” 


(€077277524270 0 
1) 1. ఉం20012 9200202012 20 


ల. 0121003 00102400 లడలు సిం. 1349 
(అ౫11200 1₹06ల706 


777 ౨777౧" 20186 


6౦౮7౬ * 2000 


గ/రి/గా?66 ల) + 


ఏ11%4011 11ట0021 5012021. 1.4.5. 
603676 0౦0౦1 

ిు22 ుుం26 లంజ జయ 
ం26 


రి 


0102601003 స సు101 
స .. 00026. 


777/66 2/౧ 


యు22 మంం26ర లజటరుజుఖయి 91653 
ం2ట- 51/ 507 


ముందుమాట 


భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు వేదాలు, పురాణాలు, 
ఇతిహాసాలు మూలాధారాలుగా ఖ్యాతిగాంచాయి. వేదాలలోని సారాన్ని 
రంగరించి భగవాన్‌ వేదవ్యాసుల వారు మహాభారత ఇతిహాసాన్ని 
పంచమవేదంగా తీర్చిదిద్దారు. మహాభారతం మన జాతీయ కావ్యం. 
చతుర్విధ పురుషార్థాల సాధనకు కావలసిన విజ్ఞానమంతా ఇందులో 
చక్కగా వేదవ్యాసుల వారు ఇమిడ్చారు. మహాభారతం పంచమవేదంగానే 
కాక భారతీయ విజ్ఞాన శాస్త్ర సర్వస్వంగా ప్రశస్తికక్కింది. 


వేదవ్యాసుల వారు భారత కథను జయేతలిహాసంగా తీర్చిదిద్ది తన 
శిష్యులద్వారా వివిధ లోకాలలో వ్యాపింపజేశారు. వైశంపాయనుడు 
జనమేజయ మహారాజుకు ఈ కథను వినిపించాడు. అలా వినిపించగా 
పెంపొందిన కథను భారతం అన్నారు. ఆ తరువాత రోమహర్ష్నణుని 
కుమారుడైన ఉగ్రభశ్రవసుడు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న 
శౌనకాది మహామునులకు వివరించాడు. మునులడిగిన ప్రశ్నలకు 
ఉగ్రభవసుడు చెప్పిన కథార్జ్థాలతో కలిపి భారతం “మహాభారతం” 
అయ్యింది. 

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్‌ క్వచిత్‌” 

ఇందులోఉన్నది ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఎక్కడా 


ఉండదు - అని సూత పౌరాణికులు శౌనకాది మహామునులకు 
మహాభారత ప్రాశస్యాన్ని వివరించాడు. 


పంచమవేదంగా, భారతీయ విజ్ఞాన శాస్త్రంగా ఖ్యాతిగొన్న సంస్కృత 
వ్యాసభారతాన్ని ఆదికవి నన్నయ, కవిబ్రహ్మ తిక్కన, ప్రబంధ 
పరమేశ్వరుడు ఎల్జిన ఆంధ్రీకరించారు. 


1 


తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మప్రచారంలో భాగంగా కవిత్రయ 
విరచిత శ్రీమదాంధ్ర మహాభారతానికి తెలుగులో సుప్రసిద్ధ పండితులచే 
చక్కటి వ్యాఖ్యానాన్ని వ్రాయించి 15 సంపుటాలుగా ముద్రించి తెలుగు 
ప్రజలకు అందించింది. తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత 
శ్రీమహాభారతం విశేష ప్రజాదరణను పొంది ఇప్పటికే దాదాపు 
25,000లకు పైగా ప్రతులు అమ్ముడుపోయాయి. 


ఇదివరకు తి.తి.దే. ముద్రించిన కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర 
మహాభారతంలోని ప్రశస్తమైన నలోపాఖ్యానం, సావిత్రి ఉపాఖ్యానం వంటి 
ఉపాఖ్యానాలను, సుప్రసిద్ధ ఘట్టాలను, కథలను వ్యాఖ్యానంతోపాటు 
ప్రత్యేకించి చిన్న చిన్న పుస్తకాలుగా ముద్రిస్తే నేటి తరం సమాజానికి 
చాలా ఉపయోగకారి అవుతుందని తి.తి. దేవస్థానములు సంకల్పించింది. 
ఆ సంకల్పానికి ప్రతిరూపమే ఈ భారతోపాఖ్యానాలు (గ్రంథమాల. 
ఈ (గ్రంథమాలలో భాగంగా ఉదంకోపాఖ్యానం, గరుడోపాఖ్యానం, 
యయాతి చరిత్ర, దుష్యంతోపాఖ్యానం, శిశుపాలుని కథ, నలోపాఖ్యానం, 
ధర్మవ్యాధోపాఖ్యానం, రామోపాఖ్యానం, సావిషత్రుపాఖ్యానం, కీచకుని కథ, 
శ్రీకృష్ణరాయబారం, అంబోపాఖ్యానం, హంసకాకీయోపాఖ్యానం, 
నాడీజంఘుని కథ, బ్రాహ్మణగీతలు అనే 15 శీర్షికలను ఎంపిక చేసి 
తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్దులైన పండితులచే చక్కటి పీరికలను వ్రాయించి, 
ముద్రించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నది. ఇందులో భాగమే 
ప్రస్తుతం మీకందిస్తున్న కీచక వధ. 

భక్తమహాశయులు, సాహితీ ప్రియులు ఈ [గ్రంథమును ఆదరిస్తారని 
మనసార కోరుకుంటూ... 


సదా శ్రీవారిసేవలో... 


న్‌్‌ 
కార్యనిర్వహణాధికారి 
తి.తి.దేవస్థానములు, తిరుపతి 


పీర్రిక 


శ్రీయనగౌరి నా బరగు చెల్వకు చిత్తము పల్లవింప భ 

ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాబ్చి “విష్లురూ 

పాయ నమశ్శివాయ” యని పల్కెడు భక్తజనంబు వైదిక 

ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్బెద నిష్టసిద్ధికిన్‌”. 

(శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము - ప్రథమాశ్వాసము -1) 

“కీచకవధ” ఘట్టం శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము - 
ద్వితీయాశ్వాసము నుండి గ్రహింపబడింది. దీని రచయిత తిక్కన సోమయాజి. 
తిక్కన 18వ శతాబ్దివాడు. నెల్లూరును పాలించిన మనుమసిద్దికి ఆప్తుడు, 
మంత్రి, దండనాథుడు, ఆస్థానకవి. తిక్కన మంచి యౌవనంలో ఉన్నపుడు 
ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా వ్రాశాడు. పూర్వరామాయణాన్ని తిక్కన 
తాత భాస్మరుడు వ్రాశాడు. తిక్కన యజ్ఞం చేసి సోమయాజియైనాడు. 
ఆంధ్రదేశంలో ఆనాడు వైష్ణవులు వైవులు మతకలహాలతో, సంకుచిత 
స్వభావాలతో ఐకమత్యం లేకుండా నాశనమైపోతున్నారు. అది గమనించిన 
తిక్కన విష్ణువు శివుడు వేరువేరు కాదని లోకానికి తెలియజేయాలని 
హరిహరనాథుని ఆరాధించాడు. 


“క్రిమస్థిమాలాం కిము కౌస్తుభం వా 
పరిష్కియాయాం బహుమన్యసే త్వమ్‌ 
కింకాలకూటః కిము వా యశోదా 
స్తన్యం తవ స్వాదు వద ప్రభో మే.” 
(శ్రీమదాంధ్ర మహాభారతము -విరాటపర్వము -ప్రథమాశ్వాసము -11) 


(ఓ దేవా! నీ అలంకరణలలో ఎముకల దండలు ఉన్నాయి(శివుడు) 
కౌస్తుభరత్నం ఉంది (విష్ణువు) వాటిలో నీకేది ఇష్టం. ఓస్వామీ నీవు కాలకూట 
విషం త్రాగావు (శివుడు) యశోద చనుప్రాలు తాగావు (శ్రీకృష్ణుడు- విష్ణువు) 
వాటిలో నీకేది రుచిగా ఉంది. తేల్చి చెప్పుమని ప్రశ్నించాడు) అంటే విష్ణువే 
ఈశ్వరుడు ఈశ్వరుడే విష్ణువు అని అర్థం. సోమయాజియైన తిక్కన ఈ 


ఇగ 


అభిప్రాయంతో వ్యాసభారతాన్ని తెనుగు చేశాడు. అంతకు పూర్వమే పదకొందవ 
శతాబ్దం వాడైన నన్నయ తెలుగులో భారతాన్ని వ్రాయదలచి ప్రణాళికను 
రూపొందించాడు. ఆ ప్రణాళికతో పాటు ఆది, సభాపర్వాలు, ఆరణ్యపర్వంలో 
కొంతభాగం అనువదించాడు. ఆ వ్రణాళిక ఆధారంగానే తిక్కన 
భారతానువాదానికి పూనుకొన్నాడు. అయితే ఆరణ్యపర్వం జోలికి పోకుండా 
విరాటపర్వంతో మొదలుపెట్టాడు. మహాప్రస్థాన పర్వం వరకుగల పదునైదు 
పర్వాలను తెనిగించాడు. భారతారంభ ప్రార్థనా పద్యమైన “శ్రీయన 
గౌరినాబరగు పద్యంలో హరిహరనాథుని స్తుతించాడు. “విష్ణురూపాయ 
నమశ్శివాయ” మని నమస్కరించాడు. నిర్వచనోత్తర రామాయణాన్ని తనకు 
ఆప్పుడు, ప్రభువు అయిన మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. సోమయాజిగా 
తన భారతాన్ని నరాంకితం చేయడానికి ఇష్టపడక హరిహరనాథునికే 
అంకితమిచ్చాడు. తిక్మన తన భారతంలో తన్ను గురించి చెప్పుకున్న అంశాలు 
చాల తక్కువ. భారతానికి పూర్వం తిక్కన తానువ్రాసిన “నిర్వచనోత్తర 
రామాయణములో తనను గూర్చి కొంతచెప్పుకున్నాడు. 


మ॥ “అమలోదాత్తమనీష నేనుభయ కావ్యప్రాధి బాటించు శి 
ల్పమునం బారగుడం, గళావిదుడ, నాపస్తంబ సూత్రుండ, గౌ 
తమ గోత్రుండ, మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ, న 
న్నమకుంగొమ్మన మంత్రికిన్‌ సుతుడ దిక్కాంకుండ సన్మాన్యుడన్‌ 
(నిర్వచనోత్తర రామాయణము- ప్రథమాశ్వాసము -18) 


తిక్సన తనను తాను పరిచయం చేసుకున్న మొదటి పద్యం ఇది. దీనినిబట్టి 
ఆతని తల్లిదండ్రులు, గోత్రాదులు స్పష్టంగా తెలుస్తున్నాయి. అంతేగాక తిక్కనకు 
ఆనాటికే ఉభయకవి మిత్రుడనే బిరుదుకూడ ఉన్నట్లు తెస్తుంది 


ఇక భారతాన్ని గూర్చి తిక్కన చెప్పిన విషయం గుర్తింపదగి ఉంది. 


ఉ।। కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి యాం 
ధ్రావళి మోదముం బొరయు నట్లుగ సాత్యవతేయ సంస్కృతి 
శ్రీవిభవాస్పదంబయిన చిత్తముతోడ మహాకవిత్వ దీ 
క్షావిధి నొంది పద్యముల గద్యములన్‌ రచియించెదన్‌ కృతుల్‌ 
(శ్రీమదాంధ్ర మహాభారతము -విరాటపర్వము -ప్రథమశ్వాసము. 80) 


ఇ711 


“ఆంధ్రులందరూ దొప్పలవంటి చెవులతో మహాభారతమనే అమృతాన్ని 
తనివితీరా త్రాగి, ఆహ్లాదాన్ని పొందేటట్లుగా, వ్యాస భగవానుని భావనలతో 
నిండిన విషయాలను గొప్ప కవిత్వలక్షణాలతో పద్యాలు, గద్యాలలో రచిస్తాను”. 
అని తిక్కన చెప్పుకున్నాడు. ఇక్కడ కొన్ని విశేషాలు గమనింపదగి ఉన్నాయి. 


1. “భారతామృతము”- 


అంటే భారతాన్ని తిక్కనగారు అమృతంతో సమానంగా చెప్పాడు. 
మృత్యువు నుండి తప్పించేది అమృతం. దీనిని సేవించినవారు దేవతలు. 
భారతం వినేవారి చెవులలో అమృతం పోసినట్లుగా ఉంటుందని తిక్కనగారి 
అభిప్రాయం. ఈమాటద్వారా తిక్కన భారతం యొక్క నిత్యత్వాన్నీ 
ఆస్వాదనీయత్వాన్నీ విశ్వజనీనత్వాన్నీ సూచించాడు. 


లె “కర్ణపుటంబుల.... మోదంబొరయునట్లుగ”- 


తన కవిత (శవణానందాన్ని కలిగిస్తుందనీ, చవులూరిస్తుందనీ, 
ఆలోచనామృతాన్ని అందిస్తుందనీ, పాఠకులకు రసానందాన్ని నింపుతుందనీ, 
తిక్కన తెలియజేశాడు. అంతేగాక సామాజిక ప్రయోజనాలు గూడ ఈ భారతంలో 
చక్కగా చర్చించబడినట్లు తిక్కన సూచించాడు. 


తిక్కన భారతము ఎక్కువగా నాటకీయశైలిలో వ్రాయబడింది. భారతము 
లోని ప్రతిపాత్ర ప్రతిసన్నివేశం పాఠకునికి, శ్రోతకు కన్నులకు కట్టినట్లుగా 
ఉంటుంది. ఆవిధమైన ఒక అద్భుతమైన నాటక సన్నివేశం గల ఘట్టం 
“కీచకవధ”. ఈ ఘట్టంలో ప్రధాన పాత్రలు 1. కీచకుడు 2. ద్రౌపది 3. 
భీముడు. వీరితోపాటు విరాటరాజు, ఆతని భార్య సుధేష్ణ ధర్శజాదులు 
ఉపకీచకులు పాత్రలుగా కనిపిస్తారు. తిక్కన పాత్రసృష్టిగాని సన్నివేశకల్పనా 
చాతుర్యంకాని అనితరసాధ్యం. అందుకే పండిత విమర్శకులు ఆతనిని 
“కవిబ్రహ్మ అని అన్నారు. అంతేగాక సంస్కృతాంధ్ర భాషలలో కవితచెప్పగల 
నేర్పరియని తెలిసిన పండితులు “ఉభయకవి మిత్రుడ”ని సన్మానించారు. 
ఇంతటి మహానుభావుడైన తిక్కన “కీచకవధ” ఘట్టాన్ని మనం కొంంత 
పరిశీలిద్దాం. 


మ 


భారతీయ సంస్కృతికి మూలమైన [గ్రంథాలు ప్రధానంగా మూడు. అవి 
ఒకటి రామాయణము, రెండు భారతము, మూడు భాగవతము. ఇందులో 
రామాయణము ప్రధానంగా గృహస్థధర్మాన్ని చెపుతుంది. భారతము సమాజ 
ధర్మాన్ని ప్రధానంగా ప్రబోధిస్తుంది. భాగవతము ప్రధానంగా మోక్షమార్దాన్ని 
తెలియజేస్తుంది. భారతములో పాత్రలు అనేకాలు. కొన్ని పాత్రలు సాత్విక 
గుణ ప్రసిద్ధాలు. మరికొన్ని పాత్రలు రజోగుణ ప్రసిద్ధాలు. ఇంకనూ కొన్ని 
పాత్రలు తమోగుణ ప్రసిద్ధాలు. ఇంతవైవిధ్యం గల పాత్రలతో ఎన్నో సన్నివేశ 
కల్పనలతో భారతము చక్కగా తీర్చిదిద్దబడింది. అందుకే భారతంలోలేని 
విషయం ప్రపంచంలో లేదని అంటారు. సహజంగా “భారతి శబ్దానికి 
భరతవంశీయుల చరిత్ర అని అర్ధం చెపుతారు. అంతేగాక భ=ప్రకాశం; 
ప్రకాశం సత్వగుణంతో కలుగుతుంది. ర=రజోగుణం. త=తమోగుణం. వెరసి 
భారతమని గూడ చెప్పవచ్చు. అంటే సత్వరజస్తమోగుణ ప్రధానమైన పాత్రలచే 
నిర్మింపబడిందని అర్థం. 


కవిత్రయంవారు (నన్నయ, తిక్కన, ఎర్రన) వ్రాసిన భారతము పర్వాలుగా 
విభజింపబడింది. కురుపాందవుల జన్నాదుల విషయాన్ని తెలియజేసేది 
ఆదిపర్వం. సభలో జూదమాడడం ద్రౌపదీ పరాభవం సభాపర్వం. పాండవులు 
అరణ్యవాస జీవితాన్ని గడిపిన అంశాన్ని తెలిపేది అరణ్యపర్వం. పాండవులు 
మారువేషాలలో ఒక్క సంవత్సరకాలం విరాటమహారాజు కొలువులో 
అజ్ఞాతవాసాన్ని గడిపిన విషయాన్ని కలిగి ఉందేది విరాటపర్వం. ఆ విధంగా 
తెలుగులో భారతకథ పదునెనిమిది పర్వాలలో వ్రాయబడింది. కథ విసృతిని 
బట్టి పర్వాలు మళ్ళీ ఆశ్వాసాలుగా విభజింపబడినాయి. కీచకవధ ఘట్టం 
భారతము-విరాటపర్వములో ద్వితీయాశ్వాసములో ఉంది. 


పూర్వకథ : కురు సామ్రాజ్యాధిపతియైన ధృతరాష్ట్రుని కుమారులు 
వందమంది. వీరిని కౌరవులు అంటారు. ధృతరాషుని తమ్ముడు పాండురాజు. 
ఇతని కుమారులు ఐదుమంది. వీరిని పాండవులు అంటారు. రాజ్యాధికారం 
కోసం కురుపాందవుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడినాయి. వారి మధ్య 
సయోధ్య కుదరదని తెలిసిన భీష్మద్రోణాదులు రాజ్యాన్ని రెండుగా చేయడానికి 
అంగీకరించారు. వారి అనుమతితో ధృతరాషఘ్రుడు హస్తినను కౌరవులకు, 


13 


ఇంద్రప్రస్థాన్ని పాండవులకు పంచి ఇచ్చాడు. శ్రీకృష్ణుని సాయంతో పాండవులు 
రాజసూయయాగం నిర్వహించారు. ఆయాగానికి వచ్చిన దుర్యోధనుడు 
పాండవులకు ఇతరరాజులు తెచ్చి ఇచ్చిన కానుకలు చూసి ఈర్చ్యకు లోనైనాడు. 
అంతేగాక తాను మయసభలో కాలుజారి పడినపుడు ద్రౌపది చూచి నవ్విందని 
భ్రమపడి పాండవులపై పగను పెంచుకున్నాడు. ఆ కారణంగా పాండవుల్ని 
హస్తినకు పిలిపించి తనమామ శకునితో మాయజూదం ఆడించాడు. పాండవుల 
రాజ్యాన్ని హస్తగతం చేసుకొన్నాడు. నిండు సభలోనికి పాండవులు చూస్తుండగా 
ద్రౌపదిని దుశ్ళాసనుడు జుట్టుపట్టిలాగికొని వచ్చాడు. ఆమెను వివస్త్రను 
చేయడానికి పూనుకొన్నాడు. శ్రీకృష్ణపరమాత్మ ద్రౌపది మానాన్ని తనమాయచే 
కాపాడాడు. ఇది జరిగిన తరువాత ధృతరాష్ష్రుడు పాండవుల రాజ్యాన్ని 
పాండవులకిచ్చివేశాడు. దుర్యోధనుడు తిరిగి ధర్మారాజును పునర్‌ ద్యూతానికి 
ఆహ్వానించాడు. క్షత్రియధర్మానుసారం ధర్మరాజు తిరిగి జూదమాడాదు. శకుని 
మాయా జూదంలో ధర్మరాజు తిరిగి ఓడిపోయాడు. ఈసారి పందెం ఓడినవారు 
పందైండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక్కసంవత్సరం అజ్ఞాతవాసం 
చేయడానికి ధర్మరాజు కంకుభట్టు పేరుతో విరాటరాజు దగ్గర చేరాడు. భీముడు 
వలలుడు అనుపేరుతో విరాటరాజు వంటశాలలో వంటవాడుగా చేరాడు. 
అర్జునుడు బృహన్నల పేరుతో విరటుని కొలువులో నాట్యాచారుడుగా చేరాడు. 
నకులుడు దామగ్రంధథి పేరుతో విరటుని అశ్వశాలలో చేరాడు. సహదేవుడు 
తంత్రీపాలుడు పేరుతో విరాటరాజు గోశాలలో చేరాడు. ద్రౌపది మాలిని 
పేరుతో విరాటరాజు భార్య సుధేష్ట వద్ద చేరింది. ఈవిధంగా వారి అజ్ఞాతవాసం 
ప్రారంభమయ్యింది. 


కీచకవధ కథ :- విరాటరాజు బావమరిది కీచకుడు. ఆతడు మత్స్య 
రాజ్యానికి దండనాథుడు. ఆతని తమ్ములు నూట ఐదుగురు. కీచకుడు 
సింహబలుడు. బలగర్వితుడు. ఒకనాడు తన సహోదరియైన సుధేష్ట మందిరానికి 
వచ్చాడు. సైరంధ్రిగా మాలిని పేరుతోఉన్న ద్రౌపదిని చూచాడు. మొదటి 
చూపులోనె ఆమెపై వలపుగొన్నాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితు డైనాడు. 
ఆమెపై మోహంతో అనుచితమైన పనులు చేయనారంభించాడు. ఆమెను 
కళ్ళతోనె మింగేటట్లు చూశాడు. ఆమె గజగజ వణికిపోయింది. ఆమెను 


గ 


సమీపించబోయాడు. ఆమె తెల్లబోయింది. ఆమెను గురించిన వివరాలు అక్క 
సుధేష్టను అడిగాడు. సుధేష్ట నేర్పుగా మాటమార్చింది. అయినా ఆతని 
మనసుమారలేదు. ఆతడు తెగించి సైరంధ్రితో నేరుగా మాట్లాడడం మొదలు 
పెట్టాడు. ఆమె అందాన్ని పొగడాడు. నీ పేరేమిటి? నీవు ఎవ్వరివి? నీ భర్త 
ఎవరు ? అని ప్రశ్నలు వేశాడు. అన్నిటికి ఆమె మౌనం పాటించి ముఖం 
తిప్పుకొంది. అయినా కీచకుడు సైరంధ్రిని అనేక విధాల బతిమాలుతూ తన 
కోరికను తెలిపాడు. సైరంధ్రి తెలివిగా కీచకుని “అన్నా అని పిలిచింది... 
“అన్నా! నేనున్నస్థితిని నా మాసిన చీరలు చూస్తే నీకు ఏవగింపు కలగడం 
లేదా? ఉత్తములు ఇటువంటి మాటలు మాట్లాడవచ్చునా? నీకు తోబుట్టువులు 
ఉన్నారుకదా! ఈవిధంగా వ్యవహరించడం మంచిదికాదని సున్నితంగా 
హెచ్చరించింది. కాని ఆమాటలు ఆకామాంధుని చెవికెక్కలేదు. ఆమె శరీర 
సౌందర్యాన్ని మళ్ళీ మళ్ళీ వర్ణించసాగాడు. పరసతీ సంగమం వల్ల వచ్చే 
పాపాన్నైనా భరిస్తాను కాని, ల్స్‌ సంగమాన్ని మాత్రం వదులుకోలేనని మూర్ధంగా 
మాట్లాడాడు. ఇంతవరకు సున్నితంగా హెచ్చరించిన సైరంధ్రి ఇక లాభం 
లేదనుకొని గట్టిగా మందలించిది. “ఓ కీచకా! నివారించడానికి వీలులేని 
భుజపరాక్రమం కలిగి, గర్విష్టులైన శత్రువులను అవలీలగా వధించి క్రీర్తిపొందిన 
ఐదుగురు గంధర్వులు నా భర్తలు. వారిపుడు నిన్ను ఎదిరించి ల్‌ మానప్రాణాలు 
హరిస్తారు” అని కోపాద్రిక్తురాలై హెచ్చరించింది. కీచకుడు సుధేష్టను సైరంధ్రి 
వివరాలు చెప్పుమని బలవంతం చేశాడు. సుధేష్ణ కూడ అనేక రీతుల 
వారించింది. ఎన్నో నీతులు చెప్పింది. పరవనితకు ఆశపడటం ధర్మంకాదని 
మందలించింది. అయినా కీచకుడు వినలేదు. ఏదో కారణం చెప్పి సైరంధ్రిని 
తన మందిరానికి పంపుమని చెప్పాడు. ఆమె తిరిగి ఏదో చెప్పబోగా వినకుండా 
సైరంధ్రిని తనమందిరానికి పంపకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. విధిలేని 
పరిస్థితులలో సుధేష్ణ ఒక్కరోజు మద్యం తెచ్చే నెపంతో కీచకుని మందిరానికి 
పంపుతానని మాట ఇచ్చింది. కీచకుడు సంతోషంగా తనమందిరం చేరి 
సైరంధ్రికోసం ఎదురుచూడసాగాడు. 


స 


సుధేష్ణ సైరంధ్రితో “నాకు దప్పిక ఎక్కువగా ఉంది. నానోరు ఎండిపోతూ 
ఉంది. చక్కని సువాసనతో కూడిన మదిరను (కల్లును) తాగాలని కోరిక 
కలిగింది. కీచకుని మందిరంలో రుచిగల మద్యం ఎపుడూ ఉంటుంది. నీవు 
త్వరగా వెళ్ళి తీసుకొని రావాలి” అని చెప్పింది. ఆ మాటలు విని ద్రౌపది 
కంపించిపోయింది. సైరంధ్రి భయంతోకూడిన భక్తితో “అమ్మా సుధేష్టు మదిరను 
తీసికొనిరావడానికి వేరెవ్వరినైన పంపు. నీచ పరిచారకులు చేసే 
ఇలాంటిపనులు నేను చేయలేను. తల్లీ! నా భర్తలు దూరంగా ఉన్నా నీ ఇంట 
సదాచార సంపన్నత ఉందనే ఆశతో నీ వద్ద పరిచారికగా చేరాను. అటువంటి 
నాకు ఇటువంటి మర్యాదలేని పనులు చెప్పడం భావ్యమా? నేను మీ ఇంట 
పనికి కుదిరే నాడే నీచపు పనులు చేయను అని చెప్పాను. అందుకు మీరు 
అంగీకరించారు. ఇపుడు మీరు మాటతప్పి నన్ను ఇతరుల ఇంటికి పంపడం 
భావ్యమా” అని ప్రశ్నించింది. అయినా సుధేష్ట కీచకుని కోరికను కాదనే 
ధైర్యం చేయలేకపోయింది. “సైరంధ్రీ నేను మనసుపడి మదిరను తాగాలనుకొని 
నిన్ను తెమ్మంటున్నాను. అది ఇతరులకు చెప్పడం నాకిష్టం లేదు. మన మధ్య 
స్నేవాన్ని పురస్కరించుకొని నీకీపని చెపుతున్నాను. నిన్ను తక్కువగా 
భావించికాదని నిష్టూరంగా మాట్లడింది. (ద్రౌపది ఇక వాదనకు 
దిగదలచుకోలేదు. సుధేష్ణ ఇచ్చిన బంగారు పాత్రను తీసికొని కీచకుని 
మందిరానికి బయలుదేరింది. తనకు రానున్న ఆపదను తలచుకొని శ్రీహరిని 
మనసులో నిలుపుకొంది. ఆతనినే స్మరిస్తూ ముందుకు సాగింది! దేవా నేను 
పాండవులను ఏకచిత్తంతో భావించేదానినైతే నాకు ఏ ఆపద కలుగకుండా 
రక్షించే భారం నీదే స్వామి అని మనస్సులో ఆస్వామికి నమస్సులు అర్పించింది. 
ఆమె నమ్మిన ఆ సూర్యనారాయణుడు ఎవ్వరికి కనిపించకుండా ఓ రక్కసుని 
ఆమెకు రక్షగా సృష్టించాడు. సైరంధ్రి భయపడుతూనే పులి పొద లోనికి 
వెళుతున్న లేడివలె కీచకుని మందిరంలోనికి ప్రవేశించింది. 


సైరంధ్రిని చూచిన కీచకుడు ఆనందంతో ఉక్స్కిరిబిక్కిరయిపోయాడు. 
ఆమె ముందు వింత చేష్టలు చేయసాగాడు. అయినా సైరంధ్రి గంభీరంగా 
నిల్చింది. 'దేవి మదిరను తెమ్మంది. మదిరను ఇస్తే వెళతాను అని ముక్తసరిగా 
చెప్పింది. మదన పీడితుడైన కీచకుడు ఆమెకు దగ్గరగా వచ్చాడు. దేవిదాహం 


న. 


తీర్చడానికి ముందు నీవు నాదప్పికను తీర్చాలని కోరాడు. సైరంధ్రి ఏమాత్రం 
చలించకుండా ఆతనితో' ఆలస్యమవుతుంది. దేవి ఎదురు చూస్తూ ఉంటుంది. 
తొందరగా వెళ్ళాలి. మదిరను ఇమ్మని అడిగింది. ఆ మాటలు వినిపించుకోని 
కీచకుడు మన్మథ ప్రేలాపనతోకూడిన మాటలు మాట్లాడుతూ ఆమెను 
పట్టుకున్నాడు. సరిగ్గా ఆసమయంలో సూర్యనారాయణుని చేత పంపబడిన 
శక్తి ఆమె శరీరంలో ప్రవేశించి కీచకుని ఆవలకు తోచేసింది. వెంటనే సైరంధ్రి 
కీచకుని మందిరాన్ని వదలి పరుగెత్తింది. తేరుకున్న కీచకుడు ఆమె వెంటబడ్డాడు. 
దిక్కుతోచని స్థితిలో సైరంధ్రి విరాటరాజు కొలువులోనికి ప్రవేశించింది కీచకుడు 
సభలోనికి ఆమె వెంటబడ్డాడు. సభలోని వారు చూస్తున్నారు అనే సిగ్గుగాని 
భయంగాని లేకుండా సైరంధ్రి తలపట్టి పడద్రోశాడు. ఆసమయంలో ఆమెలో 
దాగిఉన్నశక్తి కీచకుని నేలపై బడేటట్లు కొట్టింది. కీచకుడు తన భంగపాటును 
ఇతరులు చూడకుండా వడిగా లేచి నిలబడినాడు. ఆ సభలో కంకుభట్టు 
(ధర్మరాజు) వలలుడు (భీముడు) ఉన్నారు. సైరంధ్రి (ద్రౌపది) అవస్థను 
గమనించిన భీముడు వెంటనే దగ్గరలో ఉన్న ఒక మహావృక్షం వైపు చూశాడు. 
ఆ వృక్షాన్ని పెకలించి అటు కీచకుని, ఇటు విరాటరాజును చంపాలనేది 
భీముని అభిమతం. భీముని చూపులలోని ఆంతర్యాన్ని గమనించిన ధర్మరాజు 
నర్మగర్భంగా ఇలా పలికాడు. “వంటల వాడైన వలలుడు ఎక్కడ చూచాడో 
కాని ఇక్కడ కాక మరొక చోట పనికి మాలిన చెట్లు పుట్టవా? పండ్లు బాగా 
పండిన పెద్దకొమ్మలతో గూడి ఆశ్రయించిన వారికి నీడను ఇచ్చి శ్రమను 
పోగొట్టె ఈ చెట్టును వంటకట్టెల కొరకు నరకడం దేనికి?” అని ప్రశ్నించాడు. 
అన్నమాటలలోని ఆంతర్యాన్ని గ్రహించిన భీముడు కోపాన్ని అదుపు 
చేసుకున్నాడు. 

కోపాన్ని అదుపు చేసుకోలేక సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది ఆగ్రహంగా 
ఇలా మాట్లాడింది. “మహావీరులు ఐదుగురు నాకు భర్తలై ఉండికూడ, నన్ను 
ఒకడు ఈ విధంగా అవమానం చేస్తూవుంటే ఊరకుందడం ఆశ్చర్యాన్ని 
కలిగిస్తూ ఉంది. మహావీరులైన వారికి భార్యనైన నాకే ఇంతటి అవమానం 
జరిగితే సామాన్యులైన వారి భార్యలను కాపాడేవారెవరు? ఈ సభలో ఎవ్వరో 
ఒక్కరు గూడ ఈ అధర్మాన్ని ఖండించకపోవడం శోచనీయం. ఇంత 


1 


జరుగుతున్నా ఈ రాజ్యానికి ప్రభువైన రాజు కూడ నోరుమెదపలేదు. కీచకుడు 
ఇంతచేసినా దండించరా?” అని రోషంగా పలికింది. విరాటరాజు సమాధాన 
మేమి చెప్పలేదు. మీదు మిక్షిలి కీచకుని సాంత్వన వాక్యాలతో అనునయించి 
పంపాడు. అపుడు కంకుభట్టుగా ఉన్న ధర్మరాజు కల్పించుకొని సైరంధ్రిగా 
ఉన్న ద్రౌపదితో ఇలా అన్నాడు. “ఓ వనితా! నీమాటలు రాజు, సభలోని 
వారు విన్నారు. నీవు వెంటనే సుధేష్ణ మందిరానికి వెళ్ళు. నీపరాభవాన్ని 
చూచిన నీపతులైన గంధర్వులు నిజంగానే కోపగించుకొని ఉంటారు. కాని 
వారికిది సమయం కాకపోవచ్చు. వారు కోపాన్ని ప్రకటించలేకపోవచ్చు. కాబట్టి 
నీవు నీపతులను నిందించడం ధర్మంకాదు. సభలో ఇంతసేపు నీవు 
ఉండకూడదు వెళ్ళుమని హెచ్చరించాడు. అయినా సైరంధ్రి అక్కడనుండి 
కదలలేదు. ధర్మరాజు కులసతి గౌరవాన్ని కించపరచే విధంగా సభలో నాట్యం 
చేస్తున్న విధంగా మాట్లాడడం తగదన్నాడు. ఆమాటలకు ద్రౌపది 
సాభిప్రాయంగా మాట్లాడింది. “ఓ కంకుభట్టూ నిజంగా నాభర్త నటుడే. 
కాబట్టి నాపతివలెనే నేను కూడ నటినే. నాకు నాట్యం పరిచయమే. నాభర్త 
నటుడు మాత్రమే కాదు, జూదరికూడ. జూదరి భార్యకు మర్యాద ఎక్కడ 
ఉంటుంది అని నిఘ్థారంగా మాట్లాడుతూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. అంతః 
పురానికి వెళ్ళి జరిగిన ఉదంతం సుధేష్టకు తెలిపింది. ఆమె సైరంధ్రిని 
బాధపడవద్దని, తాను కీచకుని మందలిస్తానని చెప్పింది. అందుకు సైరంధ్రి 
సుధేష్టతో నీకాశమ అవసరం లేదులే తల్లీ! నా భర్తలు పగతీర్చుకుంటారు 
అని చెప్పింది. ఆరాత్రి అందరూ నిద్రించారు. సైరంద్రి మాత్రం రహస్యంగా 
వంటశాలలో ఉన్న భీముడి (వలలుడి) దగ్గరకు పోయింది. 


ద్రౌపది మెల్లగా తన చేతిస్పర్శతో భీముడిని పిలిచింది. భీముడు ఇంత 
అర్ధరాత్రివేళ ఎందుకొచ్చావని ద్రౌపదిని ప్రశ్నించాడు. బాధతో ద్రౌపది తన 
అవమాన బాధ నంతటిని తెలిపింది. తనకు జరిగిన పరాభవాలను తలచుకొని 
కంటతడి పెట్టింది. అందుకు భీముడు ద్రౌపదితో “ధర్మరాజు అడ్దుపడకుంటే 
కీచకుడిని అక్కడనే మట్టు పెట్టేవాడనని' ఆవేశంగా పలికాడు. ద్రౌపది భీముడి 
ఆవేశాన్ని చల్లారుస్తూ అక్కడ నీవు కీచకుడిని చంపి ఉంటే మన అజ్ఞాతవాసం 
బయటపడేది. తిరిగి మనం అరణ్య అజ్ఞాత వాసాలు చేయవలసి వచ్చేది. 


స? 


అందుకే ధర్మరాజు వారించాదని వివరించింది. ధర్మరాజును కీర్తించింది. 
భీముడి పరాక్రమాన్ని ప్రశంసించింది. అర్జున నకుల సహదేవుల దైన్యానికి 
జాలి పడింది. సమయభంగం కాకుండ కీచకుడిని చంపాలని కోరింది. భీముడు 
ద్రౌపదిని అనునయించాడు. రేపు కీచకుడిని నర్తనశాలకు రహస్యంగా 
తీసుకొనిరమ్మని సూచించాడు. నర్తనశాలలో నీబదులు నేను ఉండి కీచకుడిని 
చంపుతానని మాటయిచ్చాడు. ద్రౌపది శాంతించి తన శయనమందిరానికి 
వెళ్ళింది. 


ఉదయం కీచకుడు ద్రౌపదిపై అనురాగంతో సుధేష్ట మందిరానికి వచ్చాడు. 
ఒంటరిగా ఉన్న ద్రాపదిని చూశాడు. తన బలపరాక్రమాదుల్ని వేనోళ్ళ 
పొగుడుకున్నాడు. ద్రౌపది భీముడు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని, కీచకుడిపై 
(ప్రేమ నటించింది. రాత్రికి రహస్యంగా నర్తనశాలకు రమ్మని చెప్పింది. 
సంతోషంతో కీచకుడు వెళ్ళిపోయాడు. విషయాన్ని నిపుణంగా ద్రౌపది భీముడికి 
తెలియజేసింది. ఆరాత్రి నర్తనశాలలో ఉత్తర విశ్రాంతి తీసుకొనే మంచం 
మీద భీముడు ముసుగు కప్పుకొని కీచకుడి రాకకోసం ఎదురు చూస్తున్నాడు. 
అక్కడికి దగ్గరలో ద్రాపది చాటుగా నిలబడి ఉంది. కొంత సమయానికి 
మన్మథతాపంతో కీచకుడు నర్తనశాలలోనికి ప్రవేశించాడు. ముసుగు ధరించి 
పడుకున్న భీముడిని సైరంధ్రిగా భావించి తన అభిజాత్యాన్ని మాటలతో 
వ్యక్తపరిచాడు. భీముడు కూడ గొంతుమార్చి సరసంగా మాట్లాడాడు. తరువాత 
భీముడు ముసుగుదీసి ముందుకు వచ్చాడు. కీచకుడు భీముడిని గంధర్వుదని 
భావించాడు. ఇద్దరి మధ్య భీకరంగా ముష్టియుద్ధం జరిగింది. భీముడు 
గూఢమర్దనక్రియలతో కీచకుడిని చంపి, కాళ్ళు చేతులు కడుపులోనికి చొప్పించి 
ముద్దచేసి భయంకరంగా పడవేశాడు. తరువాత భీముడు ద్రౌపదితో “గుండెలో 
ములికి వంటి నీ దుఃఖం తీరిందా? నాబలం నీ మనస్సును మెప్పించిందా? 
నీ కోపాగ్ని చల్లారిందా? దుష్టుడైన కీచకుడి భంగపాటును చూచావుకదా? 
సంతోషం కలిగిందా” అని అనునయించి ఆమెను శాంతింపజేశాడు. 


సన్నివేశాలు :- కీచకవధ ఘట్టం చక్కని సన్నివేశాలతో రూపుదిద్దుకొంది. 
మొదటి సన్నివేశం సుధేష్ట మందిరం. ఈరంగంలో సుధేష్ట, కీచక, ద్రాపదుల 


| 


మధ్య సంభాషణ. రెండవ రంగం కీచకుని మందిరం. కీచక ద్రౌాపదుల మధ్య 
సంభాషణ. మూడవ రంగం విరటుని కొలువ. ధర్మరాజు ద్రాపదుల మధ్య 
సంభాషణ. నాల్గవ రంగం వంటశాల. భీమ ద్రాపదుల మధ్య సంభాషణ. 
ఐదవ రంగం నర్తనశాల కీచక భీముల (ద్రాపది గొంతుకతో) సంభాషణ. 
అదే రంగంలో భీమద్రౌపదుల మధ్య ఆనందాఖి భాషణలు. ఈ విధంగా 
కీచకవధఘట్టాన్ని తిక్కన చక్కని సన్నివేశాలతో ఒక గొప్ప నాటకంగా 
రూపుదిద్దాడు. ప్రతి సన్నివేశంలోను ఆయా వ్యక్తుల మధ్య సంభాషణలు 
మన కళ్ళముందు ఆ వ్యక్తులు నిలబడి మాటలాడు తున్నట్లుగ తిక్కన తీర్చిన 
తీరు అనితర సాధ్యం. ఈ సన్నివేశాన్ని చదువుతున్న పాఠకులు, వింటున్న 
శోతలు తాము నిజంగా ఆయా వ్యక్తులను చూస్తున్నట్లు, వారి మాటలు 
వింటున్నట్లుగ, భావించి పొందే ఆనందం వర్ణనాతీతం. ఇందుకు ఒక 
ఉదాహరణకు చూడవచ్చు. 


కీచకుడు నర్తనశాలకు వస్తున్నాడని భీముడికి తలియబజేయడానికి వచ్చిన 
ద్రౌపది ఆనందంతో కూడిన స్వరంతో 


కం నా కొజత దీర్చి వచ్చితి 
నీ కొజతయయింక, సూతునిందెగజూదన్‌ 
లోకము వంచింపందగు 
చీకటిరేయొదవె; నేమీ సేసెదొ చెపుమాూ.  (శ్రీమదాంధ్రమహాభారతము- 
విరాటపర్వము-ద్వితీయాశ్వాసము 271) 


అని అంటుంది. కీచకుని మాయమాటలతో నమ్మించి రాత్రికి నర్తనశాలకు 
వచ్చే ఏర్పాటు చేసింది ద్రౌపది. ఆ విషయాన్నే ఎంతో చాకచక్యంగా “నా 
కొజత దీర్చి వచ్చితి” అని చెప్పింది. అంటే నేను చేయవలసిన పని పూర్తి 
చేసుకొని వచ్చాను. ఇక నీవు చేయవలసిన పని మిగిలివుంది. లోకానికి 
తెలియకుండా ఈ రాత్రి కీచకుని కడతేర్చమని ద్రౌపది భీముని కోరింది. 
ద్రౌపది ఆనందంతో, ఆశతో, ఆకాంక్షతో ఆసక్తి కలిగించేటట్లు భీముడితో 
మాట్లాడింది. అందుకు భీముడు స్పందిస్తూ- 


1 


కం॥ నన్నడుగనేల నీవును 

నన్నీచుడు నేమి మాటలాడితి రదినా 

కున్నట్టు లెజుగ జెప్పుము 

నిన్నే మెచ్చించువాడ నీరజ వదనా (శ్రీమదాంధ్రమహాభారతము- 

విరాటపర్వము -ద్వితీయశ్వాసము -2798) 

“నీవంతుపని నీవు చేశావు. నావంతుపని నేను తప్పక చేస్తాను. నీవు 
ఆ నీచుడూ ఏమి మాట్లాడినారో ఉన్నది ఉన్నట్లు చెప్పు” అని అంటాడు. 
అంటే కీచకునికి ఏమి చెప్పినావు. ఎక్కడికి ఎపుడు ఏలా రమ్మని చెప్పినావు ఆ 
విషయాలు స్పష్టంగా తెలిపితే ఆ నీచుని చంపే పనిని పూర్తిచేస్తానని భీముడు 
ద్రౌపదిని ఓదార్చాడు. రెండు చిన్న పద్యాలలో సాగిన ఈ సంభాషణ అటు 
సన్నివేశచిత్రణకు, ఇటు సంభాషణాశైలికి మాత్రమే గాక అల్పాక్షరాలలో 
అనల్పార్దాన్ని సృష్టించే తిక్కన నాటకీయ శైలికి చక్కని ఉదాహరణగా గ్రహించవచ్చు. 

కీచకమంటే వెదురుబొంగు. ఇదిలోపల గుల్లగా ఉంటుంది. గాలి 
వచ్చినపుడు ఈ బొంగుల శబ్దం ఈల వేసినట్లుగా ఉంటుంది. అట్లే కీచకుడు 
గూడ పైన దర్పం, అహంభావం కలిగి, లోపల అంటే మనస్సులో ధర్మప్రవృత్తి 
లేక నీచ ప్రవృత్తి కలిగిన కాముకుడు. చంచలమైన మనస్సుకలవాడు. అంటే 
మనఃచాంచల్యానికి కీచకుడు ప్రతినిధిగా కనిపిస్తాడు. అటువంటి కీచకుని 
వధించడంతో అధర్మప్రవృత్తిని అణచివేసినట్లయింది. భారతములో ప్రతి 
సన్నివేశంలోను ఏదో ఒక ధర్మ ప్రతిపాదన కనిపిస్తుంది. పరప్రీ వ్యామోహం 
ఎట్టి వారినైన, ఎంతవారినైన నాశనం చేస్తుంది అనడానికి కీచకవధా ఘట్టం 
చక్కని ఉదాహరణ. 


మారన తన మార్మందేయ పురాణంలో తిక్కనను గూర్చి చెప్పిన మాటలు 
గమనింపదగి ఉన్నాయి 


చం॥ ఉభయకవిత్వతత్త్వవిభవోజ్జులు, సంవిహితాధ్వర క్రియా 
ప్రభు, బుధబంధు, భూరిగుణబంధురు, భారతసంహితాకథా 
విభు, పరతత్త్ప్వబోధను, నవీనపరాశరసూను, సంతత 
త్రిభువనక్షీర్తనీయయశు దిక్క కవీంద్రుని గొల్లు నర్ధితోన్‌ 
(మారన -మార్మందేయపురాణము -పీఠిక-10) 


- దా॥ బి. దామోదరనాయుడు 


కీచక వధ 


కీచకుండు పాంచాలిం జూచి మోహించుట (సం.4-13-1) 


వ. ఇట్లు పాండవులు పాంచాలీ సహితంబుగా విరాటు నగరంబున 
వర్తించుచు€ గతిపయదినంబులు గొజంతగా నేండుకాలంబు గడపిన 
సమయంబున మత్స్యపతి మఖజందియు, దందడనాథుండును, 
గీచకాగ్రజుండును, రూపా భిమానియు, నానాభరణ ధరణశీలుండును. 
దుర్విదగ్పుండును. బలగర్వి తుండును నగు సింహబలుండు దనయప్ప 
సుదేష్టకు మైొక్కంజనువాం డద్దేవి కనతిదూరంబున నున్న ద్రుపదరాజ 
నందనం గనుంగొని. శ 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; పాంచాలీ సహితంబుగాన్‌= 
(ద్రౌపదితో గూడ; విరాటు నగరంబునన్‌= విరాటుడు పాలించే మత్స్య 
దేశరాజధానిలో; వర్తించుచున్‌= ఉంటూ; కతిపయదినంబులు= కొన్ని రోజులు; 
కొజంతగాన్‌+ఏండు కాలంబు= సంవత్సరానికి కొంచెం తక్కువగా; కడపిన 
సమయంబునన్‌= గడిపినప్పుడు; మత్స్యపతి మణందియున్‌= విరాటుని 
బావమరదీ; దండనాథుండును= సేనాధ్యక్షుడూ; కీచక+అ[గ్రజుండును= 
కీచకులలో పెద్దవాడూ; రూప+అభిమానియున్‌= తన రూపాన్ని అభిమానించే 
వాడూ; నానాభరణ ధరణ శీలుండును= అనేక రకాలైన అలంకారాలు ధరించే 
స్వభావం కలవాడూ; దుర్విదగ్దుండును= వివేకం లేనివాడూ; బలగర్వితుండు 
నున్‌+అగు= తనబలంచేత గర్వించినవాడూ అయిన; సింహబలుండు= 
సింహబలు డనేవాడు; తన అప్పు= తన అక్క అయిన; సుదేష్ణకున్‌; 
('మొైక్కన్‌+*చనువాండయ= నమ స్కరించటానికి వెళ్లుతున్నవాడు; ఆ+దేవికిన్‌= 
ఆ మహారాణికి; అనతిదూరంబునన్‌= సమీపాన; ఉన్న= ఉండిన; (ద్రుపదరాజ 
నందనన్‌= (ద్రౌపదిని; కనుంగొని= చూచి. 


2 కీచక వధ 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు ద్రౌపదీ సమేతంగా విరాటనగరంలో 
ఉంటూ అజ్ఞాతవాసం గడుపుతున్నారు. సంవత్సరానికి కొద్ది రోజులు తక్కువగా 
ఉండే సమయంలో విరాటరాజు బావమరది అయిన సింహబలు డనేవాడు 
ఒక రోజు తన అక్క సుదేష్షను చూచి గౌరవంగా నమస్కరించటానికి వచ్చి 
ఆమె సమీపంలో ఉన్న ద్రౌపదిని చూచాడు. అతడు న్నూటైదుగురు కీచకులకు 
అన్న, అందమైన రూపాన్ని అభిమానించేవాడు, అనేకరకాలైన అలంకారాలను 
ధరించే స్వభావం కలవాడు, వివేక విహీనుడు, బలగర్వితుడు. అతడు 
న్నూటైదుగురు కీచకులకు అన్న, అందమైన రూపాన్ని అభిమానించేవాడు, 
అనేకరకాలైన అలంకారాలను ధరించే స్వభావం కలవాడు, వివేక విహీనుడు, 
బలగర్వితుడు. 


విశేషం: 1. యౌవనం, ధనసంపత్తి ప్రభుత్వం, అవివేకం- వీటిలో ఒక్కొక్కటే 
అనర్థ దాయకం. నాలుగూ కీచకుడిలో రాశీభూతంగా ఉన్నాయి. 

2. సంస్కృతంలో 'మాసా దశ సమత్యయుః, (4-13-1) అని 10 మాసాలు 
గడిచినట్టు చెప్పబడింది. రెండు నెలల వ్యవధిలో దుర్యోధనుడు [గ్రహించకపోడని 
తిక్కన సమంజసమైన మార్పు చేశాడు. 


ఉ. అక్కజమైన చెల్వమున నాత్మకు వ్రేగయి పొల్టు పాల్తిపై 
నెక్కొను చూడి. గ్రమ్మజుప నేరక యూరక నిల్పె.గాముచేం 
జిక్కిన నెమ్మనంబు6 గడు. జేద్పడు మానము. జేష్టితంబులం 
దక్కిన యంగముం దలంకు దైర్యమునై యత. డప్పు డయ్యెడన్‌. 2 


ప్రతిపదార్హం: అక్కజము+ఐన= అబ్బురపాటు కలిగించే; చెల్వమునన్‌= 
అందంతో; ఆత్మకున్‌= మనస్సుకు; (వ్రేగ+అయి పొల్చు= తాపం కలిగించే; 
పాల్తిపైన్‌= ్రీపై; నెక్కొనుచూడ్కిన్‌= నిలిచిన చూపును; క్రమ్మణుపన్‌+నేరక= 
మరలించలేక; కాముచేన్‌+చిక్కిన= మన్మథునికి వశమైన; నెజ+మనంబున్‌= 
నిండు మనస్సూ; కడున్‌+చేడ్పడు= మిక్కిలి కలత పడే; మానమున్‌= 


కీచక వధ 3 


అభిమానమూ; చేష్టితంబులన్‌= చేష్టలను; తక్కిన= కోల్పోయిన; అంగమున్‌= 
శరీరమున్నూ; తలంకు= చలించే; ధైర్యమును+ఐ= ధైర్యమూ కలిగి; అత( 
డు= సింహబలుడు; అప్పుడు; ఆ+ఎడన్‌= అచ్చట; ఊరక, నిల్చెన్‌= వ్యర్థంగా 
నిలబడ్డాడు. 


తాత్పర్యం: ఆశ్చర్యాన్ని కలిగించే ద్రౌపది సౌందర్యం కీచకుడి హృదయానికి 
భరించలేనిదయింది. ఆమె మీద వాలిన చూపులను మరల వెనుకకు 
మరల్చ్ఫుకొనలేక అట్టాగే నిళ్ళ్చేష్టుడై నిలిచిపోయాడు. మన్మథుడికి లొంగిపోయిన 
అతడి మనస్సు కలత చెందింది. అతడి నిబ్బరం చెదిరిపోయింది. అతడి 
శరీరం చేష్టలు దక్కింది. ధైర్యం చలించింది. వరుసగా ఈ అవస్థలను అతడు 
పొందాడు. 


విశేషం: విరాటపర్వం నానారసాభ్యుదయోల్లాసి. అపూర్వ సౌందర్యవతి అయిన 
(ద్రౌవది కీచకుడికి శృంగార విజావంగా (వ్రత్యక్షమైంది. అతడు 
మన్మథాయత్తుడైనాడు. శృంగార రసావిష్టులైన నాయికానాయకులలో దశవిధ 
మన్మథావస్తలను వర్షించటం ప్రబంధ సంప్రదాయం. తిక్కన కీచకుడిలో ఆ 
దశావస్థలు చిత్రించాడు. 


“దృజ్మన స్పంగసంకల్పా, జాగరః కృశతా౭_ రతిః 
హ్రీత్యాగోన్మాద మూర్చాంతా ఇత్యనంగదశా దశ” 


అని లక్షణోక్తి. దృక్సంగమం, (దర్శనం వలన చక్షుప్రీతి, మనస్సంగమం, సంకల్పం, 
జాగరం, కృశత, అరతి, హ్రీత్యాగం, ఉన్మాదం, మూర్చ, అంతం (మరణం) అనేవి 
దశవిధమన్మథావస్థ్రలు. వీటిలో దృక్సంగమం ఈ పద్యంలో వర్షించబడింది. 
ద్రౌపదిది అపూర్వమైన సౌందర్యం. దానివలన కీచకుడికి అద్భుతం, రతిభావం 
రెండూ కలిగాయి. చూపులు ఆమె అందం మీద వాలాయి. అందులో 
చిక్కుకొన్నాయి. సంగమించాయి. అది దృజ్మీలనం - లేదా - దృక్సంగమం. ఆ 
అవస్థను వ్యక్తం చేసే అనుభావాలు (చేష్టలు) సాత్పికభావాలుగా (సహజంగా 
కలిగే అభినయాలవలె) అతని శరీరంలో పొటమరించాయి. చూపులు వెనుకకు 
తీసికొనలేని తన్మయత్వం (మైమరపు), రతిభావం చేత మనసు చలించటం, 


శ కీచక వధ 


శరీరం స్తంభావస్టను (చేష్టలు లేకుండా కొయ్యబారిపోయినట్టు కావటం) పొందటం, 
సైర్యాన్ని కోల్పోవటం - వలపు చూపులు ప్రసరించిన ప్రథమావస్ట్రకు అభివ్యక్తులైన 
వారి అభినయము[ద్రలు. పాత్రలు అభినయిస్తున్నట్టు వర్షించటం తిక్కన 
నాటకీయతలో ప్రధాన లక్షణం. (సంపాం 


తే. ద్రౌపదీరూప మను నురి€ దగిలి తనదు 
పృదయ మను మృగ మత్తథటి నుదిలగొనుచు. 
గాముండను బల్లిదపు వేంటకాని బారి 
బడుట క5ంతయునా సింహబలుండు తలరి. 3 


ప్రతిపదార్థం: ద్రాపదీరూోపము+అను= (ద్రౌపదీ సౌందర్యమను; ఉరిన్‌+తగిలి= 
ఉరిత్రాడుకు తగిలికొని; తన హృదయము+అను= మృగము= తన 
హృదయమనే జింక; ఆ+తజీిన్‌= ఆ సమయంలో; ఉదిలగొనుచున్‌= 
పరితపిస్తూ; కాముండు+అను= మన్మథుడనే; బల్లిదము+వేటకాని= బలిష్టుడైన 
వేటగాడియొక్క; బారిన్‌+పడుటకున్‌= గురిలోపడినందుకు; ఆ సింహబలు. 
డు= ఆ కీచకుడు; ఎంతయున్‌= ఎంతో; తలరి= చలించి. 


తాత్పర్యం: ద్రౌపదీ రూప సౌందర్యమనే ఉచ్చులో చిక్కి ఆ కీచకుడి హృదయం 
అనే జింక మన్మథుడనే బలిష్టుడైన వేటగాడి పన్నుగడలో పడిపోవటం వలన 
అప్పుడు ఆ సింహబలుడు చలించి. (ముందరకు అన్వయం.) 


విశేషం: 1. అలం: సావయవ రూపకం. (ద్రౌపది రూపం, కీచకుడి హృదయం, 
మన్మథుడు అనే ఉపమేయాలమీద ఉరి, బింక, వేటకాడు అనే ఉపమానాలు 


ఆరోపించబడ్డాయి. 


2. ఇందులో మనస్పంగమమనే ద్వితీయ మన్మథావస్థ అలంకార సుందరంగా 
వర్షించబడింది. వలలోపడిన మృగం వేటగాడి చేత చంపబడుతుంది - అనే 
భావన చేత, ద్రౌపది చేత ప్రేరితుడైన భీముడి చేత కీచకుడు వధించబడతాడని 
అలంకార ధ్వని. 


కీచక వధ ర్‌ 


3. వలలో చిక్కిన జింకవలె హృదయం రాగబద్ధమైనదనీ, మోహమగ్నమైన 
దనీ వ్యంగ్యం. 

4. పేరుకు సింహబలుడు కాని, లేడివలె ద్రౌపదీ రూపమనే ఉచ్చులో పడ్డాడు. 
విషమాలంకారచ్చాయ కనపడుతున్నది. కీచకుడు రూపాభిమాని కాబట్టి అందమైన 
ఆకారాన్ని చూచి అభిమానించి వశుడైపోయాడని ధ్వని. (సంపా 


వ. నిజాంతర్గతంబున. ద్శ 

తాత్పర్యం: తన మనస్సులో. 

ఉ. '“ఎందును నిట్టిరూపు నరు లెవ్వరు( గాంచిర? నాక కాదు సం 
క్రందనసూతికిం దగిలి కన్గొనం జాలదె! దీన నిందిరా 


నందను నాజ్ఞ యేచి భువనంబుల. బ్రబ్బదె? యిత్తలోదరిం 
జెందంగంగాన్సుగాదె ఫలసిద్ధి పురాతన పుణ్యవృద్ధికిన్‌! క్‌ 


ప్రతిపదార్హం: నరులు+ఎవ్వరున్‌= మానవులెవరైనా; ఎందునున్‌= ఎక్కడైనా; 
ఇట్టిరూపున్‌= ఈ విధమైన సౌందర్యాన్ని; కాంచిర?= చూచారా?; నాకున్‌+ 
అ కాదు= నాకే కాదు; సం[క్రందన సూతికిన్‌= ఇంద్రుడి కుమారుడైన 
జయంతుడికి కూడా; తగిలి= ఆసక్తి పొంది; కన్లానన్‌+చాలదె!= చూడ తగిందే 
సుమా; దీనన్‌= దీనిచేత (ఇట్టిరూపుచేత); ఇందిరానందను+ఆజ్ఞ= మన్మథుడి 
ఆదేశం; ఏచి= అతిశయించి; భువనంబులన్‌= లోకాలలో; ప్రబ్బదె?= 
వ్యాపించదా?; పురాతన= పూర్వజన్మ; పుణ్యవృద్ధికిన్‌= పుణ్యాతి శయానికి; 
ఫలసిద్ది= ఫలితం దక్కటం; ఈ+తలోదరిన్‌= ఈ సుందరిని; చెందంగన్‌+ 
కాన్సుకాదె!= పొందగలగటమే కదా! 


తాత్పర్యం: “ఎక్కడైనా ఇటువంటి సౌందర్యరాశిని మానవు లెవ్వరైనా చూచారా? 


నేనే కాదు, ఆ దేవేంద్రుడి కొడుకైన జయంతుడుకూడా ఈమె అందాన్ని 
ఆసక్తితో చూడక మానలేడు. దీనివలన కలిగిన మన్మథేచ్చ అతిశయించి లోకాల 


6 కీచక వధ 


నన్నిటిని ముంచెత్తదా? ఈ సుందరాంగి పొందు లభించినవాడి జీవితం 
నిజంగా పూర్వజన్మల పుణ్యాలపంట! 

విశేషం: అలం: సంబంధాతిశయోక్తి కావ్యార్థాపత్తి. సం(క్రందనసూతికిన్‌, ద్రౌపదీ 
రూపమునకును సంబంధం లేకున్ననూ, సంబంధమున్నట్లు వర్లింపబడటం చేత 
సంబంధాతిశయోక్తి. సం[క్రందన సూతి జయంతుడే కాక, అర్జునుడు కూడా, 
ఆమె రూపును తగిలికొనువాడే కదా! అయితే అందగాడుగా జయంతుడే కాని, 
అర్జునుడు చెప్పబడడు. సం[క్రందన సూతికే తగిలి కన్లానవచ్చునంటే ఇంక నా 
సంగతి వేరే చెప్పాలా? అనటం చేత అలంకారం కావ్యార్థాపత్తి. ఇందిరా నందనుడి 
(మన్మథుడి) ఆజ్ఞ ఏచి ప్రబ్బుటకు ఈమె రూపే సాధనమనటం వలన, ఆమె 
సౌందర్యాతిశయం ద్యోతకమవుతున్నది. 'పుణ్యబుద్దికిన్‌' అనే పాఠంకంటె 
'పుణ్యవృద్దికిన్‌' అనే పాఠాంతరం అనువుగా ఉండటంతో దీనిని గ్రహించటం 
జరిగింది. ఈ పద్యంలో 'సంకల్పం* అనే మూడవ మన్మథావస్థ్ర ప్రారంభమైనది. 
మనుషులే కాక దేవతలు కూడా చూచి ఆశ్చర్యపడే రూప సౌందర్యం ద్రౌపదిదని 
పేర్కొంటూ, ఆమెపొందు పూర్వజన్మఫలంవలనగాని లభించదని భావించాడు. 
(ద్రౌపది పుణ్యవతి అని, దివ్యసౌందర్యవతి అని ధ్వని. నాయికా సంగమాన్ని గాఢంగా 
సంకల్పించటం ఇందులో స్పష్టం. (సంపా) 


సీ. ఇయ్యింతి ప్రాపున నయ్యనంగుండు పార్వ। 
తీశునైనను దక్కనేలకున్నె! 
యిన్నాత్రి చెలువంబు గన్న శచీ ప్రియుం। 
డైనను గనుకలి నవియకున్నె! 
యిత్తన్వి కనలేమి కెదిరి పన్నిదము భా। 
షావిభుతోనైనంజఅవరాది! 
యిత్తలోదరి జీవితేశున కిందిరా । 
పతినైన మెచ్చక పలుకంజనదె!. 


కీచక వధ గౌ 


తే. కుసుమబాణుని బాణముల్‌ గూడ నైదు। 
కరంి నేరిమి వాటించి కరువు గట్టి 
పోసి చేసి చైతన్యసంపుటము దగ ఘ। 
టించెనో కాక యిట్టి చేడియలు గలం! 6 


ప్రతిపదార్దం: ఈ+ఇంతి[ప్రాపునన్‌= ఈమె అండతో; ఆ+అనంగుండు= 
ఆ మన్మథుడు; పార్వతీ+-ఈశున్‌+ఐనను= శివుడిని అయినా; తక్కన్‌+ఏలక+ 
ఉన్నె= లొంగేటట్టు చేయలేడా?; ఈ+నాతిచెలువంబు= ఈమె అందాన్ని; 
కన్న= చూచిన; శచీప్రియుండు+ ఐనను= ఇంద్రుడైనా; కనుకలిన్‌= చూడటం 
చేతనే; అవియక+ఉన్నె!= విరహంతో చిక్కిపోకుండా ఉంటాడా!; 
ఈ+తన్వికిన్‌= ఈమెకు; ఎనలేమికిన్‌= సాటిలేకపోవటం అనేవిషయమై; 
భాషావిభుతోన్‌+ఐనన్‌= బ్రహ్మతోనైనా; ఎదిరిపన్నిదము= ఎదురుపందెం; 
చజవరాదె!= వేయవచ్చునుకదా!; ఈ+తలోదరి= ఈమెయొక్క; 
జీవిత+-ఈశునకున్‌= భర్తకు; ఇందిరాపతిన్‌+ఐనన్‌= విమ్లువునైనా; మెచ్చక= 
ప్రశంసించక; పలుకన్‌+చనదె!= మాట్ట్లాడవచ్చును కదా!; కుసుమబాబుని 
బాణముల్‌= మన్మథుని బాణాలు; కూడన్‌= కలిపి; ఐదు కరంగి= ఐదూ 
కరగించి; నేరిమి+పాటించి= నేర్పు ప్రదర్శించి; కరువు+కట్టి= మూసను 
ఏర్పరచి; పోసి= అందులో పోసి; చేసి= రూపం తయారుచేసి; చైతన్య 
సంపుటము= ప్రాణవైతన్యాన్ని; తగన్‌+ఘటించెనో= ఒప్పునట్టుగా కూర్చాడేమో!; 
కాక= లేకపోతే; ఇట్టి చేడియలు= ఇటువంటి స్రీలు; కలరె!= ఉంటారా!. 


తాత్పర్యం: ఈ అందమైన వనిత అండదండలుంటే అలనాడు మన్మథుడు 
పార్వతీపతి అయిన పరమేశ్వరుడిని సైతం లొంగదీసికొని తన చెప్పుచేతలలో 
ఉంచుకొనకుండా ఉండేవాడా! ఈ వయసుకత్తై అందాన్ని చూస్తే 
శచీమనోహరుడైన ఇంద్రుడు కూడా దృక్సంగమం వలన కలిగిన విరహంతో 
చిక్కిశల్యమై పోకుండా ఉండేవాడా!; ఈ సన్నని మేనుగల అందగత్తెకు లోకంలో 
ఎవ్వరూ సాటిలేకపోవటం అనే విషయంపై సరస్వతీదేవి భర్త అయిన (బ్రహ్మ 


8 కీచక వధ 


దేవుడితో సైతం ఎదురుపందెం వేసి గెలువవచ్చును కదా! ఈ సుందరికి భర్త 
అయిన వాడు లక్ష్మీపతి అయిన విష్ణుదేవుని సంపదనూ, సౌందర్యాన్ని సైతం 
లెక్కచేయకుండా మాట్టాడవచ్చును కదా! ఈమె అందాన్ని చూస్తే 
(బ్రహ్మదేవుడు మన్మథబాణాలైదింటిని కలిపి ఒకేసారి కరిగించి, నేర్పుతో 
మూసలో పోసి, రూపుకట్టించి, ప్రాణంపోసి, చైతన్యస్సూర్తిని సంఘటించాడేమో! 
లేకపోతే ఇటువంటి అందగత్తెలు ఈ సృష్టిలో సామాన్యంగా ఉంటారా? (ఈమె 
(బ్రహ్మదేవుడి విశిష్ట సృష్టి. 

విశేషం: అలం: పరికరాంకురం, కావ్యార్థాపత్తి, వ్యతిరేకం, ఉత్ర్రేక్ష. (ద్రౌపది 
సౌందర్యాన్ని అలంకారికంగా వర్షించిన తిక్కన మేటి పద్యాలలో ఇది ఒకటి. 


1. సీస పద్యం మొదటి పాదంలో వ్యతిరేకాలంకారం గోచరిస్తుంది. ఉపమానం 
కంటె ఉపమేయమే బలంగా చిత్రించబడే స్ఫూర్తివలన ద్రౌపది సౌందర్యానికి 
అతిశయం భాసించింది. 


2. ఈ పద్యంలో భార్యాసహితులైన దేవతలనే పేర్కొనటం విశేషం. ద్రౌపది 
సౌందర్యం వారి ప్రియురాం[డ్ర నుండి భర్తలను దూరం చేయగల శక్తి కలదని 
తిక్కన నిరూపణ. వివాహితులైన దేవతలే ఆమె సౌందర్యం చూస్తే విరహానికి 
గురి జొతారనగా ఇక కీచకుడి మాట వేరేచెప్పాలా? అని అర్జాపత్తి అలంకారం 
ధ్వనింపచేశాడు. శచీవల్లభుడి విషయం చెప్పటంచేత కైముతిక న్యాయంతో 
కీచకుడి అర్హం కూడా ధ్వనిమయంగా సిద్దించటం అర్జావత్తి. ఇట్టాగే 

థి ఠా న ౧ 
వాణీచతుర్ముఖుల. లక్ష్మీనారాయణుల విషయంలోనూ కూడ అన్వ్నయించుకొనాలి. 


3. వ్యతిరేకాలంకారాన్ని ఆశ్రయించి ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనింపచేయటం 
సీసపద్యపాదాలలోని శిల్పం. ఉపమానం కంటె ఉపమేయం బలంగా ఉన్నట్టు 
చిత్రించటం ఈ అలంకార స్వభావం. మహేశ్వరుడు మన్మథుడి కంటె గొప్పవాడు. 
అతడిని కూడా ధిక్కరించగలిగే శక్తి మన్మథుడికి ద్రౌపది సౌందర్యం కలిగిస్తుందట! 
భోగప్రియుడు ఇంద్రుడు, ఆయనకు భార్య ఉన్నది. వేయి కన్నులున్నాయి. అయినా 
ఆయన చూపులను ఆకర్షించి విరహంతో చిక్కిపోయేటట్టు చేయగలిగినది ద్రౌపది 


కీచక వధ 0 


సౌందర్యం. ఆమె అందానికి ఎదురు లేదు. అందువలన ఆ అందాన్ని సృష్టించిన 
సరస్వతీ భర్తనే (బ్రహ్మనే) 'మరల నావలె సృష్టి చేయగలవా?” అని అడుగగలిగిన 
శక్తి కలది [ద్రౌపది అందం. ఇందిరాపతి ఐశ్చర్యవంతుడు. (ద్రౌపదిని పొందినవాడు 
అతడికంటె ఘనుడు. ఈ విధంగా ఉపమేయ స్టానీయులందరిని అధికతరం 
చేసి చెప్పిన వైఖరితో ద్రౌపది సౌందర్యాన్ని ధ్వనిమయం చేశాడు తిక్కన. 


4. ఈశ్వరుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు - వీరికి బదులుగా పార్వతీశుడు, 
శచీప్రియుడు, భాషావిభుడు, ఇందిరాపతి అని విశేష్యాలను సాభిప్రాయంగా 
('ప్రయోగించడంచేత అలంకారం పరికరాంకురం. 


5. ఎత్తుగీతిలో ఉత్రేక్ష అందగించింది. అరవిందం, అశోకం, చూతం, 
నవమల్లిక, నీలోత్సలం- అనే అయిదు పూలు మన్మథుడి పంచబాణాలు. 
ఉపమానం యొక్క తాదాత్యాన్ని ఉపమేయంలో సంభావించటం ఉత్రేక్ష. 
పంచబాణుడి ఒక్కొక్క బాణమే ఎంతో ప్రభావం కలది. అటువంటి అయిదు 
బాణాలూ కలిపి ఒక మూసలో పోసి రూపొందించి ప్రాణప్రతిష్ట చేసినట్టు ఉన్న 
సౌందర్యమో అన్నట్టు అపూర్వంగా ఉన్నది ద్రౌపది సౌందర్యం. అంతటి అందగత్తెలు 
సృష్టిలో లేరు. 

6. సీన పాదాలలో [క్రమంగా ద్రౌపదీ సౌందర్యబలాన్నీ, (ప్రభావాన్నీ, 
సాటిలేనితనాన్నీ, వైభవాన్నీ చిత్రించాడు. ఎత్తుగీతిలో అపూర్వతను అభివ్యక్తం 
చేశాడు. కీచకుడు సంకల్పావస్థను ప్రదర్శిస్తూ సంగమానుకూల సౌందర్యాలం 
బనాన్ని ఉల్లేఖంగా కీర్తించటం-రసభావపోషకం. 


7. ఈ సీసపద్యం, విశేషించి ఎత్తుగీతి అల్లసాని పెద్దనాది ప్రబంధకవులకు 
మార్గదర్శకమైనది. చూడండి: మనుచరిత్ర. 2.36 (సంపా.) 
క. ఈ నెలంతంగన్న మన్మథు€। 

డరైనంజిగురు గొడుగు6 పువ్వుటమ్ములపొదులున్‌ 

లోనుగ సెజ్జలు సేయం । 

దా నియమింపండె? విరహతాపము పేర్షిన్‌.” 7 


10 కీచక వధ 


ప్రతిపదార్దం: ఈ నెలంతన్‌+కన్న= ఈ స్త్రీని చూచినచో; మన్మథుం 
డు+ఐనన్‌= మదనుడైనా; విరహతాపముపేర్మిన్‌= విరహతాపాతిశయంచేత; 
చిగురుగొడుగు= చిగురుటాకుల గొడుగు; పువ్వు+అము శ్రలపొదులున్‌= పూల 
బాణాల పొదులు; లోనుగన్‌= మొదలయినవి; తాను= ఆయన; సెజ్జలు+ 
చేయన్‌= పడకలు తయారుచేయడానికి; నియమింపండె?= ఆజ్ఞాపించడా? 


తాత్పర్యం: ఈమెను చూచి, మన్మథుడు విరహతాపానికి లోనయి, తన 
చిగురాకు గొడుగులను, పూలబాణాల పొదులను తనకు మెత్తటి పరుపుగా 
తయారుచేయుమని ఆజ్ఞాపించక తప్పదు.! 

విశేషం: అలం: ఉతత్రేక్ష. (ద్రౌపదిని చూస్తే మన్మథుడికైనా విరహతాపం 
కలగకమానదని సూచించి, తిక్కన కీచకుడి మోహాన్నీ [ద్రౌపది సౌందర్యాన్నీ 
వ్యంగ్యంగా చెప్పాడు. 

వ. అని వెండియు. 8 
తాత్పర్యం: అని మరలా (ఇట్టా అనుకొన్నాడు.) 


సీ. దీని జన్మంబున. దేజంబునొందిన | 

యింతియు.( బతియును నెవ్వరొక్కొ! 

దీని నామాకృతిగా నోంచి పడసిన | 
యింపగు వర్ణంబు లెవ్వియొక్కొ! 

దీని వల్లభు.డనంగా నిల సొబగు సొం। 
పెస6గ వర్తిల్లు వా. డెవ్వండొక్కొ! 

దీని వసించుటం దా నొప్పి పెంపున । 
నేపారు మందిరం బెద్దియొక్కొ! 


ఆ. దీనింబొందంగాంచు తెజంగు నా కెయ్యది | 
యొక్కొ! యిట్టిపనికి నూజడిల్లి 
తోడుకొనంగ నిచట నీడగు చుట్టంబు. | 
దడవి యట్టులొక్కొపడయువాండ!' 9 


కీచక వధ 11 


ప్రతిపదార్థం: దీని జన్మంబునన్‌= ఈమె పుట్టుకచేత; తేజంబున్‌+ఒందిన= 
ప్రకాశించిన; ఇంతియున్‌, పతియునున్‌= భార్యాభర్తలు (తల్లిదండ్రులు); 
ఎవ్వరు+ఒక్కొ!= ఎవరో కదా! దీని నామాకృతిగాన్‌+నోచి= ఈమె పేరు 
అగునట్టుగా నోములు నోచి; పడసిన= పొందిన; ఇంపు+అగు వర్షంబులు= 
సొంపయిన అక్షరాలు; ఎవ్విఒక్కొ!= ఏవో కదా!; దీని వల్లభుండు+అనంగాన్‌= 
ఈమె భర్తగా; ఇలన్‌= భూమిమీద; సొబగు సొంపు+ఎసంగన్‌= అందచందాలు 
అతిశయించగా; వర్తిల్లు= జీవించునట్టి; వాండు= ఎవ్వ+డు+ఒక్కొ!= వాడెవడో 
కదా!; దీని వసించుటన్‌= ఈమె ఉండటం చేత; తాన్‌+ఒప్పి= తాను 
(మందిరం) అందగించి; పెంపునన్‌= ఐశ్వర్యవంతమై; ఏపారు= ప్రకాశించే; 
మందిరంబు= గృహం; ఎద్ది+ఒక్కొ!= ఏదో కదా!; దీనిన్‌+పొందన్‌+కాంచు= 
ఈమెను అనుభవించగల; తెణంగు= విధం; నాకున్‌+ఏ+అది+ఒక్కొ!= నా 
కెట్టా కలుగుతుందో కదా!; ఇట్టిపనికిన్‌= ఈ పనికి; ఊజడిల్లి= ఉపశమనం 
పొంది; తోడుకొనంగన్‌= సహాయం పొందటానికి; ఇచటన్‌= ఇక్కడ; 
ఈడు+అగు= సరిఅయిన; చుట్టంబున్‌= బంధువును; తడవి= వెదకి; 
ఎట్టులు+ఒక్కొ!= ఎట్లా; పడయువాండన్‌?= పొందుతానోగదా! 


తాత్పర్యం: “ఈ సుందరికి జన్మనిచ్చి వెలుగొందిన ఆ పుణ్యదంపతులు 
ఎవరో కదా! ఈమె పేరుగా రూపొందటానికి నోములు నోచిన ఆ అందమైన 
అక్షరాలు ఏవో! ఈమె భర్తగా ఈ లోకంలో అందచందాలతో ఒప్పారే ఆ 
సౌభాగ్యవంతుడు ఎవడో! ఈమె నివసించటం చేత తన ఉనికియొక్క అందాన్నీ 
అతిశయాన్నీ పెంచుకొన్న ఆ మందిరం ఏదో? ఈమెపొందును పొందగలిగే 
మార్గం నా కేదో? ఈ పనికి న న్నోదార్భి నాకు తోడుపడే తగిన బంధువును 
(ఆప్తుడిని) నే నెట్టా వెదకి పట్టుకొనవలెనోగదా! 


విశేషం: అలం: పర్యాయోక్తం. ప్రతిపాదంలోనూ 'ఒక్కొ' - అను మాటను అవృత్తం 

చేయటం చేత పద్యంలో శాబ్దికమైన సమత ఏర్పడింది. స్త్రీ జీవితంలో క్రమబద్దమైన 
మ జనా ఠ(అటా 

పరిణామాలు - పుట్టడం, నామకరణం, వివాహమాడటం, అత్తగారింటికి వెళ్ళటం 


12 కీచక వధ 


- అనే విషయాలు-ఇవి పద్యంలో క్రమంగా పేర్కొనబడ్డాయి. దానివలన 
అర్ధసంబంధమైన సమతకూడ సిద్ధించింది. పైగా స్త్రీ జీవితంలోని ఆనుపూర్వి 
పాటించబడింది. ఇది తిక్కన పద్య శిల్పంలోని రహస్యం. ఈమె ఎవరికూతురో, 
ఈమె పేరేదో, ఈమె భర్త ఎవరో, ఈమె ఇల్టు ఏదో అనక, వాటినే భంగ్యంతరంగా 
చెప్పటం వలన అలంకారం పర్యాయోక్తం. దానిచేత ఆయా వాటి జొన్నత్యం 
ద్యోతకమవుతున్నది. 


చ. అనియని యుగ్గడించు, ధృతి యల్లల నాడినందల్లడించు. బై 
కొను తలపోంత నించు, మది. గోర్కులు పేర్దిన నప్పళించు, నె 
ట్టన తెగ నగ్గలించు, నచటన్‌ జనులం బరికించు, బుద్ధి దూ 
లిన వెస నెంతయుం గళవళించు మనోజవికారమగ్నుండై. 10 


ప్రతిపదార్హం: మనోజ, వికార, మగ్నుండు+ఐ= (కీచకుడు) మన్మథుడి వలన 
మనసులో కలిగిన భావవికారాలలో మునిగినవాడై (మదనభావావేశపరుడై); 
అని+అని= మాటిమాటికి (ఈ విధంగా పెక్కుసార్జు; ఉగ్గడించున్‌= 
ప్రశంసిస్తాడు; ధృతి= మనోధైర్యం; అల్లన్‌+ అలన్‌+ఆడినన్‌= చలిస్తే; 
తల్లడించున్‌= కలవరపడతాడు; పైకొను= క్రమ్ముకొని వచ్చే; తలపో6తన్‌= 
ఆలోచనచేత; ఇంచున్‌= సంతోషిస్తాడు; మదిన్‌= మనస్సులో; కోర్కులు 
పేర్చినన్‌= కోరికలు పెల్టుబ్బగా; అప్పళించున్‌= తమకిస్తాడు; నెట్టన= అని 
వార్యంగా, అధికంగా; తెగన్‌+అగ్గలించున్‌= తెగించటానికి ఉత్సాహం 
ప్రదర్శిస్తాడు; అచటన్‌= అక్కడి; జనులన్‌= మనుష్యులను; పరికించున్‌= 
చూస్తాడు; బుద్ది+తూలినన్‌= మనస్సు కలవరపడగా; వెసన్‌+ఎంతయున్‌= 
వెంటనే మిక్కిలిగా; కళవళించున్‌= తికమక పడతాడు, తల్లడిల్దుతాడు. 


తాత్పర్యం: రతిభావతీవ్రతచేత కీచకుడు మన్మథ వికారాలకు లోనయ్యాడు. 


(ద్రౌపదీ సౌందర్యాన్ని గురించి అన్నమాటే అంటూ అనేక విధాలుగా ప్రశంసిస్తూ 


కీచక వధ 13 


మాట్టాడసాగాడు. ముంచుకొని వచ్చే ఎన్నో వలవు తలషులకు 
సంతోషించసాగాడు. మనసులో కోరికలు పెల్టుబికితే తట్టుకొనలేక 
తమకించేవాడు. వారించటానికి వీలులేని ఉద్రేకంతో ఎంతకైనా తెగించటానికి 
ఉత్సహించేవాడు; తనను (వింతగా) చూస్తున్న జనులను తేరిపార చూచేవాడు. 
మతి తప్పినట్టు కాగా వెంటనే ఎంతో తల్లడిల్లేవాడు. 


విశేషం: 26వ పద్యం నుండి 30వ పద్యం వరకు తిక్కన కీచకుడి వాచికాభినయాన్ని 
కళాసుందరంగా వ్యక్తీకరించాడు. ఈ పద్యంలో ఆంగికాభినయాన్ని అభినయ 
బంధురంగా ఆవిష్కరించాడు. 


1. మదన వికార చేష్టలను వర్లించటంలో ఇంతటి మధురమైన పద్యం 
తెలుగులో అంతవరకు వెలువడలేదు. తిక్కన వాడిన విశేషణాలూ, [క్రియలూ; 
రమణీయార్ధ ప్రతిపాదకాలు. ఉదాహరణకు - “మనోజ వికార మగ్నుండై' అనే 
విశేషణం గమనిద్దాం. మనోజ= మనస్సునుండిపుట్టిన; మన్మథ సంబంధమైన - 
అనిన్నీ; వికార= భావాలలో, చేష్టలలో అనిన్నీ చెప్తుకొనవచ్చును. వికార శబ్దాన్ని 
లాక్షణికులు భావపరంగానూ, చేష్టాపరంగానూ వాడతారు. భావాలంటే సంచారి 
భావాలు. భావాల వలన వాటికి అనుగుణమైన అనుభావలు (చేష్టలు) జనించటం 
నాట్యంలో, జీవితంలో గమనిస్తాం. ఇక్కడ తిక్కన ఆ రహస్యాన్ని కళామయంగా 
శ్లేషలో నిబంధించాడు. అందువలన ఈ పద్యంలోని భావాలనూ, చేష్టలనూ 
వివేచించటం వివేకం. 


2. మన్మథావస్థలలో మూడవదైన సంకల్పంలో రతిభావం ఉత్కటావస్థకు 
చేరుతుంది. అంటే స్థాయి గౌరవాన్ని పొందుతుంది. ఆ సమయంలో సంచారి 
భావాలతో రతిభావాన్ని పోషించే ప్రక్రియను తిక్కన చేపట్టటం సార్ధక రసాభ్యుదయ 
శిల్పం. నాలుగు పద్యాలలో సంచారిభావ సమున్న్మేషాన్ని చిత్రించిన తిక్కన 
ఇందులో చేష్టలను చిత్రించి ఆ అంశానికి ఒక సమ(గ్రతను సాధించాడు. 


3. మనోజ వికార మగ్నుడైనవాడు ప్రదర్శించే చేష్టలు అప్రయత్నకృతాలు 
కావటం చేత సాత్షిక భావాలవంటివి. భావాలని పేరుపెట్టినా సాత్ష్యికభావాలు 


14 కీచక వధ 


సహజభావాభివ్యక్తులైన చేష్టలే. తిక్కన ఆ చిత్రణను అపూర్వంగా ఈ పద్యంలో 
నిర్వహించాడు. 

(1) పదే పదే ద్రౌపది సౌందర్యాన్ని ప్రస్తావించి ప్రశంసించటం ప్రలాపం. 
(ఇది వాజ్మయ చేష్టు. 

(2) ఆమె తనను అంగీకరిస్తుందో లేదో అనే అనుమానంతో మనోని[గ్రహం 
చలించగా అతడు తబ్బిబ్బు పడిపోయేవాడు. (తల్లడిల్లటం భావానుగుణమైన చేప్టు. 


(3 వలపు తలపులు ముప్పిరికొంటూంటే దానికి నంతోషించటం 
తన్మయత్వ భంగిమ (చేష్టు. 


(4) కోర్కెలు పిచ్చటిల్లుతూ ఉంటే తట్టుకోలేక అప్పళించటం (చేష్టు. 


(5) కోర్కెలు అనివార్యం కాగా, తెగించి ఆవెను దరిచేరటానికి 
ఉత్సహించటం (వేస్టు. 


(ఈ) ఆవేశంతో ఆమెవైపు పోతే చూచేవా రేమనుకొంటారో అనే అనుమానంతో 
జనంవైపు చూడటం (చేష్ట. 


(7) వలవు తలవులతో వుతిచలించినంత మనోవేదన వడుతూ 
నిస్సహాయస్టితిని వ్యక్తం చేయటం కళవళింత (చేష్ట. 


రసాభ్యుదయం భావానుభావ పరిణామ (క్రమంతో వ్యక్తీకరించటంలో 
(ప్రకాశిస్తుంది. ఉగ్గడించు, తల్లడించు, తలపోంతనించు, అప్పళించు, అగ్గలించు, 
పరికించు, కళవళించు - క్రియలను వాడి అచ్చతెనుగు క్రియలకున్న అర్థశక్తిని 
తిక్కన ప్రదర్శించటం ఆయన కవితా శిల్ప విశేషం. 


(4 అలం: సముచ్చయం. ఏకకాలంలో అనేక కార్యాలు జరిగినట్టు 
వర్షించబడటం నముచ్చయాలంకార లక్షణం. దానికీ పద్యం హృద్యమైన 
లం ల్‌ నం 


ఉదాహరణ. (సంపా 


కీచక వధ 15 


క. మాసిన చందము6దనుంగని। 
రోసిన డెందంబు6(గల తరుణి నెటుంగండ బి 
ట్టేసిన మదనునిచే ధృతి । 
వాసిన బెగడొందు సింహబలు.డట్టియెడన్‌. శ1 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయలో; బిట్టు+ఏసిన= తీవ్రంగా 
బాణాలతో కొట్టిన; మదనునిచేన్‌= మన్మథుని చేత; ధృతి+పాసిన= ధైర్యాన్ని 
కోల్పోగా; బెగడొందు= కలతచెందే; సింహబలుండు= కీచకుడు; మాసిన 
చందమున్‌= కాంతి తరిగిన విధంగా ఉన్నా; తనున్‌+కని రోసిన= తనను 
చూచి అసహ్యించుకొనే; డెందంబున్‌+కల= మనస్సు గల; తరుణిన్‌+ఎయిం 
గండు+అ= ద్రౌపది మనస్సు తెలిసికొనలేకపోయాడు. 


తాత్పర్యం: మన్మథ వికారానికి లోనైన ఆ కీచకుడు ఆ సమయంలో నిబ్బరాన్ని 
కోల్పోయి ఉండటం చేత ద్రౌపది మాసిన దుస్తులలో కళావిహీనంగా ఉన్నా, 
తనను చూచి అసహ్యించుకొంటున్నా ఆమె మనస్సును (గ్రహించలేకపోయాడు. 
నిశేషం: తిక్కన సందర్భాన్ని బట్టి ఒక్కొక్క సంచారిభావాన్ని ఒక్కొక్క పద్యంలో 
వర్షించి రసాభ్యుదయోల్టాసాన్ని కలిగించే కావ్య రస శిల్పాన్ని ప్రదర్శిస్తాడు. 
సంకల్పమనే మదనావస్తలో ఉన్న కీచకుడి చిత్తవృత్తికి పోషకంగా ఈ పద్యంలో 
మోహమనే సంచారి భావాన్ని తిక్కన పోషించాడు. “భయ వియోగాది ప్రయోజ్యా 
వస్తుతత్తానవధారణీ చిత్తవృత్తి ర్మోహః” అని లక్షణం. రక్తుడైన కీచకుడు 
మోహావిష్టుడు. అందువలన (ద్రౌపది కాంతిహీనంగా ఉన్నా, తనను మనసులో 
( ల బెట్లీ 9, 
ఏవగించుకొంటున్నా ఆమె మనస్తత్త్యాన్ని (వస్తుతత్తాన్ని) వివేచించే స్టితిలో లేడు. 
దుర్విదగ్గ్దుడి విశిష్ట లక్షణమిది. (సంపా 


సీ. వెజవకననుం జూచె వీడని యెదంగలు। 
జషంచిన నొందొండ చెమట వొడమ, 


16 కీచక వధ 


ననుచితకృత్యంబు లాచరించు విధాత్య్భ। 
బలిమికి నివ్వెజపాటు దోంప, 

నిచ్చట దిక్కులేరెవ్వరు నా కను। 
భయమున మేనంగంపంబు పుట్టం 

జేయంగ నేమి యుపాయంబు లేమి నా। 
ననమున వెల్లందనంబు గదుర 


తే. నున్నపాంచాలి.గనుంగొని యన్నరాధ | 
ముండు వివేక విహీనుండై ముదితుండగుచు 
మదనవికృతియకా( దన మది€ దలంచి । 
రాగసాగరపూర నిర్మగ్నుఃడయ్యె. 12 


ప్రతిపదార్దం:వీండు= ఇతడు, కీచకుడు; వెజవక= భయపడక, వెనుకాడక; 
ననున్‌+చూచెన్‌+అని= నన్ను చూచాడని; ఎదన్‌= హృదయంలో; 
కలుషించినన్‌= కలత బారటం చేత; ఒండు+ఒం౦డ= [క్రమ(క్రమంగా; 
చెమట+పొడమన్‌= (ఒడలంతా) చెమట పట్టగా; అనుచితకృత్యంబులు= 
ఒప్పుని పనులు; ఆచరించు= చేసే; విధాతృబలిమికిన్‌= బ్రహ్మదేవుని శక్తికి, 
విధి బలీయతకు; నిండు+వెజపాటు+తోయన్‌= (మిక్కలి భయం వలన కలిగే) 
నిశ్చేష్టత ప్రకటితం కాగా; నాకున్‌= (ద్రౌపదికి); ఇచ్చటన్‌= ఇక్కడ; ఎవ్వరున్‌= 
ఎవరూ; దిక్కులేరు= రక్షించేవారు లేరు; అనుభయమునన్‌= అనే భయంతో; 
మేనన్‌+ కంపంబు+పుట్టన్‌= శరీరంలో వణకు పుట్టగా; చేయంగన్‌= 
చేయటానికి (ఆ విపత్తు నుండి తప్పించుకొనటానికి); ఏమి+ఉపాయంబు= 
ఎటువంటి ఉపాయమూ; లేమిన్‌= లేకపోవటం చేత; ఆననమునన్‌= ముఖంపై; 
వెల్లన్‌+తనంబు= వెలవెలబాటు; కదురన్‌= కలుగగా; ఉన్న పాంచాలిన్‌= 
ఉన్నటువంటి ద్రౌపదిని; ఆ+నర+అధముండు= ఆ నీచుడు; కనుంగొని= చూచి; 
వివేకవిహినుండు+ఐ= ఇది మంచి, ఇది చెడు అని విడమరచి తెలిసికొనే తెలివి 


కీచక వధ 17 


కోల్పోయినవాడై; ముదితుండు+అగుచున్‌= (తనలో తాను) సంతోషిస్తూ: మదన 
వికృతి+అ కాన్‌= (ద్రౌపది ప్రకటించిన సాత్తికభావాలను) మన్మథవికారముగా 
(శృంగార చేష్టలుగా); తలంచి= తలపోసి; రాగసాగరపూర= అనురాగం (వలపు) 
అనే సముద్రపు నీటిలో; నిర్మగ్నుడు+అయ్యెన్‌= మునిగిపోయాడు. 


తాత్పర్యం: ఈ కీచకుడు నన్ను జంకుగొంకులు లేకుండా చూస్తున్నాడే అని 
(ద్రౌపది మనసులో కలత పడింది. దానివలన ఆమె శరీరం నిండా 
అంచెలంచెలుగా క్రమంగా చెమటపట్టింది. “బలమైన ఆ విధి నా పట్ట ఎప్పుడూ 
ఉచితంగాని పనులే ఎందుకు చేస్తాడో? వాటిని తప్పించుకొనటం ఎట్టా?” అనే 
భావం తోచగానే ఆమె నిశ్చేష్టురాలై పోయింది. ఈ సమయంలో నా కెవ్వరూ 
ఇక్కడ దిక్కులేరనే భయం కలిగేసరికి ఆమె శరీరంలో వణకు పుట్టింది. ఈ 
అపాయాన్ని తప్పించుకొనటానికి ఏ ఉపాయమూ లేదనిపించటం చేత ఆమె 
ముఖం వెలవెలపోయింది. ఇటువంటి భయహావభావాలను ప్రదర్శిస్తున్న 
(ద్రౌపదిని నీచుడూ, వివేకరహితుడూ అయిన కీచకుడు పరిశీలించాడు. ఆమె 
ప్రకటిస్తున్న భయసాత్ర్యిక భావాలన్నీ తనపై వలపుచేత ప్రదర్శిస్తున్న చేష్టలని 
భావించి లోలోన మురిసిపోతూ క్రమంగా వలపు మున్నీట మునిగిపోయాడు. 


విశేషం: 1. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక అపూర్వ ప్రయోగం. పై 
సీసంలోని నాలుగు పాదాలలో వరుసగా స్వేదం, స్తంభం, వేపథువు, వైవర్ష్యం అనే 
సాత్షిక భావాలు వర్షించబడ్డాయి. సాత్త్విక భావాలంటే భావాలు కావు. సమాహిత 
చిత్తం నుండి అప్రయత్నంగా వెలువడే చేష్టలు. తిక్కన [ద్రాపదిలో భయాన్నీ, 
కీచకుడిలో రతిభావాన్నీ ఈ సందర్భంలో పోషించాలి. రతి భావానికి శృంగార 
విభావం కావాలి. ద్రౌపది అందంగా ఉన్నదే కాని భయవిహ్యలురాలై ఆ భావాన్ని 
వ్యక్తం చేసే సాత్తిక భావాలను ప్రకటిస్తున్నది. అంచెలంచెలుగా చెమటపోయటం, 
నిశ్చేష్టురాలై పోవటం, శరీరం వణకటం, ముఖం వెలవెలపోవటం అనేవి భయభావం 
వలన కలిగే సాత్పికభావాలు. వీటినే శృంగార రసపరంగా రతిభావజనకాలైనవిగా 
కీచకుడు (భ్రమించినట్టు తిక్కన చిత్రించాడు. విరుద్ధ రసభావాల నడుమ సాత్తిక 


18 కీచక వధ 


భావాలు సమంగా ఏ విధంగా ఉండటానికి వీలుంటుందో తిక్కన సూక్ష్మబుద్దితో 
వివేచించి కవితలో ఆవిష్కరించాడు. సాత్తికభావా లొక్షటైనా విరుద్దభావాలకు 
అనుగుణంగా వ్యాఖ్యానించే కావ్య రసమర్మం ఈ పద్య శిల్పం. ఇది అసాధారణం. 


2. “కామీ స్వతాం పశ్యతి” - అని కాళిదాసోక్తి భయభావ జనితమైన సహజ 
చేష్టలను రతిభావావిష్టుడైన కీచకుడు తన కనుకూలంగా వ్యాఖ్యానించుకొన్నాడు. 
నాయకుడు సూటిగా నాయికవైపు చూస్తే లజ్ఞాతిశయం వలన కలిగిన బెరుకు 
చేత చెమటపోయటం శృంగార రసంలో సహజం. నాయక సాన్నిహిత్యం వలన 
కలుగబోయే పరిణామాలను భావించి చేష్టలుడిగి అతడికి వశం కావటం స్తంభంగా 
అతడికి భాసించింది. ప్రథమ సమాగమ భీతిచేత శరీరం కంపించటం ముగ్టకు 
సహజం. అంతకాలం నిబ్బరంగా ఉండి నాయకుడికి అంతలోనే వశమై 
పోతున్నందుకు తన బలహీనతకు తానే తెల్లబోవటం నైజం. కీచకుడు ఆమెను 
గురించి అట్టా భావిస్తే పఠిత అతడు నీచు డనుకొంటాడు; వివేకవిహీను 
డనుకొంటాడు - తిక్కన నహృదయుడి (ప్రతిస్పందనకు (ప్రతిబింబంగా 
'అన్నరాధముడు, వివేకవిహీనుడు” అని విశేషణాలు వాడాడు. సామాజిక నిష్టమైన 
కావ్యరస పోషణ తెలిసిన కవి చేసే పని ఇది. భయసాత్తిక భావాలను, రతి 
కనుకూలంగా ఎందుకు భావించాడు? అంటే - అతడు రాగసాగర పూర 
నిర్మగ్నుడైనాడు కాబట్టి. రాగరసం శృంగార రసంగా చెప్పటానికి వీల్లేదు. కాని 
రసాభాసానికి “ఎకత్రైవానురాగళ్ళేత్‌”అనే శ్లోకంతో ఉన్న ప్రతాపరుద్రీయ నిర్వచనం 
ప్రసిద్ధం. అటువంటి అనురాగమే ఈ రాగం. ఒక విధంగా అది ఆభాస సూచకంగా 
తిక్కన వాడాడేమో! రసాభాస శిల్పంలో వాడదగిన రసవదలంకార శిల్పంగా తిక్కన 
భావించాడేమో! రాగసాగరమన్నప్పుడు రూపకం రాణించింది. సాగరమగ్నుడైన 
కీచకుడు అకారణంగా మరణించనున్నాడని ధ్వని అనుగమ్యమానమౌతున్నది 
(సంపా.) 


వ. అయ్యవసరంబున. 13 


తాత్పర్యం: ఆ సమయంలో. 


కీచక వధ 19 


చ. పొలంతుక కాంతి యింత పొలివోవ(గనీ కెసలారందార ని 
శలతం గడంగి క్రోలికొనంజాలుటం గీచకముఖ్యులోచనం 
బులు 'నయనం ప్రధాన) మను పూర్వవచస్‌స్థితి తప్పకుండంగా 
నెలమి వహించె. దక్కుంగల యింద్రియ వర్గము ధిక్కరించుచున్‌. 14 


ప్రతిపదార్దం: పొలంతుక= (ద్రౌపది యొక్క; కాంతి= శోభ; ఇంత పొలివోవం 
గన్‌+ ఈక=కొంచెంకూడా వృథా కాకుండా; ఎసలారన్‌= ఒప్పారగా; తార 
నిశ్చలత= కంటి చూపు (కనుగుడ్డను) తదేకంగా నిలిపి; కడంగి= పూని; 
(కోలికొనన్‌+చాలుటన్‌= చూపులతో జుర్రుకొన గలగటం చేత; తక్కున్‌+కల= 
మిగిలిన; ఇం్యద్రియవర్గమున్‌= కన్నులు తప్ప మిగిలిన ఇంద్రియ 
సముదాయాన్ని; ధిక్కరించుచున్‌= తిరస్కరిస్తూ; కీచకముఖ్యు= కీచకులలో 
(శ్రేష్టుడైన సింహబలుడి యొక్క; లోచనంబులు= కళ్ళు; నయనం ప్రధానం”= 
కళ్ళు ముఖ్యమనే; పూర్వవచఃస్థితి= పాతకాలపు సూక్తి సామెత; తప్పకుండ 
గాన్‌= పొల్టుపోకుండా నిజంచేసే విధంగా; ఎలమి వహించెన్‌= ప్రీతిని 


పొందాయి. 


తాత్పర్యం: ద్రౌపది శరీర సౌందర్య శోభ కొంచెం కూడా వృథా కాకుండా 
రెప్పపాటు లేని చూపులతో జుర్రుకొందామనే తపనతో తదేకంగా ఆమెనే 
చూస్తున్న కీచకుడి కన్నులు “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అనే 
నానుడిని నిజంచేసే విధంగా ప్రీతిని పొందాయి. 

విశేషం: అలం: నిరుక్తి లోకోక్తి వ్యుత్పత్తి వలన నామాలకు అన్యార్థాన్ని కల్పిస్తే 
నిరుక్యలంకారం. “సర్వస్య గాత్రస్యశిరః ప్రధానం; సర్వేంద్రియాణాం నయనం 
ప్రధానం” అని ప్రసిద్దమైన సూక్తి దీనికి సమాహార రూపం 'నయనం ప్రధానం. 
ఆ మాత్రం అంటే ఆ సూక్తి అంతా లోకుల మనస్సులలో స్స్ఫురిస్తుంది. లోచనం, 
నేత్రం అనే శబ్దాలు వాడితే సరిపోయేచోట నయన శబ్దాన్ని వాడి తిక్కన 
చమత్కరించాడు. నీయతే అనేన ఇతి నయనం- అని గురుబాల ప్రబోధిక, దీనిచేత 


20 కీచక వధ 


అర్జాలు పొందించబడతాయి కాబట్టి నయనం. కీచకుడి చూపు తన కామ్యార్థ 
సిద్ది కొరకు ఉపయోగించిన సాధనం అని దృజ్మీలనంతో ఉత్కట మదనావస్థగా 
తిక్కన వ్యాఖ్యానించాడు. అందువలన నిర్తుక్షులంకారం భాసించింది. అందాన్ని 
కన్నులతో జుర్రుకోవటం అనే తెలుగు లోకోక్తిని వర్షనంలో కలిపి చెప్పటం వలన 
లోకోక్ష్యలంకారం. జాగరమనే మదనావస్టను కూడా ఈ సాత్షికభావం ధ్వనింప 
చేస్తున్నది. రాగ సాగర పూర నిర్మగ్నుడైన కీచకుడు రెప్పపాటులేని చూపును 
ప్రదర్శిస్తున్నాడంటే - నీట మునిగి చనిపోయిన వాడి స్థితి స్ఫురించి భావికథార్థం 
అలంకార ధ్వనితో పోషించబడిన రసధ్వనిగా గమ్యమానం జాతున్నది.(సంపా.) 


క. అప్పయుంబరిజనములు. దను. 
దప్పక కనుంగొనుచునుండ. దగవేది కరం 
బొప్పని తమకము చిత్తము. 
గప్పికొనుట నుత్తలంబు గదురంగ నచ్చోన్‌. 15 


ప్రతిపదార్థం: తనున్‌= కీచకుడిని; ఆ+చోటన్‌ - అచ్చోన్‌= అక్కడ; 
అప్పయున్‌= అక్క; సుదేష్టాదేవి; పరిజనములున్‌= చుట్టూ ఉన్న పరిచారికలూ; 
తప్పక= విడవక, అదేపనిగా; కనుంగొనుచున్‌+ఉండన్‌= గమనిస్తూ ఉండగా; 
తగవు+ఏది= మర్యాద లేకుండా; కరంబు= మిక్కిలి; ఒప్పని= తగని, 
భరించరాని; తమకము= మోహం; చిత్తమున్‌= మనస్సును; కప్పికొనుటన్‌= 
ఆవరించటం చేత; ఉత్తలంబు= కలతతో కూడిన వేగిరపాటు; కదురంగన్‌= 
కలుగగా, అతిశయించగా. 


తాత్పర్యం: తన అక్క అయిన సుదేష్టాదేవి, ఆమె చుట్టూ ఉన్న పరిచారికలూ 
తనవైపే చూస్తూ ఉన్నా, మర్యాద లేకుండా కీచకుడు మిక్కిలి మించిన తగని 
మోహం మనస్సును ఆవరించటం చేత ఆపలేని వేగిరపాటును అధికంగా 
పొందుతూ అక్కడ. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: శృంగార దశవిధావస్టల వలెనే అష్టాదశ శృంగార చేష్టలు కూడ చెప్పబడ్డాయి. 
సాహిత్య దర్పణకారుడు వాటిని ఇరవై ఎనిమిదిగా పేర్కొన్నాడు. అవి నాయికా 


కీచక వధ 21 


నాయకులకు సత్త్వజాలైన అలంకారాలని చెప్పాడు. వాటిలో మూడు మనస్సు 
వలన పుట్టైేవనీ, ఏడు అయత్నంగా పుట్టేవనీ, పదునెనిమిది స్వభావం వలన 
కలిగేవనీ విశ్లేషించి చెప్పాడు. స్వభావజాలైన శృంగార చేష్టలలో 'తపన' అనేది 
ఒకటి. “తసనం ప్రియ విచ్చేద స్మరావేగోత్స చేష్టితం” అని దాని లక్షణం. ప్రియ 
విరహ సమయంలో మోహాతిరేకం చేత కలిగే చేష్ట తపన. ఇది ఇక్కడ కీచకపరంగా 
తిక్కన చిత్రించాడు. ఇక్కడ పూర్వరాగ విరహావస్తలో కీచకుడి మోహాతిశయావస్థ 
వలన వేగిరపాటు, కలతపాటు అనే చేష్టావిశేషాలు సూచించబడుతున్నాయి. 
తరువాతి పద్యంలో దాని అభినయాంశ వివరించబడింది. తిక్కన నాటకీయ 
రచనలో సూక్ష్మంగా వివరించే రసభావాభినయ శిల్ప ప్రౌఢిని ఈ పద్యం. తరువాతి 
పద్యం ్రదర్శిస్తున్నాయి. (సంపా) 
సీ. తన్వంగి మవ్వంపు.దనులత నెసంగెడు। 
నును.గాంతి వెల్లువ మునుంగంబాఅం 
గిసలయహస్త కెంగేల నేపారు క్రొ। 
మ్మిం చను లేయెండ మిగులంబర్వం 
గమలాస్య ముద్దు మొగంబు లేమెజుంగుల | 
మొత్తంబు పరి చుట్టు ముట్టి కొనంగ, 
ధవళాక్షి తొంగలి తఅచు టెప్పల చెన్ను! 
కప్పను చీకటి గవియుదేర, 


తే. బెగ్లలంబంత కంతకు నగ్గలింప। 

నొదవు చెమటతో. జిత్తంబు చెదరి యెందు 

మెల6ంగందలయేది యా సింహబలు6డనంగు। 

పట్టి యాడెడు జంత్రంబు పగిది నుందె. 16 
ప్రతిపదార్థం: తను+అంగి= సన్నని మేనుగల సైరంధ్రి (ద్రౌపది) యొక్క; 
మవ్వము+ తనులతన్‌= కోమలమైన లతవంటి శరీరం పై; ఎసలెడు= 


22 కీచక వధ 


ప్రకాశించే; నును+కాంతి వెల్లువ= లలితమైన కాంతి అనే వరద; మును. 
గన్‌+పాణన్‌= (కీచకుడు) మునిగి పోయేటట్టు ప్రవహించగా; కిసలయహస్త= 
చిగురాకులవంటి చేతులు గల ఆ సుందరి యొక్క; కెంపు+కేలన్‌= ఎర్రని 
చేతిలో; ఏపు+ఆరు= అతిశయించే; క్రొత్త+ మించు+అను= క్రొత్త 
మెరుపుతీగఅనే; లేత+ఎండ= లేత ఎండ; మిగులన్‌+ పర్వన్‌= మిక్కుటంగా 
వ్యాపించగా; కమల+ఆస్య= పద్మం వంటి మొగం గల సైరంధ్రి (ద్రౌపది) 
యొక్క; ముద్దుమొగంబు= అందమైన ముఖం యొక్క; లేత+మెటుంగుల= 
నునుకాంతుల; మొత్తంబు= సమూహం అనే; పరి= సేన; చుట్టుముట్టికొనం 
గన్‌= చుట్టూమూగి ఆవహించగా; ధవళ+అక్షి= తెల్లని కన్నులు గల ఆమె 
యొక్క; తొంగలి= వాలే; తణచు= దట్టమైన; జెప్పల చెన్ను కప్పు= కనురెప్పల 
అందమైన నల్లని కాంతి; అను చీంకటి= అనే చీకటి; కనియున్‌+తేరన్‌= 
(క్రమ్ముకోగా; బెగ్గలంబు= భయం; అంతకున్‌+అంతకున్‌+అగ్గలింపన్‌= మరీ 
మరీ అధికంకాగా; ఒదవుచెమటతోన్‌= పుట్టే చెమట చేత; చిత్తంబు చెదరి= 
మనసు చెదిరిపోయి; ఎందున్‌+మెల6గన్‌= ఎక్కడా నిలవటానికి; తలథు+ఏది= 
మనసురాక; ఆ సింహబలుండు= ఆ కీచకుడు; అనంగు పట్టి+ఆడెడు= 
మన్మథుడు పట్టి ఆడించే; జంత్రంబు పగిదిన్‌= యంత్రం వలె; ఉండెన్‌= 
ఉన్నాడు. 

తాత్పర్యం: ఆ సన్నని మేనుగల సైరంధ్రి యొక్క లేతతీగవంటి శరీరంనుండి 
పెల్టుబికే అందమైన వెలుగు వెల్లువవలె పొంగి అతడిని ముంచివేస్తుండగా; 
చిగురాకుల వంటి చేతులు గల ఆ సైరంధ్రి కెంపులవలె ఎ(ర్రగా ఉన్న చేతుల 
నుండి అతిశయించి వెలువడే క్రొత్త మెరుపుల లేతయెండ అతడిపై మిక్కిలి 
వ్యాపించగా, కమలంవంటి మొగం కలిగిన ఆ సైరంధ్రి అందమైన ముఖం 
ప్రసరించే లలితమైనకాంతుల సమూహం అతడిపై కాంతి సైన్యం వలె 
విజృంభించి చుట్టుముట్టగా, తెల్లని కన్నులు గల ఆ వాలుగంటి యొక్క పెద్దవైన 
కనురెప్పలు అందమైన నల్లని కాంతితో అతడిపై చీకట్లు ముసిరేటట్టు చేయగా, 


కీచక వధ 23 


ఆ సింహబలుడు (కీచకుడు) భయం (విహ్యలం) అంతకంతకూ మనసులో 
అధికం కాగా, ఒంటినిండా పట్టే చెమటతో ఉక్కిరిబిక్కిరై మనసు చెదిరిపోయి, 
ఎక్కడా ఒకచోట ఉండటానికి మనసురాక, మన్మథుడు పట్టి ఆడించే ఒక 
యంత్రపు బొమ్మ వలె కనిపించాడు. 


నిశేషం: 1. అలం: ఉపమ (రూపకానుప్రాణితం), క్రమాలంకారం, సింహబలుడు 
మన్మథుడి చేతి కీలుబొమ్మవలె అత డాడించినట్ట్లు ఆడుతున్నాడని అపూర్వమైన 
ఉపమాలంకారాన్ని చెప్పి కీచకుడి మదనావస్థను సహృదయుల హృదయాలకు 
ఆలంకారికంగా అందేటట్టు చేశాడు తిక్కన. కీచకుడికి 'బెగ్గ్లలము” పుట్టి 
అంతకంతకు అగ్గలించిందట. బెగ్గలమంటే భయం, విహ్యలత, వివశత్వం, 
వ్యాకులత, కలత-అని సూర్యరాయాంధ్ర నిఘంటువు. తిక్కన తెలుగు పదం 
వాడితే దాని కెన్ని అర్జాలున్నాయో అన్నీ అక్కడ అన్వయించేటట్టు ప్రయోగించటం 
ఆయన ప్రాఢి. సంస్కృత పదమైతే ఇన్ని అర్జాలు ఒక్కచోట కలిసిరావు. అందువలన 
'బెగ్గలం' అనేది మోహాతిశయం వలన కలిగే శృంగార చేష్టలకు మూలమైన సాత్తిక 
భావం. దానికి నాలుగు ముఖాలున్నాయి. నాలుగు అభినయాలున్నాయి. వాటిని 
తిక్కన (క్రమాలంకార సుందరంగా ఈ పద్యంలో ఆవిష్కరించాడు. అది 
భావనామయం. 1. నన్నని తీవెవంటిసైరం(ధ్రిమేనుకాంతి మెరుపుతీగవలె 
మెరిసిపోతున్నది. దాని కాంతి వెల్టువవలె కీచకుడిని ముంచివేస్తున్నది. దానికి 
అతడు భయపడ్డాడు. భయంతో మొదలైన అతడి మానసికావస్టలు అంతటితో 
ఆగలేదు. ఆపైన మరికొన్ని పరిణామాలకు దారితీశాయి. (ద్రౌపది శరీరాన్నంతా 
తేరిపార చూచినప్పుడు ఆమె శరీరకాంతి అతడి కొక విద్యుద్దాతం వలె 
బెడిసికొట్టింది. అందుకే ఆ భయం. కాని, ఆ అవస్ట్ర మోహమగ్నుడైన అతడికి 
ఒక వివశత్వాన్ని కలిగించటానికి కారణమయింది. 2. ఆ తరువాత కర[గ్రహణం 
కొరకు ఆమె చేతులను చూచాడు. చూస్తే చిగురుటాకుల వలె కెంపుల రంగును 
(క్రుమ్మరిస్తూ మనోహరంగా ఉన్నాయి. కాని, ఆ కరకాంతులు లేయెండ చిరువేడిని 
పుట్టిస్తున్నాయి. అందుకు అతడికి చెమటపట్టంది. భయంవలన కలిగిన 
సాత్తికభావం చెమటపట్టటం. దానికి కారణం ఆమె చేతులనుండి వెలువడే 


2డ్ష కీచక వధ 


(కొత్త మెరుపు లేయెండ అని చెప్పటం ఆలంకారికం. ఆమె చేతుల వలన అతడికి 
మిగిలేది బెదిరింపులే కాని ఆదరింపులు కావని ధ్వని. కాని, మోహమగ్నుడు 
కావటం చేత అతడు శృంగార విలాసంగా (భ్రమించాడు. ఇది విహ్యలత లక్షణం. 
3. ముద్దులాడి చేయిపట్టుకొన్న తరువాత రసికుడు ఆమె ముద్దుల మోమును 
ముద్దుపెట్టుకొనాలని భావిస్తాడు. అది అతడి తపనావస్థలోని స్వభావజమైన 
వేగిరపాటు లక్షణం. పద్మంవంటి అందమైన ఆమె ముఖంలో లావణ్యకాంతులు 
ఒక్కసారిగా అతడిని సైన్యం చుట్టుముట్టినట్టు క్రమ్ముకొని బెదిరించాయి. ఆ 
భావనలో అతడి మనసు చెదరిపోయింది. ఎటూ కదలటానికి వీలులేని బందీగా 
చిక్కిపోయాడు. ఇది వివశత్వ లక్షణం. 4. సైరంధ్రి సహజంగా ధవళాక్షి. విశాలమైన 
కన్నులలో కను[గ్రుడ్డకు కాంతినిచ్చే తెల్లదనం ఎవరి కళ్ళలో కనపడుతుందో ఆమె 
ధవళాక్షి. కళ్ళు తెరిస్తే సైరంధ్రి ధవళాక్షి. ఆమె చూపులలో చూపులుంచి. ఆ 
చూపులు తనపై నిలిచేటట్టు ఆమెను సమీపించాలని కీచకుడు ఆమె కళ్ళను 
చూచాడు. ఆమె భయంతో కనురెప్పలు చాలసార్ద్హు మూస్తున్నది. అందువలన 
కనురెప్పల నూగారువలన ఏర్పడే నల్లనికాంతి చీకటిగా రేగి అతడిని 
ముంచివేస్తున్నది. ఆ చీకటిలో అతడికీ ఎటూ కదలాడే వీలులేక మనసు చెడి 
వ్యాకులపాటుతో (కలతతో) ఉండిపోయాడు. ఈ విధంగా 'బెగ్గలం” అనే మాటను 
కీచకుడు సార్ధకం చేశాడు. [క్రమాలంకారాన్ని పోషించాడు. సీసవద్యంలోని 
పూర్వార్హంలో ఉపమను, ఉత్తరార్హంలో రూపకాన్ని సమాసాలలో నిబంధించటం 
రూపకంతో ఉపమకు వన్నతెచ్చే అలంకారశిల్పం. 

2. తిక్కన సమాంతర తుల్య పద్య శిల్ప నిర్మాత. ఈ పద్యం “వెజవకు 
నను6 జూచె వీండని యెదం గలుషించిన నాండొండ చెమట వొడమ” (33వ 
పద్యం) అనే పద్యానికి 'ప్రతిరూప శిల్పం. అక్కడ (ద్రౌపదికి భయం వలన కలిగిన 
సాత్త్విక భావాలు వర్షించాడు. ఇక్కడ కీచకుడికి భయం వలన కలిగిన శృంగార 
సాత్త్విక స్వభావ చేష్టలు వర్ణించాడు. కీచకుడికి భయకారకమైనది సైరంధ్రి (ద్రౌపది) 
యొక్క కాంతి గుణం. అది శరీరంలో, చేతులలో, ముఖంలో, కన్నులలో వివిధ 
రీతులలో ప్రసరించి కీచకుడిని వివిధావస్టలకు గురిచేయించింది. (ద్రౌపది పతివ్రతా 


కీచక వధ 25 


ప్రభావాన్ని తిక్కన ఆమెలో కాంతిగా నిలిపి, మోహపరవశుడైన కీచకు6 డా కాంతికి 
భీతుడు, వివశుడు, క్షుబ్బుడు, నిశ్చేష్పుడు అయినట్టు ధ్వనింప చేయటం రసధ్వని. 
శ్రీనాథు డన్నట్టు ఇది 'రసాభ్యుచితబంధం'. (కాశీఖండము 1.13) 

4. 'అనంగు పట్టియాడెడు జంత్రంబు పగిదినుండె' - (వ్యావి) - ధాతుజ 
విశేషణ పూర్యావ్యవహితకరృ ప్రథమకు తఅచుగ యొక్క షష్టి జొతుంది - 
అనంయగని యొక్క పట్టి ఆడు జంత్రమని అర్హం. 'యొక్కకు లోపంబు బహుళంబు”. 
అనే నూతంచేత యొక్క లోవించి 'అనంగువట్టియాడెడు..” అని 
'ప్రయోగించబడింది. (సంపా 


కీచకుండు సుదేష్ణవలన ద్రౌపదితెణం గెటుంగ6 గోరుట (సం.4.13-5) 


వ. ఇట్లు కందర్పదర్ప గోచరుండైన కీచకుండు నిజసహోదరివలన 
నక్కోమలి కలరూపు తెలియందలంచి దాని దెసం దగిలిన దృష్టి 
యెట్టకేలకుం దిగి చికొని చని యద్దేవికిం బ్రణమిల్లిన. 17 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కందర్పదర్పగోచరుండు+ఐన= మన శకుని 
గర్వానికి గురి అయినవాడు; కీచకుండు; నిజసహోదరి వలనన్‌= తన అక్క 
సుదేష్ట వలన; ఆ+కోమలి కలరూపు= ఆ వనిత (సైరంధ్రి) యొక్క వాస్తవ 
పరిస్థితిని; తెలియన్‌+తలంచి= తెలిసికొనవలెనని భావించి; దానిదెసన్‌= ఆమె 
పట్ల తగిలిన= తగుల్కొనిన; దృష్టి= చూపును; ఎట్లకేలకున్‌= చిట్టచివరకు 
0 [మ అ అ 
ఎట్టాగో; తిగిచికొని= వెనుకకు మరలించికొని; చని= వెళ్ళి; ఆ+దేవికిన్‌= ఆ 
రాణికి; ప్రణమిల్లినన్‌= నమస్కరించగా. 
ట్‌ 


తాత్పర్యం: మన్మథ ప్రభావానికి గురిఅయిన కీచకుడు తన అక్క సుదేష్ణ 
నడిగి సైరంధ్రిని గురించిన వాస్తవాలను తెలిసికొనాలనే కోరికతో, ఎట్టకేలకు 
సైరంధ్రిపై నుండి దృష్టి మరలించి అక్కను సమీపించి ఆమెకు నమస్కారం 
చేశాడు. 


26 కీచక వధ 


విశేషం: నిర్వాజంగా అక్కకు భక్తితో మైొక్కటానికి వచ్చిన కీచకుడు ఇప్పుడు 
సవ్యాజంగా సైరంధ్రి వివరాలు తెలిసికొనటానికి నమస్కరించాడు. “సంకల్పం' 
అనే మదనావస్థను ఫలవంతం చేసికొనటానికి అతడికి ఇది ఒక ఉపాయంగా 
ఉపయోగపడింది. 


క. కాంచన పీఠము వెట్టంగ61 
బంచి ప్రియము చూడ్కిముసుంగువడ6 దను 
సంభా వించునెడ నాత. డప్పకు€। 
బాంచాలిం జూపి వేగపడి యిట్లనియెన్‌. 18 


ప్రతిపదార్హం: కాంచన పీఠ్రము= బంగారు గద్దెను; పెట్టంగన్‌= ఉంచటానికి; 
పంచి= పరిచారికలను ఆజ్ఞాపించి; ప్రియము= తమ్ముని మీది ప్రేమ; 
చూడ్కిన్‌= చూపులో; ముసుగపడన్‌= క్రమ్ముకొనగా; తనున్‌= (కీచకుని); 
సంభావించు+ఎడన్‌= ఆదరించే మాటలు మాట్టాడేటప్పుడు; అతండు= 
కీచకుడు; అప్పకున్‌= అక్కకు; పాంచాలిన్‌= (ద్రౌపదిని; చూపి= చూపించి; 
వేగము+పడి= త్వరపడి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: సుదేష్ణతము ]డి కొరకు పరిచారికలను పురమాయించి బంగారు 
గద్దెను వేయించింది. ప్రీతితో నిండిన చూపులతో తమ్ముడిని ముంచెత్తింది. 
అనువైన విధంగా మర్యాదగా మాటలాడటం మొదలుపెట్టింది. కాని, అతడు 
ఆమె మాటలు పట్టించుకొనక తొందరపడి (ద్రౌపది వైపు చేయి చూపిస్తూ 
అక్కతో ఇట్టా పలికాడు. 


నిశేషం: దృజ్మీలనం, మనస్సంగమం, సంకల్పం అనే మదనావస్థలను పొంది 
వివశుడైన కీచకుడు ద్రౌపదిని కనుకలితో వలచాడు, ఇప్పుడు వినుకలితో దానిని 
పెంపొందింప దలచు కొన్నాడు. నడుమ ఎట్టి విఘాతాన్నీ అతడు సహించేటట్లు 
లేడు. సుదేష్ణ చెప్పే మాటలు వలపునకు పరోక్ష పోషకాలు, (ద్రౌపది మాటలు 
(ప్రత్యక్ష పోషకాలు. వాటినే వినదలచుకొని లౌకిక ప్రసంగాలపట్ల అరుచిని 
ప్రదర్శించాడు. ఇది సంకల్పంలోని వినుకలి (ప్రారంభదశ. (సంపా) 


కీచక వధ 27 


ఉ. 'ఇయ్యరవిందగంధి కుల మేమి? చరిత్రము చంద మెట్లు? పే 
రెయ్యది? నాథు6 డెవ్వం డిది యెచ్చట నెప్పుడు నుండు? నిప్ప దా 
నియ్యెడ కేగుదేవలయు టేపని సేయంగంబూని? దీనిపై 
నెయ్యము కల్మి యేకొలంది నీ మది? కింతయు నాకు జెప్పుమా!” 19 


ప్రతిపదార్ధం: -ఈ+అరవిందగంధి= (పద్మగంధం వంటి మేని వాసనగల) 
ఈ వనిత యొక్క; కులము= వంశం, జాతి; ఏమి?= ఏమిటి?; చరిత్రము 
చందము= నడవడిక పద్దతి; ఎట్టు?= ఎటువంటిది?; పేరు= నామం; ఏ+అది= 
ఏది; నాథుండు= భర్త; ఎవ్వండు?= ఎవడు?; ఇది= ఈమె; ఎచ్చటన్‌= ఎక్కడ; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉండున్‌?= ఉంటుంది?; ఇప్టు= ఇప్పుడు; తాన్‌= తాను; 
ఈ+ఎడకున్‌+ ఇక్కడికి; ఏంగుదేవలయుట= రావటం; ఏ పని+చేయం. 
గన్‌+పూని?= ఏ పనిని చేయటానికి?; నీ మదికిన్‌= నీ మనస్సుకు; దీనిపైన్‌= 
ఈమె మీద; నెయ్యము= (ప్రేమ; కల్మి= కలిగి ఉండటం; ఏ+కొలంది?= ఏ 
పాటిది?; నాకున్‌= నాకు (కీచకుడికి); ఇంతయున్‌= ఈ వివరాలన్నీ; చెప్తుమా!= 
చెప్పాలి సుమా! 

తాత్పర్యం: 'అక్కా! ఈ పద్మసువాసన లీనే కాంత కుల మేమిటి? ఈమె 
నడవడిక ఎట్టాంటిది? పేరేమిటి? ఊరేమిటి? దీని భర్త ఎవరు? ఎక్కడ 
ఉంటున్నది? ఇక్కడికి ఏం పనిమీద వచ్చింది? దీనిని నీవు ఎంత ప్రీతితో 
చూచుకొంటున్నావు? ఇవి అన్నీ వివరించి చెప్పాలి.” 


విశేషం: ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేయటంలో కీచకుడి తమకం స్ఫురణకు వస్తుంది. 


క. అనవుడు నయ్యంగన 'యితం.। 
డనంగశర దళిత హృదయు. డయ్యెనకట! యీ 
తని చిత్తవృత్తి మరలుప । 
ననురూపం బగు నుపాయ మది యెయ్యదియో? 20 


28 కీచక వధ 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగా; ఆ+అంగన= ఆ సుదేష్షు అకట!= అయ్యో!) 
ఇతండు= కీచకుడు; అనంగ శరదళిత హృదయుండు= మన్మథ బాణాలచేత 
చీల్చబడిన మనస్సు కలవాడు; అయ్యెన్‌= అయినాడు; ఈతని= కీచకుడి 
యొక్క; చిత్తవృత్తి= మానసిక పద్దతిని; మరలుపన్‌= మరలించటానికి; 
అనురూపంబు+అగు= తగిన; ఉపాయము= ఉపాయం; అది+ఎయ్యదియో!= 
అదేదో కదా!. 

తాత్పర్యం: కీచకుడి మాటలు విని సుదేసష్ణ ఇట్టా అనుకొన్నది - 'ఇతడి 
హృదయం మన్మథ బాణాల తాకిడికి గాయపడింది (అంటే ఇతడు మన్మథ 
భావావేశపరుడైనాడు అని భావం). ఇప్పటి ఇతని మనోధోరణిని మరలించ 
టానికి తగిన ఉపాయం ఏదో? 


వ. అని తలంచుచు. గీచకుని మాటలు గీటునంబుచ్చి యొండు 
పలుకులు జరిపిన, నతండును సత్వహీనుండు గావున సత్వరుండై క్రమ్మథి, 
ద్రౌపది యున్న యెడకుం జని, యా సమీపంబున నజ్టాడుచు 
నమ్మానవతితో నిట్లనియె. 21 


ప్రతిపదార్దం: అని, తలంచుచున్‌= అని ఆలోచిస్తూ; కీచకుని మాటలు; 
గీటునన్‌+పుచ్చి= అనాదరించి; ఒండుపలుకులు= వేరే మాటలు; జరిపినన్‌= 
కొనసాగించగా; సత్త్వహీనుండు= మనోని[గ్రహం లేనివాడు; కావునన్‌; 
సత్వరుండు+ఐ= తొందరపాటు కలవాడ్డై; (కమ్మటి = మరలి; 
(ద్రౌపది+ఉన్న+ఎడకున్‌+చని= ద్రౌపది ఉన్నచోటికి పోయి; ఆ సమీపంబునన్‌= 
ఆ ప్రాంతంలో; ఆడుచున్‌+ఆడుచున్‌= తారట్టాడుతూ; ఆ+మానవతితోన్‌= 
మానధనురాలైన సైరంధ్రితో (ద్రౌపదితో); ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: కీచకుడి మాటలు లెక్కపెట్టకుండా సుదేష్ణ మాటమార్భడానికి 
ప్రయత్నించింది. కాని, వాడు అవివేకికాబట్టి తాల్మికోల్పోయి తొందరపాటుతో 
మరలివచ్చి ద్రౌపది సమీపంగా తిరుగుతూ ఆమెతో ఇట్లా అన్నాడు. 


కీచక వధ 29 


విశేషం: కార్యసాధనలో ఉపేక్ష ఒక ఉపాయం (శుక్రనీతి). సుదేష్ష దానిని 
ప్రయత్నించబోయింది. కీచకుడు లొంగలేదు. 


క. “ఇవ్వసుమతి నే పొలంతుల | 
కివ్విధమున౦ జెలువు గలదె యెన్నండును? 
నీ వెవ్వరి తనయవు? నీ పతి 
యెవ్వండు? పే రేమి? సెప్పు మిందునిభాస్యా!” 22 


ప్రతిపదార్థం: ఇందు నిభ+ఆస్యా!= చంద్రుడి వంటి ముఖం కలదానా!; 
ఈ+ వసుమతిన్‌= ఈ భూమిపై; ఎన్నండును= ఎప్పుడైనా; పొాలంతులకున్‌= 
స్త్రీలకు; ఈ+ విధమునన్‌= ఇటువంటి; చెలువు= సౌందర్యం; కలదె?= 
ఉన్నదా? (లేదని భావం); నీవు; ఎవ్వరి; తనయవు?= కూతురివి?; న్స్‌ పతి+ఎవ్వ6 
డు?= నీ మగ డెవరు?; పేరు+ ఏమి?= నీ పేరేమిటి? చెప్పుము. 


తాత్పర్యం: 'ఓ చంద్రవదనా! ఏనాడయినా? ఈ భూమిమీద ఏ వనితలకైనా 
ఇంతటి అందచందా లున్నాయా? నీ వెవరి కూతురివి? నీ మగ డెవరు? నీ 
పేరేమి? చెప్పుము”. 

విశేషం: ఇవ్విధమునం జెలువు - ఈ అనే విశేషణం సౌందర్య ్రశంసాసూచకం. 
ఇందు నిభాస్యా! - అనే సంబోధన సమయస్సూర్తిగా వాడాడు. రూపాభిమాని 
అయిన కీచకుడిని మోహపెట్టే విశిష్ట సౌందర్యం (ద్రౌపదికి ఉన్నది. 


వ. అనిన నప్పలుకులు వినియు వినమి భావించి యప్పాంచాలి 
నిర్వికారయై యూరకున్న నచ్చపలుండు వెండియు నిట్లనియె. 23 
ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకులు= ఆ మాటలు; వినియున్‌= 
వినికూడా; వినమిన్‌= విననట్టుగానే; భావించి= నటించి; ఆ+పాంచాలి= 


పాంచాల రాజపుత్రి అయిన ఆ ద్రౌపది; నిర్వికార+ఐ= ఏవిధమైన వికారం 
లేని మనస్సు కలదై (చలించక); ఊరక+ఉన్నన్‌= మాట్టాడకుండా ఉండగా; 


30 కీచక వధ 


ఆ+చపలుండు= చంచలచిత్తుడైన ఆ కీచకుడు; వెండియున్‌= మరల; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: కీచకుడు మాట్లాడిన మాటలు వినీ విననట్టుగా నటిస్తూ (ద్రౌపది 
నిర్వికారచిత్తంతో మాట్లాడకుండా నిలుచున్నది. కాని, చంచలచిత్తుడైన ఆ 
కీచకుడు ఆమెతో ఇంకా ఇట్లా అన్నాడు. 


విశేషం: [ద్రౌపది అతడి మాటలకు మారు పలకలేదు. చలించలేదు. కానీ, కీచకుడు 
తమకంతో వేగిరపడుతూ ఉండటం చేత నిగ్రహించుకొన లేకపోయాడు. ఆమె 
ధీరురాలు, అతడు చంచలుడు. భిన్న ప్రవృత్తుల వైరుద్ధ్యం వైవిధ్యాన్ని కల్పిస్తూ 
రసోల్హాసాన్ని కలిగిస్తుంది. (సంపా.) 
సీ. 'తెలి గన్నుగవ కాంతి పొలుపార నించుక । 
కను విచ్చి చూచినంగాదె యబల! 
చెలువంపు నెమ్మోము నెలమి సొం పినుమడి । 
గానల్ల నవ్వినం గాదె యింతి!. 
దంతమౌక్తికరుచి దలకొన మజుమాట । 
వలికిన( గాదె యుత్వ్పలదళాక్షి! 
యుల్లంబు సరసత దెల్లంబుగా లీల6। 
గైకొన్నంగాదె పంకరుహవదన!' 
ఆ. యనుచుంజూచుం జేరుం నమ్ముద్ధ పలుకులు । 
వినంగంగోరుం, గేలు తనదు కేల. 
గీలుకొలుపందలంచు. గీచకాధముండు ని। 
జానురక్తిందెలుప నప్పళించు. 24 
ప్రతిపదార్థం: కీచకాధముండు= కీచకుడనే నీచుడు (సంభాషణ కొనసాగిస్తూ); 
అబల!= ఓ కోమలీ!; తెలి+కన్నుం/గవకాంతి= తెల్లని కనుదోయి యొక్క 


కీచక వధ 31 


వెలుగు; పొలుపారన్‌= ప్రకాశించగా; ఇంచుక= కొంచెం; కనువిచ్చి= కనులు 
తెరచి; చూచినన్‌+కాదె= చూడరాదా?; ఇంతి!= ఓ ప్రీ; చెలువము+నెజు+ 
మోము= అందమైన, నిండైన ముఖం యొక్క; ఎలమిసొంపు= వికాస సౌందర్యం; 
ఇనుమడిగాన్‌= రెట్టింపుకాగా; అల్లన్‌= నెమ్మదిగా; నవ్వినన్‌+కాదె= 
నవ్వకూడదా?; ఉత్పలదళ+అక్షి!= కలువ రేకులవంటి కనులదానా!; 
దంతమౌక్తిక రుచి= ముత్యాలపలువరుస కాంతి; తలకొనన్‌= ప్రసరించగా; 
మాజుమాట= బదులు పలుకు; పలికినన్‌+కాదె?= పలుకరాదా?; పంకరు 
హవదన!= పద్మముఖీ!; ఉల్లంబు= మనసులోని; సరసత= రసికత్వం; 
తెల్లంబుకాన్‌= తెలిసేటట్టు; లీలన్‌= విలాస చేష్టలను (శ్చంగారహావభావాలను), 
కైకొన్నన్‌+కాదె?= స్వీకరించరాదా?; అనుచున్‌= అని పలుకుతూ; చూచున్‌= 
ఆమె వైపు చూస్తాడు; చేరున్‌= ఆమెను సమీపిస్తాడు; ఆ+ముగ్ద పలుకులు= 
ఆ సహజసుందరియొక్క మాటలు; వినంగన్‌+కోరున్‌= వినాలని ఉబలాట 
పడతాడు; కేలు= ఆమె చేతిని; తనదుకేలన్‌= తన చేతితో; కీలుకొలుపన్‌= 
పట్టుకొనటానికి; తలంన్‌= భావిస్తాడు; నిజ+అనురక్తిన్‌= తన వలపును; 
తెలుపన్‌= ఆమెకు తెలియచెప్పటానికి; అప్పళించున్‌= ప్రయత్నిస్తాడు. 


తాత్పర్యం: 'ఓ కోమలీ! నీ తెల్లని కన్నుల కాంతి వెలిగిపోయేటట్లు కొద్దిగా నీ 
కన్నులు విచ్చి చూస్తే ఏమౌతుంది? ఓ కాంతా! అందమైన నీ నిండు మొగంలోని 
వికాస సౌందర్యం రెట్టింపయ్యేటట్లు మెల్లగా నవ్వితే ఏం పోతుంది? కలువ 
అ ల వ్‌ 

రేకుల కన్నుల దానా! నీ ముత్యాలవంటి పలువరుస మెరుగులు వ్యాపించేటట్టు 
నోరువిచ్చి మారు పల్కితే ఏమి ఒలికిపోతుంది? పద్మముఖీ! నీ మనసులోని 
సరసత్వం తేటతెల్లమయ్యేటట్టు, శృంగారహావ భావాలను ప్రదర్శిస్తే ఏం 
పోతుంది?” అంటూ ఆ అధముడైన కీచకుడు ఆమె వైపు చూస్తాడు. ఆమెను 
సమీపిస్తాడు, ఆ ముద్దరాలి మాటలు వినాలని ముచ్చటపడతాడు, ఆమె చేతిని 
తన చేతిలోకి తీసికొందామని భావిస్తాడు. తన వలపును ఆమెకు తెలపటానికి 
ప్రయత్నిస్తాడు. 


32 కీచక వధ 


విశేషం: 1.అలం: క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. సైరంధ్రిని కన్నులు 
విచ్చి చూస్తే ఏమౌతుంది?. అని ఆమె వైపు అదేపనిగా చూస్తాడు: నవ్వితే 
ఏమౌతుంది అని అంటూ సమీపిస్తాడు: మారు పలికితే ఏమౌతుంది? అని ఆమె 
మాటలు వినాలని తహతహలాడతాడు; లీలలను ప్రదర్శిస్తే ఏమౌతుంది అని 
అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసికొనాలని యత్నిస్తాడు. ఆ విధంగా సీస 
పద్య పాదాలలోని మాటలకూ, ఎత్తుగీతిలోని క్రియలకూ వరుసగా అన్వయం 
చెప్పుకొనాలి కాబట్టి క్రమాలంకారం. ఈ అలంకారం కీచకుడు సైరంధ్రిని 
పొందటంలో అత డనుభవించ దలచుకొన్న నాలుగు దశలను [క్రమంగా ధ్వనింప 
చేస్తుంది. 


2. (ద్రౌపది తన వైముఖ్యాన్నీ అనాదరాన్నీ అతడి మాటలు విన్నా విననట్టు 
నటించటం ద్వారా వ్యక్తం చేసింది. కీచకుడు - తిక్కన మాటలలో - అధముడు. 
వాస్తవాన్ని తెలిసికొనలేక ఆమె శృంగార చేష్టలను ప్రదర్శిస్తున్నదని భావించేవాడు. 
శృంగార చేష్టలలో 'విహృతం” అనేది ఒకటి. "”వక్తవ్యకాలే£_ప్యవచో వ్రీడయా 
విహృతం మతవమ్‌” అని లక్షణం. పలుకవలసిన సమయంలో సిగ్గు వలన 
పలుకకుండా మౌనంగా ఉండటం విహృతం. సైరంధ్రి విహృతాన్ని (ప్రదర్శిస్తున్నదని 
కీచకుడు భావించాడు. విహృతానికి విరుగుడు విలాసం. “యానవస్తా నాసనాదీనాం 
ముఖనేత్రాది కర్మణాం । విశేషస్తు విలాసస్స్యా దిష్ట సందర్భనాదినా” - అని విలాస 
లక్షణం. ప్రియుడిని చూడగానే నడకలో, నించోటంలో, కూర్చోటంలో, చూడటంలో, 
మాట్లాడటం మొదలైన వాటిల్లో ప్రదర్శించే హేలా విశేషాలు విలాసంలో 
(ప్రకటితాలౌతాయి. విముఖురాలైన నాయికను (ప్రనన్నురాలిని చేసికొని, 
విలాసవతిగా మార్చుకొనటానికి నాయకుడు అనునయాన్ని (సాంత్వనాన్ని) 
ఆశ్రయిస్తాడు. కీచకు డీ పద్యంలో ప్రదర్శించింది ప్రార్థనారూప సాంత్వన ప్రక్రియ. 


3. సాంత్వన ప్రక్రియలో కీచకుడు మొదట 'కుతూహలాన్ని' ప్రకటిస్తున్నాడు. 
ప్రదర్శిస్తున్నాడు. “రమ్యవస్తు సమాలోకే లోలతాస్యా త్కుతూహలమ్‌” అని లక్షణం. 
రమించదగిన సైరంధ్రి విలాసాన్ని చూచి, కైవసం చేసికొని, రమించాలని చాపల్యాన్ని 
ప్రకటించటం కీచకుడు ఈ పద్యంలో చేసిన మదన చేష్ట. ఈ అంశాన్ని 
'“అచ్చవలుండు”* అనే విశేషణంలో తిక్కన నూచించాడు. అటు మాటలో 


కీచక వధ 33 


(వాచికాభినయంలో) ఇటు చేతలో (ఆంగికాభినయంలో) దానినిప్రదర్శిస్తున్నట్టు 
తిక్కన చిత్రించి నాటకీయతను రక్తికట్టించాడు. 


4. కుతూహల ప్రకటనలో కూడా ఒక క్రమాన్ని పాటించటం తిక్కన రసశిల్ప 
రహస్యం. వలచిన దాని పొందు పొందేటప్పుడు ఆమె మనసులో కూడ కుతూహలం 
ఉండాలని వలపుకాడు అనుకొనటం సహజం. ఆ కుతూహలం నాలుగు దశలలో 
'ప్రకటితమౌతుంది. (1) చూపు, సిగ్గుతో కనురెప్పలు వాలి ఉన్న నాయిక ఆసక్తితో 
కళ్ళు అర్హ నిమీలితంగా తెరిచి తన సౌముఖ్యాన్ని తెలుపుతుంది. (2) అందమైన 
ముఖాన్ని సుముఖంగా చేసి తన మనసులోని రతిభావ సమ్మోదాన్ని చిరునవ్వు 
కాంతులతో తెలియపరుస్తుంది. (3) ఆ మీద మనసుతోపాటు మధురంగా 
మాటకూడా కలుపుతుంది. (4) ఆ తరువాత స్పర్శాదుల వలన కలిగే అనుభవాలను 
లీలలుగా ప్రదర్శిస్తుంది. నాయిక ప్రదర్శించే ఆ నాలుగు దశలను క్రమంగా 
నాయకుడు చూస్తూ సమీపిస్తూ మాటలు రక్తితో వింటూ, కేలు కేలు కలుపుతూ 
రమిస్తాడు. వాటన్నింటిని భావనామయంగా ఊహిస్తూ కీచకుడు కళ్ళు తెరిచే 
కలలుకంటూ, ఆమెను ఆ కలలను నిజం చేయుమన్నట్టుగా అనునయించాడు. 
ఒక మదనావస్థలోని ఇన్ని అంతర్హశలను చిత్రించిన తిక్కన రసబ్రహ్మ. 


5. 'చూచుయేరు" అను పాఠానికి చూచులేరు' అని పాఠాంతరం ఉన్నది. 
అదే ఉచితమైనదని కొందరి భావం. అది సరికాదు. కేరు అనే [క్రియకు 
ఉత్సహించు, కుతూహలపడు, విజ్బంభించు, తిరస్కరించు, పరిహసించు-అనే 
అర్జాలున్నాయి. అందువలన దీనిని [గ్రహిస్తే సందర్భశుద్ది లేకపోగా, విరుద్దార్థ స్ఫూర్తి 

యఖ ఆకు యు యణఅథి 
కూడా కలుగుతుంది. కాబట్టి ప్రస్తుత పాఠమే ప్రశస్తం. (సంపా. 


న. ఇట్లు దాన తమకంబున వడిగొనుచు, నప్పు దయ్యంగన యింగితం 
బూహింప వెరవుమాలి మటీియును. 25 


ప్రతిపదార్థం: ఇట్లు= ఈ విధంగా; తాను+అ= తనకుతానే (కీచకుడు); 
తమకంబునన్‌= మోహావేశంతో; వడిగొనుచున్‌= వేగిరపడుతూ; అప్పుడు= 


ప్రడ్మ కీచక వధ 


ఆ సమయంలో; ఆ+అంగన= ఆమె యొక్క; ఇంగితంబు= మనోభావాన్ని; 
ఊహింపన్‌= ఊహించటానికి; వెరవుమాలి= శక్తిలేక (ఉపాయంతోచక); 
మజియును= ఇంకా (ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: మోహవేశంతో వేగిరపడుతున్న కీచకుడు ద్రౌపది మనస్సును 
తెలిసికొనే ఉపాయం తోచక (4క్తిచాలక) ఇంకా ఇట్టా అన్నాడు. 
సీ.  'సుదతి! నీమై చక్కంజూచుట కోడెదం | 
గనుంబాటు వొరయునో యని తలంచి; 
మదింబొనర్హిన మాట మగువ! నీ పెంపునం 
గుదిసి నా నాలుక తుదికి రాదు; 
పడతి! నీ కరములు పట్టంగ. దివిరి శం। 
కించి వడంకెడు6గేలు సూడు; 
నెటి నిట్టి దని యింతి! నీ నెమ్మనం బెన్ని। 
భంగుల నరసినం బట్టు వడదు ; 


తే. చెలువ! యింక నొక్కించుక సేపు నీవ । 
నాదరంబున నెప్పటియట్ల యున్న 
మన్మథుండు సమయించిన మగుడ నన్ను. 
బడయవచ్చునె యెన్ని యుపాయములను? 26 


ప్రతిపదార్థం: సుదతి!= మంచి దంతములు కలదానా!; కను.ంబాటు= 
దృష్టిదోషం; పొరయునో+ అని= తగులుతుందేమోనని; తలంచి= అనుకొని; 
నీ మై= నీ శరీరాన్ని; చక్కన్‌+*చూచుటకున్‌= సూటిగా చూడటానికి; ఓడెదన్‌= 
జంకుతాను; మగువ!= ఓ వనితా; మదిన్‌= మనస్సులో; పొనర్చినమాట= 
పుట్టిన పలుకు; నీ పెంపునన్‌= నీ అధిక్యం వలన; కుదిసి= అణగిపోయి 
(ముడుచుకొని); నా; నాలుక తుదికిన్‌రాదు= నాలుక చివరిదాకా రాదు; పడ. 


కీచక వధ 35 


తి!= ఓ వనితా!; నీ కరములు= నీ చేతులు; పట్టంగన్‌+తివిరి= పట్టుకొనాలని 
యత్నించి; శంకించి= జంకు గలిగి; కేలు= చేయి; వడంకెడున్‌= 
వణుకుతున్నది; చూడు!= ఇదిగో ఈ చేయి చూడుము!; ఇంతి!= ఓ వనితా!; 
నీ నెజ+మనంబు= నీ నిండు మనస్సు; నెజిన్‌= పూర్తిగా; ఇట్టిది+అని= 
ఇటువంటిదని; ఎన్నిభంగులన్‌+*అరసినన్‌= ఎన్ని రకాలుగా ఆలోచించినా; 
పట్టు+పడదు= స్పష్టం కాదు; చెలువ!= ఓ అందమైనదానా!; ఇంకన్‌= ఇక 
మీద; ఒక్కించుకసేపు= కొంచెం సేపు; నీవు; అనాదరంబునన్‌= ఆదరం 
చూపకుండా; ఎప్పటి+అట్టు+అ+ఉన్నన్‌= ఎప్పటి వలెనే ఉంటే; మన్మథుడు; 
సమయించినన్‌= చంపివేస్తే) మగుడన్‌= తిరిగి; నన్నున్‌= (కీచకుని); ఎన్ని+ 
ఉపాయములను= ఎన్ని ఉపాయాల చేతనైనా; పడయన్‌+వచ్చునె?= 
పొందగలవా? (లేదని భావం). 


తాత్ప్సర్యం: ఓ సుందరీ! దృష్టిదోషం తగులుతుందేమోనని న్‌.మేసి 
సౌందర్యాన్ని చూడటానికే జంకుతున్నాను. టి ఆధిక్యం చూచిన తరువాత 
మాట్లాడాలన్నా నాలుక చివరిదాకా మాటలు రావటం లేదు. నీ చేతులు 
పట్టుకొనాలని ప్రయత్నించినా (నన్ను [గ్రహిస్తావో లేదో అన్న) అనుమానంతో 
చేతులు వణుకుతున్నాయి. ఎన్ని రకాలుగా ఆలోచించినా అసలు నీ మనస్సు 
ఏమిటో నాకు అంతుపట్టటం లేదు. నీ విట్లాగే మరికొంత సేపు నన్ను అలక్ష్యం 
చేస్తే ఆ పాడు మదనుడు నన్ను మట్టుపెట్టుతాడు. అప్పుడు ఎన్ని ఉపాయాలతో 
యత్నించినా నన్ను నీవు తిరిగి పొందలేవు. 


నిశేషం: తిక్కన రచించిన గొప్ప పద్యాలలో ఇది ఒకటి. రచనా శిల్పం అనల్పం. 
1 తిక్కన ఒక గొప్ప పద్యం రచించి దానికి ప్రతిగా అంతటి గొప్ప పద్యాన్ని 
మరొకటి వ్రాసి చూపించే ప్రతిభ ప్రదర్శించటం ఆయన నైజం. 'తెలిగన్ను/వకాంతి 
పొలుపార నించుక కనువిచ్చి చూచినం గాదె యబల' -అనే 45వ పద్యానికి 
సమాంతర ప్రతి శిల్పంగా ఈ సీసాన్ని రచించాడు. సైరంధ్రికీ కీచకుడికీ 
భావసాజాత్యం, తాదాత్మ్యం ఉన్నట్టు కీచకుడు భావిస్తున్నట్టు ఈ పద్యంలో 


36 కీచక వధ 


చిత్రించటం ఇక్కడ విశేషం. తిక్కనగా రన్నట్టు అతడి 'తమకానికి' (46) ఇది 
నిదర్శనం. సైరంధ్రి కన్నెత్తి చూడదు - కీచకుడూ ఆమెను సూటిగా చూడలేదు. 
కారణాలు వేరు. కాని అవస్థలు సమం. ఆమె మాట్టాడదు-ఇతడి నోటామాట 
వెలువడదు. ఆమె లీలగా చేయి అందించదు. ఇతడూ చేయి వణకటం చేత 
అందించ(గ్రహించులేడు. ఆమె తీరు ఎదుటివారు [గ్రహించటం కష్టం. అతడు 
ఆమె తీరునే కాదు తన తీరును కూడా వివేచించుకొనే స్థితిలో లేడు. సమానావస్థల 
ననుభవించేవాడు సానుభూతిని, సహానుభూతిని పొందాలి. కాని, సైరంధ్రి అటువంటి 
ఆదరబుద్ధిని ప్రదర్శించటం లేదు. మన్మథావస్థల కన్నింటికి చివరిది మన్మథబాధతో 
మరణించటం. అది జరిగితే ఇరువురికి పొందు కలుగదు. అది జరుగక పూర్వమే 
ఉపాయాంతరం చేత సమాన ధర్మాన్ని అనుభవిస్తున్న తనను రక్షించుకొనటం సైరంధ్రి 
కర్తవ్యమని కీచకుడి విన్నపం. విరుద్ద రసభావ వ్యంజకాలైన సాత్తిక భావాలను (ద్రౌపది 
పాత్ర నాలంబనంగా చేసికొని చిత్రించిన పద్యం (33) ఒకవైపు, కీచకుడి పాత్ర 
నాలంబనంగా నిర్మించిన పద్యం ఇక్కడ ఈ వైపు - సమాంతర రచనా కళాఖండాలు. 


2. తిక్కన తన రచనలోని మర్మాన్ని పఠితలకు కొన్ని సంకేతాల ద్వారా 
వ్యాఖ్యల ద్వారా సూచిస్తుంటాడు. ఈ పద్యం తరువాతి వచనంలో తిక్కన 'తన 
యభిలాషంబు తేటపడంబలికిన” (48) అని సూచించాడు. అభిలాష - అనేది 
కోరిక అనే సామాన్యార్థమే కాదు. శృంగార రసపరమైన పారిభాషిక పదార్హాన్ని 
కూడా ప్రకటిస్తుంది. శృంగారం సంభోగ విప్రలంభ భేదం చేత ద్వివిధం. వాటితో 
విప్రలంభ శృంగారం అభిలాష ఈర్థ్యా, విరహ, ప్రవాస కారణాలతో జనించి 
నాలుగు రకాలుగా రాణిస్తుంది. అభిలాష విప్రలంభానికి పూర్వరాగ విప్రలంభమని 
కూడా పేరు. తిక్కన ఈ పద్యంలో '“అభిలాషి ను స్పష్టంగా చిత్రించానని చెప్పటం 
గమనించదగింది. అంటే రతిభావావస్ట్ర రసస్టితిని (ఉత్కటావస్థను, స్టాయిస్టితిని) 
అందుకొన్నదని ధ్వనింప చేస్తున్నాడు. దశవిధావస్థల నీ ఘట్టంలో చిత్రిస్తున్నానని 
సూచించాడు. ఇది తిక్కన రసాభ్యుదయ శిల్పం. 

3. ఈ పద్యంలో ప్రౌఢమైన వ్యాజస్తుతి ఉన్నది. నిందచేత స్తుతిగాని, స్తుతిచేత 
నిందగాని స్ఫురింపజేయటం వ్యాజనింద. అది కవి(ప్రాఢోక్తిచేత గాఢతరం కావటం 


కీచక వధ 37 


ఇక్కడ దర్శనీయం. ఇక్కడ పరోక్షంగా చేసింది ద్రౌపదీ సౌందర్యస్తుతి; ప్రత్యక్షంగా 
చేసింది తనకు మన్మథావస్థ్ర వలన ఏర్పడిన తొట్రుపాటు. అంటే ఆత్మ నింద. 
మరొకరకంగా చూస్తే కీచకుడు రసిక ప్రతిస్పందనను ప్రదర్శించి లలితుడివలె 
రాణించాడు. కాని, దానిని సైరంధ్రి అనాదరించటం చేత బూడిదలో పోసిన 
పన్నీరైపోతున్నది. కాబట్టి ఈరకంగా చూస్తే కీచకుడిది ప్రశంస; ద్రౌపది పట్ట 
నింద. ఈ విధంగా విరుద్ధ భావచిత్రణాన్ని అవిరుద్దంగా సాగించటం తిక్కన 
నేర్పరితనం. 

4. ఇందులో నాటకీయంగా “గండం” అనే అంగం పోషించబడింది. ఒక 
పాత్ర అసంకల్పితంగా భావికథలో తనకు జరిగే ఒక కీడును తన మాటలలో 
ధ్వనింపచేస్తే గండమౌతుంది. ఈ పద్యంలో కీచక వచనాలన్నీ భావికథలో ద్రౌపదీ 
భీములు పన్నే మాయోపాయం వలన అతడు పొందే విషాదాంతాన్ని ధ్వనింప 
చేస్తున్నాయి. 

5. తిక్కన 45వ పద్యంలో కుతూహలాన్నీ, ఇందులో అభిలాషనూ పోషించాడు. 
అభిలాషా విప్రలంభంలో చూడటంలో, పలకరించటంలో, కేలు పట్టటంలో, మనసు 
నర్ధం చేసికొనటంలో మోహంవలన విఫలుడైనట్లు చిత్రించటం శృంగార రసాభాస 
చిత్రణ శిల్పం. (సంప్పాా 


వ. అని తన యభిలాషంబు తేటపడం బలికిన నబ్బోటి కలుషించియు, 
దుర్వారం బైన పరిభవ వికారంబు దో/యకుండ తన్నుందాన యుపశమించు 
కొని 'వీడు దురభిమానియై యున్నవాండు, వేగిరపడుట వెరవుగాదు. వెరవు 
తోడన తప్పించుకొనవలయు' నని తలంచి యతని కిట్లనియె. 27 
ప్రతిపదార్హం: అని; తన; అభిలాషంబు= కోరిక; తేటపడన్‌= స్పష్ట పడేటట్టుగా; 
పలికినన్‌= మాటలాడగా; ఆ+బోటి= ద్రౌపది; కలుషించియున్‌= కోపించినా; 


దుర్యారంబు+ఐన= వారింపశక్యంగాని; పరిభవ వికారంబు= అవమానం వలన 
కలిగిన వికారాన్ని; తోయకుండన్‌= బయటపడనీయకుండా; తన్నున్‌= 


38 కీచక వధ 


తాన్‌+అ= తనను తానే; ఉపశమించుకొని= నిగ్రహించుకొని; వీయ= కీచకుడు; 
దురభిమాని+అయి= ఎవరిని లెక్కచేయని గర్విష్టి అయి; ఉన్నవాండు= 
ఉన్నాడు; వేగిరపడుట= తొందరపడుట; వెరవుకాదు= యుక్తం కాదు; వెరవు 
తోడను+అ= నేర్పుతోనే, ఉపాయంతో; తప్పించుకొనవలయును+అని; 
తలంచి= భావించి; అతనికిన్‌+ఇట్టు+అనియెన్‌= అతనితో ఇట్టా అన్నది. 
తాత్పర్యం: కీచకుడు తన మనస్సులోని కోరిక బయటపడేటట్టు 
మాట్టాడటంతో (ద్రౌపది కోపించి కూడా, ఆ భరించలేని పరాభవాన్ని బయటికి 
పొక్కనీయకుండా, తనను తాను ని[గ్రహించుకొని, వీడు దురహంకారి అని 
తలచి, తొందరపాటు మంచిది కాదని, ఎట్టాగో నేర్పుగా తప్పించుకొనాలని 
అనుకొని అతడితో ఇట్టా అన్నది. 


క. 'నాయున్నబాము. దలంపవ;। 
యీ యొడ లీ చీర యిట్టి యేవపుంజందం 
బోయన్న! మదన వికృతిం । 
జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే! 28 


ప్రతిపదార్థం: ఓ+అన్న!= ఓ సోదరా!; నా+ఉన్న బామున్‌= నే నున్న కష్టపరిస్థితి; 
తలయథవు+అ= నీవు ఆలోచించవు;ఈ+ఒడలు= ఈ శరీరం; ఈ+చీర= 
ఈ వస్త్రం; ఇట్టి= ఇటువంటి; ఏవము+చందంబు= అసహ్యమైన ఆకారం; 
మదన వికృతిన్‌+చేయున్‌+ అనుట= మదన వికారం కలిగిస్తుందంటే; 
ఎంతయును= అధికంగా; నిషిద్ధము కాదే!= తగనిది కదా! 

తాత్పర్యం: 'ఓ అన్నా! కష్టాలలో ఉన్ననా పరిస్థితి నీ వూహించటం లేదు. నా 
మేను, నా కట్టు, బొట్టు, తీరు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఆలోచించుము. 
ఈ పరిస్థితిలో కూడా నీకు మదనవికారం కలిగిం దనటం ఏమీ భావ్యం కాదు. 


విశేషం: 'ఆఈఏ'లు త్రికం. ఆ మూడు సర్వనామాలూ తెలుగులో నిర్లే శారకాలే 
కాక, అనంత భావార్హకాలు. ద్రౌపది తన మేనును, చీరను “ఈ” తో చూపుతూ 


కీచక వధ 39 


చెప్పటం చేత శృంగార విభావ సౌందర్య రాహిత్యం స్పురిస్తున్నది. అన్న, అయ్య, 
అప్ప - అనేవి గౌరవ వాచకాలు. తనకంటె పెద్దవయసు కలవాడు అయితే అతడిని 
అన్నా అని పిలవటం తెలుగువారి అలవాటు. తనను వలచి విరహాన్ని ప్రకటిస్తున్న 
కీచకుడిని ఓ అన్న!” అని బంధువాచకంతోనూ గౌరవవాచకంతోనూ పిలిచి తనను 
కామించటం ధర్మవిరుద్ధమని (ద్రౌపది పరోక్షంగా హెచ్చరించింది. (సంపా) 
తే. చనునె యిమ్మాటలాడ సజ్జనుల కాండు6। 

బుట్టువులతోడ నీవును బుట్టినాండ; 

వట్లుగాకయు హీనవంశాభిజాత । 

నైపతివ్రతనగు నన్ను నడుగం దగునె?” 29 


ప్రతిపదార్దం: సత్‌+జనులకున్‌= మంచివారికి; ఈ+మాటలు+ఆడన్‌= 
ఇటువంటి మాటలు పలుకటం; చనునె?= తగునా?; నీవును= నీవుకూడా; 
ఆండుంబుట్టువులతోడన్‌= ఆడపడుచులతో; పుట్టినాడవు= పుట్టావు; 
అట్టు+కాకయున్‌= అట్లా కాకపోయినా; హీనవంశ+అభిజాతను+ఐ= తక్కువ 
కులంలో పుట్టినదాననై; పతివ్రతన్‌= పతివ్రతను; అగు= అయిన; నన్నున్‌; 
అడుగన్‌+తగునె?= అడుగవచ్చునా? (కామంతో కోరవచ్చునా?). 


తాత్పర్యం: మంచివారు ఇటువంటి మాటలు మాటాడవచ్చునా? నీవా 
తోబుట్టువులు ఉన్నవాడివి. అందువలన అందరినీ ఆడుబడుచులుగా భావించి 
అసలే అట్లా మాట్టాడకూడదు. అది అట్టా ఉండగా, తక్కువ కులంలో పుట్టిన 
దాననూ, పతివ్రతనూ అయిన నన్ను ఇట్టా అడుగవచ్చునా?' 


విశేషం: అడుగుట అనేది అచ్చమైన తెలుగు భాష, కామక్రీడకు అని అర్ధం. 
హీనవంశాభిజాత అనేచోట శ్లేష ఉన్నదని కొందరు. హీనవంశంలో పుట్టావని ఒక 
అర్ధం. హీన!= ఓరీహీనుడా!; వంశ+అభిజాతను= సద్వంశంలో జన్మించినదానను; 
అనికూడా విరవవచ్చును. పాఠకులు ఈ చమత్కారం గమనించాలి. ఆ 
డుపుట్టువులతో పుట్టినవాడవు అనటంలో నీ అప్పు చెల్లెండ్రను ఎవరైనా ఇట్టా 
అడిగితే ఏం చేస్తావు? -అనే హెచ్చరిక ఉన్నది. 


40 కీచక వధ 


క. అని వీడంగంబల్కిన న। 

మ్మృనుజాధము. డంత. బోక మదనోన్మాదం 

బునందన్నునెదిరి నెజుంగక। 

వనితకు నిట్లనియె గారవంపు.( బలుకులన్‌. 30 
ప్రతిపదార్దం: అని= అని పలికి; వీడగంన్‌= వదలించుకొన్నట్టు; పల్కినన్‌= 
మాట్టాడగా; ఆ+మనుజ+అధముండు= ఆ నీచమానవుడు, కీచకుడు; 


అంతన్‌+పోక= అంతటితో ఆగక; మదన+ఉన్మాదంబునన్‌= మన్మథో ద్రేకంతో; 


తన్నున్‌= తనను; ఎదిరిని= ఎదుటివారిని; ఎయింగక= తెలిసికొనలేక; 
వనితకున్‌= ఆకాంతకు; గారవము+పలుకులన్‌= మర్యాదగల మాటలతో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఇట్టా స్పష్టంగా చెప్పినా కీచకుడు అంతటితో ఆగక, 
మన్మథావేశంతో (ద్రౌపది అభిప్రాయం తెలిసికొనలేక మర్యాదగా ఇట్టా అన్నాడు. 
విశేషం: 1. తిక్కన కీచకుడిపట్ట నరాధముడు (33వ) కీచకాధముడు (45) 
మనుజాధముడు (51) అని ముమ్మారు అధమ శబ్దం ప్రయోగించాడు. వివేకం 
లేనివాడు అనే అర్ధం కావచ్చును. 2. వీడు= స్పష్టమగు-అని సూర్యరాయాంధ్ర 
నిఘంటువు పేర్కొన్నది. వదలించుకొనుట-అనే అర్ధం సముచితం. 
సీ. 'నెత్తమ్మిరేకుల మెత్తందనము దెచ్చి। 
యచ్లునం బెట్టిన ట్లంద మొంది, 
చక్రవాకంబుల చందయంబు గొనివచ్చి। 
కుప్పలు సేసిన ట్లొప్ప మెఅసి, 
చందురు నునుంగాంతి కం దేర్ది కూర్చి బా। 
గునకుం దెచ్చిన యట్లు కొమరు మిగిలి, 
యళికులంబుల కప్పుగలయంతయును దెచ్చి। 
నారు వోసిన భంగి నవక మెక్కి 


కీచక వధ త్త 


తే. యంఘ్రైతలములు6 గుచములు, నాననంబు., | 
గచభరంబును నిట్లున్నరుచిరమూర్తి 
యనుపమాన భోగములకు నాస్పదంబు । 
కాదె? యీ త్రిప్పు లేటికి.గమలవదన?” 31 


ప్రతిపదార్హం: కమలవదన!= పద్మం వంటి ముఖం కలదానా!; నెత్తమ్మిరేకుల 
మెత్తందయనము= చక్కని తామరరేకుల మృదుత్వాన్ని; తెచ్చి= తీసికొని వచ్చి; 
అచ్చునన్‌+పెట్టినట్లు= అచ్చుబోసినట్టు; అందము+ఒంది= అందమైన చందాన్ని 
పొంది; చ[క్రవాకంబుల చందంబు= చక్రవాకపక్షుల (గుం(్రని) తీరును; 
కొనివచ్చి= తీసికొని వచ్చి; కుప్పలు+చేసినట్టు= (30డు) కుప్పలుగా పోసినట్టు; 
ఒప్పు+మెజసి= అందంతో ప్రకాశించి; చందురు నునుకాంతి= చంద్రుని 
చక్కని కాంతిని; కందు= మచ్చను; ఏర్చి= వేరుచేసి; కూర్చి= అచ్చమైన 
కాంతిని ఒకచోట ్రోగుచేసి; బాగునకున్‌+తెచ్చిన+అట్టు= శుభ్రపరచి తీసికొని 
వచ్చినట్టుగా; కొమరు, మిగిలి= అందం అతిశయించి; అళికులంబుల కప్పు= 
తుమ్మెదల సమూహాల నల్లదనం; కల+అంతయును= ఉన్నదంతా; నారు+ 
పోసినభంగి= నారుపోసినట్టుగా; నవకము+ఎక్కి= నిగనిగలాడి; అంధఘ్రై 
తలములున్‌= అరికాళ్ళున్నూ; కుచములున్‌= స్తనాలున్నూ; ఆననంబున్‌= 
ముఖమున్నూ; కచభరంబును= ఒత్తైన కేశసమూహమున్నూ; ఇట్టు+ఉన్న= 
ఇంత బాగా ఉన్న; రుచిర మూర్తి= చక్కని రూపం; అనుపమానభోగములకున్‌= 
సాటిలేని సౌఖ్యాలకు; ఆస్పదంబు+కాదె= చోటు కాదా? ఈ త్రిప్పులు= ఈ 
డొంకతిరుగుళ్ళు; ఏటికిన్‌?= ఇంకా ఎందుకు? 


తాత్పర్యం: 'ఓ సుందరీ! తామర రేకుల మెత్తదనం తెచ్చి, అచ్చుపోశారో 
అన్నట్టు నీ అడుగులు అందంగా ఉన్నాయి. చక్రవాకపక్షుల గుండ్రనితనాన్ని 
పోగుచేసి కుప్పలు పోసినట్టు నీ స్తనాలు ఒప్పుగా ఉన్నాయి. చంద్రబింబంలోని 
కళంకాన్ని తొలగించి కాంతిని బాగుచేసి దాని అందాన్ని అతిశయింప 
జేసినట్టుంది నీ ముఖ సౌందర్యం. తుమ్మెదల నల్లదనాన్ని కుప్ప చేసి 


శ్త2 కీచక వధ 


ప్రోగుపోసినట్టున్నది నిగనిగలాడుతున్న నీ కొప్పు. ఇంత అందమైన నీ 
సుందరరూపం సాటిలేని భోగాలను పొందటానికి తగినది సుమా! ఇక నీ కీ 
(త్రిషట లెందుకు? 

విశేషం: 1. పాదాలు చిగురుటాకులతోను, స్తనాలు చక్రవాకాలతోను, ముఖాన్ని 
చంద్రుడితోను, కురులను తుమ్మెదల బారుతోను పోల్చటం కవి సమయం. 
ఇక్కడ తిక్కన ఈ నాలుగింటిని సీసపద్యంలో విశేషంగా చెప్పాడు. 


2. పాదాలు పద్మాలవలె పూజార్జ్హాలు. చక్రవాకాలతో పోల్చడంతో స్తన సౌష్టవం 
కూడా తోస్తున్నది. కీచకుడు అవయవాల సొంపును పాదాల నుండి తలదాకా 
ఆపాదమస్తకం వర్షించాడు. చూపు పాదాల నుండి [క్రమంగా పైకి పాకింది. 
దేవతలను పాదాల నుండి మస్తకం వరకూ, మానవులను మస్తకంనుండి పాదాల 
వరకూ వర్షించటం అలవాటు. ఆమె మానవకాంత కాదని కీచకుడి అభిప్రాయం. 


తే. నీవు దుర్దాతిగామికి నీవ సాక్షి; పరసతీ సంగమున వచ్చు పాపమునకు 
నోరుతును గాని, సైరింప నోపంబచ్చ। విలుతు తూపుల తాంకున కలరు 
బోయి! 32 


ప్రతిపదార్ధం: నీవు; అలరున్‌+పోడి!= పువ్వువంటి మేనుగలదానా!; దుర్జాతి= 
నీచ జాతిదానివి; కామికిన్‌= కాకపోవటానికి; నీవు+అ= నీకు నీవే; సాక్షి= 
సాక్ష్యం; పరసతీ సంగమునన్‌= పరస్త్రీ సంభోగం వలన; వచ్చు, పాపమునకున్‌= 
కలిగే పాపాన్ని; ఓరుతును+కాని= సహిస్తాను గాని; పచ్చవిలుతు= మన్మథుని; 
తూపుల తాకునకున్‌= బాణాల దెబ్బకు; సైరింపన్‌+ఓపన్‌= ఓర్భుకొనలేను. 
తాత్పర్యం: ఓ సుందరీ! నీవు నీచజాతి దానివి కాదనటానికి నీవే సాక్షివి. 
నేను పరస్త్రీ సాంగత్యం వలన కలిగే పాపాన్ని ఓర్చుకొనగలను కాని, 
మన్మథబాణాల తాకిడికి ఓర్చుకొనలేకున్నాను,” 


విశేషం: [ద్రౌపది హీనవంశాభిజాతను, పతివ్రతను అన్నదానికి ఇది కీచకుడి 
సమాధానం, దోషంలో గుణాన్ని భావించి ఆ దోషాన్ని కోరుకొనటం అనుజ్ఞాలంకారం. 


కీచక వధ 43 


క. అను నప్పలుకుల కయ్యం । 
గన కోపము గదిరి 'నీచు గావున జంకిం 
చినంగాని మెత్తంబడి పోం। 
డని మనమున. దలంచి యిట్టు లనియెం బెలుచన్‌. 33 


ప్రతివదార్దం: అను+ఆ+పలుకులకున్‌= కీచకుడనే ఆ మాటలకు; 
ఆ+అంగన= ఆ ద్రౌపది; కోపము= కోపం; కదిరి= కలిగి; నీచు= అల్పుడు; 
కావునన్‌= కాబట్టి; జంకించినన్‌+కాని= బెదిరిస్తే గాని; మెత్తబడిపోండు+అని= 
అంగీకరించడని; మనమునన్‌+తలంచి= మనస్సులో అనుకొని; పెలుచన్‌= పెద్ద 
ధ్వనితో గద్దిస్తున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తాత్పర్యం: కీచకుడి మాటలకు (ద్రౌపది ఎక్కువ కోపం చెందింది. 'వీడు 
నీచుడు కాబట్టి భయపెట్టితేగాని తొలగిపోడని భావించి గట్టిగా ఇట్లా చెప్పింది. 
విశేషం: ద్రౌపది మానసిక పరిస్థితిని ఆమె కోపస్వభావాన్ని కవి చెప్పబోతున్నాడు. 
నీచుడితో మాట్టాడదగిన విధంగా మాట్లాడితే కాని వాడు జంకడు. 
ద్రౌపది కీచకునితో. బరుష వాక్యంబులు నలుకుట (సం.4-13-28) 


శా. “'దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్సుర 
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌ 
గీర్వాణాకృతు లేవు రివ్లు నిను దోర్లీలన్‌ వెసం గిట్టి గం 
ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!' 34 


ప్రతిపదార్దం: కీచకా!= ఓ కీచకా!; మత్పతుల్‌= నా భర్తలు; దుర్వార= 
అణపరాని; ఉద్యమ= ప్రయత్నం గల; బాహువి[క్రమరస= భుజ బలాతిశయ 
సారం చేత; అస్తోక= తక్కువగాని; ప్రతాప= పరాక్రమం చేత; స్పురత్‌= 
ప్రకాశిస్తున్న; గర్వ= గర్వంచేత; అంధ= కనులు మూతబడ్డ; ప్రతివీర= 
శత్రువుల యొక్క; నిర్మథన= వధించటమనే; విద్యాపారగుల్‌= విద్యను 


త్త కీచక వధ 


ఆసాంతం చదివినవారు; గీర్యాణ+ఆకృతులు= దేవతలతో సమానమైన 
రూపాలు కలవారు; గంధర్వుల్‌+ఏవురు= గంధర్వులైదుగురు; నినున్‌= నిన్ను; 
దోర్తీలన్‌= భుజబల విలాసంతో; వెసన్‌+కిట్టి= అవలీలగా పట్టి; ఏ+మెయిన్‌= 
ఏ విధంగానైనా; మానమున్‌+1ప్రాణమున్‌+కొనుట= నీ పరువునూ,, ప్రాణాన్నీ 
హరించడం; తథ్యం= తప్పదు. 


తాత్పర్యం: 'ఓయి కీచకా! వారించటానికి వీలులేని భుజ బల పరాక్రమం 
గలిగిన గర్విష్టులైన శత్రువుల నవలీలగా వధించే విద్యలో ప్రవీణులని 
ప్రఖ్యాతిగాంచిన ఐదుగురు గంధర్వులు నా భర్తలు. వారు ఇప్పుడే అవలీలగా 
నీ మాన(ప్రాణాలు హరిస్తారు సుమా! 


విశేషం: 1. తిక్కన భారత రచనలో తెలుగువారి మక్కువ చూరగొన్న పద్య 
రత్నాలలో ఇది ఒకటి. తిక్కనే తన రచనకు తానే మురిసిపోయి విరాటపర్వంలోని 
ఈ అశ్వాసంలోనే మరల మరొకసారి ద్రౌపదినోట పలికించి (172వ పద్యం) 
తన కీ పద్యం మీద ఉన్న అభిమానాన్ని ప్రకటించుకొన్నాడు. ఇట్టా తిక్కన 
పునరావృత్తి చేసిన రెండుమూడు వృత్తాలలో ఇది మొదటిది. అదీ దీని ఘనత! 


2. తెలుగులోని విమర్శకులు తిక్కన కవితను సమీక్షించేటప్పుడు ఈ 
పద్యాన్ని సాధారణంగా వదలిపెట్టరు. అందువలన అందరి ప్రశంసలనూ 
స్మరించలేము కాని, ఈ శతాబ్ది మొదటిపాదంలో “ఆంధ్ర భారత కవితా 
విమర్శనము” (1929) అనే విలువైన [గ్రంథాన్ని రచించి, భారత విమర్శకు ఒక 
మంచి బాటను చూపించిన కీ.శే. కోదాడ రామకృష్ణయ్యగారి మాటలు ముందుగా 
స్మరించదగినవి. వ్యాఖ్యకు మంచి బాటలు వారి ఈ [క్రింది మాటలు: 


“ర్రౌపదికి బాగుగం గోపము గదిరినది. వీండు నీచుండు గావున జంకించిన 
గాని పోడని తలంచినది. ఆ స్టితిలో కీచకుని జంకించుటకును, (ద్రౌపదికి గదిరిన 
కోపమును వెలిపుచ్చుటకును తిక్కన యెట్టి గంభీరమగు శైలిని, దానికి. దగిన 
వృత్తము నవలంబించి నాండో చూడుడు. శార్జూల వృత్తమును వాడినాడు. అందులో 


కీచక వధ శీర్‌ 


ద్రౌపది - 'కీచకా' యని సంబోధించినది. 'ఓ యన్న యను సమయము దాటినది 
గదా యిపుడు. అత్యంత గంభీరము, భయంకరమునగు 'దుర్వారోద్య' 
మేత్యాద్యతిదీర్హ సమాసముతో పాటు- “'మత్పతుల్‌; గీర్వాణాకృతుల్‌; గంధర్వుల్‌ో 
అను నీ హలంత పదములన్నియు నెదుటివానిని జంకించి యదల్చి వేయుటకు. 
దగినవియై యున్నవి. అవసరము కలిగినం గాని, తిక్కన ప్రాఢసంస్కృత దీర్హ 
సమాసములు వాడడు. ఈ సందర్భమున నీ పద్యమును (ద్రౌపదిచే. బలికించి 
దానికంటెను గంభీరంబగు నామె స్వభావమును వెల్లడి చేసినాడు. మజీయు 
నామె చెప్పందలచిన విషయమునంత ఒక్క పద్యముననే యిమిడ్చినాండు. ఆ 
సం[గ్రహ నైపుణ్యము. (019౧07౦ లపు[ట9యి బరికింపుడు. ఇట్టి సమాసములనే 
కాక యీ శార్దూల వృత్తము సైతము తిక్కన చాల అరుదుగనే వాడినట్టున్నాడు... 
సంస్కృత మూలమున (ద్రౌపది ధర్మాధర్మ విచారణతో. గూడిన యొక్క 
ధర్మోపన్వాస మిచ్చినది...“గంధర్వాః సపతయో మమ -తే త్వాం నిహన్యుః” అను 
దానికి గాను తిక్కనార్యు. డీ దుర్యారోద్యమేత్యాది పద్యమును రచించినాండు”. 
(ఆంధ్రకవితా విమర్శనము - పు. 289-290). 


3.ఈ పద్యశిల్పాన్ని గురించి కీ.శే. డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి వ్యాఖ్య 
గమనార్హం: “కీచక భర్శృనమున (ద్రౌపది ప్రయోగించిన “దుర్వారోద్యమ” ఇత్యాది 
శార్దూల వృత్తము యొక్క నిర్మాణమునందు తిక్కన యద్భుతమైన శిల్పము 
ప్రదర్శించెను. “విచ్చిన్నపాదం పూర్వార్ధే ద్వితీయార్దే సమాసవత్‌ | శార్దూలం 
క్రీడితం భాతి విపరీత మతో£_ధమమ్‌” (సువృత్త తిలకము. 2.37) అని 
క్షేమేంద్రుని యుపదేశము. తిక్కన దర్శన మందుకు భిన్నముగా నున్నది. 
క్షేమేంద్రుడు అధమమని తెగడిన నిర్మాణమునే తిక్కన మహాశిల్పముగా నిచ్చట 
ప్రదర్శించెను. (ద్రౌపదీ వాక్యము పూర్వార్హమున అవిచ్చిన్న సమాసవంతము, 
ఉత్తరార్హమున అసమస్త పదము, విచ్చేద బహుళమునై యున్నది. కీచకుని నీచ 
(ప్రసంగము వినివిని యెట్టును వాడా ప్రసంగమును మానడని నిశ్చయించుకొని 
చిరము నిరోధించుకొన్న [కోధమును ద్రౌపది యొక్కసారిగా వాగ్రూపమున 
బహిర్గతము చేసినది. చిరవిరుద్ద క్రోధ ప్రవాహముయొక్క యుద్గతి ఆరంభమున 


46 కీచక వధ 


అత్యంత మోజోమయమగుట నహజము. ఆ యోజోలక్షణము అవిచ్చిన్న 
కల్గోలాయమాన ధారాపాతము. ఓజోవ్యయమునం ([గ్రమముగ వాగ్విచ్చేదనము, 
[క్రమవర్జ్ణమాన (కోధాద్యుద్వేగ నిర్వహణమున క్షేమేంద్రుని యువదేశము 
(గ్రాహ్యము. చిరనిరుద్ధ క్రోధావేశము యొక్క హఠాద్యుత్రాంతియందు అది 
త్యాజ్యమే. తిక్కన నిర్మాణమే యిచ్చట ఉపాదేయ మగుచున్నది. పద్యమందలి 
న్ధాయ్యక్షరము రేఫము. మూర్ర్చన్యమైన రేఫము ఆగ్నేయము. అది (శ్రుతినికర్తన 
చిత్త నంతాపన శీలమని యభినవులు. అట్టి రేవము బహువారావృత్తిచే 
స్థాయిత్వమును, ప్రాసాక్షరయోగముచే పుష్టిని పొంది పద్యమున దీప్తిని చక్కగా 
వ్యాపింపంజేయుచున్నది. దంత్యత్వముచే కాఠిన్య లక్షణములయిన తవర్గాక్షరములు 
అనువారి భావమున రేఫకృత దీప్తిని పోషించుచున్నవి. ప్రథమ ద్వితీయ తృతీయ 
పాదములందు వడి ఉకార అకార ఈకార యుక్తమై [ద్రౌపది వాక్యోచ్చారణము 
అనుదాత్త స్వరమున నారంభించి క్రమముగ ఉచ్చస్వరత్వమును దాల్చుచున్నదని 
సూచించుచున్నది. (ప్రాసాక్షరమురేవ పరసంయోగముచే ప్రాసాక్షరమురేవ 
పరసంయోగముచే పరుషతరమై దారుపిండ ధర్మమును వ్యంజించుచున్నది. “దుర్‌” 
అన్న యుపసర్లము వాక్యారంభమునం దుండి కీచక దూషణరూప వాక్యోత్పత్తికి 
బీజత్వము ధరించుచున్నది. పూర్వపాదద్వయము హలంతత్వముచే తీక్ష్‌ణమై 
యున్నది. పద్యపూర్వ భాగమున సుదీర్హ సమాసము పాండవుల ప్రతివీర నిర్మథన 
విద్యాపారగత్వమును వ్యంజింపగా ఉత్తరార్హము భిన్నాంగమై భీమకృత కీచక మాన 
'ప్రాణాంగ భంగ(క్రమమును ప్రత్యక్షము చేయుచున్నది. ఘోషాక్షర బాహుళ్యముచే 
పద్యమున గాఢత్వరూపమైన ఓజస్సు మూర్తీభవించు చున్నది. 


ఈ పద్యమునం దాను గావించిన శిల్పము తిక్కనకే మెచ్చుకొల్సి యుండ 
వలయును. తాను కీచకుని భంగించిన తెజంగును భీమసేనునకు. జెప్పు 
సందర్భమున దిక్కన ఈ పద్యమును యథారూపముగ (ద్రౌపది ముఖమున 
బునరుక్తము చేసెను. భర్చున మాత్ర ప్రయోజనమైన (స్తెణ క్రోొధమును - అమర్జను 
వ్యంజించుటకు శార్జూల వృత్త నిర్మాణ మెట్టుండవలెనో తిక్కన శిల్పించి చూపెను.” 
(ఆంధ్ర మహాభారతము: ఛందఃశిల్పము. పు-398. (సంపా.) 


కీచక వధ శ్ర 


తే. అనుడు నతండిట్టు లనియె 'నాయతుల బాహు; 

బలము(జనయంగ భవదీయ పతులకారు 

మూండులోకంబులందు నెవ్వాండు లేమి | 

నిక్కునం బింత నమ్ముము నీరజాక్షి! 35 
ప్రతిపదార్హం: అనుడున్‌= అనగా విని; అతండు= కీచకుడు; ఇట్టులు+ 
అనియెన్‌= ఈ విధంగా పలికాడు; నీరజ+అక్షి!= పద్మాలవంటి కన్నులు 
కలదానా!; నా= నా యొక్క; అతుల బాహుబలమున్‌= సాటిలేని భుజశక్తిని; 
చెనయంగన్‌= ఎదిరించటానికి; భవదీయపతులు+అ= నీ భర్తలే; కారు= కాదు; 
మూండు లోకములందున్‌= (స్వర్గం, భూతలం, పాతాళం అనే) మూడు 
లోకాలలోనూ; ఏ+వాండున్‌= ఎవ్వడూ; లేమి= లేకపోవటం; నిక్కువంబు= 
నిజం; ఇంత= దీనిని; నమ్ముము. 
తాత్పర్యం: ఆమెమాటలు విని కీచకుడు ఇట్లా అన్నాడు. “పద్మాలవంటి 
కన్నులు కలదానా! నన్నైదిరించటానికి నీ భర్తలే కాదు, మూడులోకాలలో 
మరెవ్వరూ సమర్ధులు లేరన్నది నిజం. ఇది నమ్ముము”. 
విశేషం: కీచకుడి మదాంధత్వం ఇందులో తెలుస్తుంది. 
వ. అనిన విని సైరంధ్రి సైరణ దక్కిధిక్కరించి యిట్లనియె. 36 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; సైరంధ్రి= సైరంధ్రి వేషంలో ఉన్న 
ద్రౌపది; సైరణ+తక్కి= ఓర్పు కోల్పోయి; ధిక్కరించి= ఎదిరించి; ఇట్టు+ 
అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్పర్యం: అనగా విని సైరంధ్రి సహనాన్ని కోల్పోయి కీచకుడిని ఎదిరించి 
ఇట్టా అన్నది. 
క. *“చను6జనదని చూడక యం । 

దని మ్రాకులపండ్లు గోయం దలంచుట హితమే? 


48 కీచక వధ 


మును చెడిన రావణాదుల। 
విని యెటు/గవె యెన్నండును వివేకవిహీనా!? 37 


ప్రతిపదార్థం: వివేకవిహీనా!= ఓయీ వివేకం (బుద్ధి) లేనివాడా!; చనున్‌+ 
చనదు చూడక= ఇది తగింది, ఇది తగనిది అని ఆలోచించకుండా; అందని 
('మాంకుల= (ఎత్తుగా ఉండి) అందని చెట్ల యొక్క; పండ్లు+కోయన్‌+తల 
చుట= పండ్లు కోయాలనుకొనటం; హితమే?= మేలా?; మును చెడిన= 
పూర్వకాలంలో చెడిపోయిన; రావణ+ఆదులన్‌= రావణాసురుడు మొదలైన 
వారిని గురించి; ఎన్నండును= ఎప్పుడుకూడా; విని+ఎయి౮గవె?= వినలేదా? 


తాత్పర్యం: ఓయీ వివేకం లేని కీచకా! ఈ పని తగునా తగదా అని 
ఆలోచించక, అందని చెట్లకు కాసిన పండ్డు కావాలని కోరుకొన్నట్టుగా, 
దుర్లభాలైన వాటిని కోరటం మేలుగాదు. తాల్లి రావణాదులు ఇటువంటి కోర్కెలు 
కోరి చెడిపోయారని ఎన్నడూ వినలేదా? 


నిశేషం: 'అందని ('మానిపండ్లు” అనేది తెలుగు జాతీయం. అందని ద్రాక్షపండ్లు 

౧ లు ౮౧ 
పుల్లన. పురాణగాథతో ప్రస్తుతాంశాన్ని మేళవించి (ద్రౌపది హెచ్చరిస్తున్నది. 
రావణాదులవలె కీడు తెచ్చుకుంటావని చెప్పింది. త్రేతాయుగంలో రావణుడు 
స్త్రీ వ్యామోహం చేత తాను తన వంశాన్ని కూడా నాశనం చేయటం ఇక్కడ 
ద్రౌపది గుర్తుచేస్తున్నది. పర'స్త్రీ వ్యామోహం ఎంతటి ఘోరాల పాలు చేస్తుందో 
తెలియజేసింది. అలం: లలితం; చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పకుండా దానితో 
సమానంగా మరో అప్రస్తుత విషయం చెప్పటం లలితాలంకారం. 


తే. ఇవ్విధంబునంబలికిన యింతి పలుకు। 
గాన నేరక తమ యప్పకడకు మగుడ 
నరిగి నెవ్వగ మనమునఈ. బిరిగొనంగ6 | 
జిన్నంబోయిన మొగముతో సింహ బలుండు. 38 


కీచక వధ శం 


ప్రతిపదార్దం: ఈ విధంబునన్‌+పలికిన= ఇట్లా మాట్లాడిన; ఇంతిపలుకు= 
సైరంధ్రి మాటను; కాననేరక= తెలిసికొనలేక; తమ అప్పకడకున్‌= తన అక్క 
వద్దకు; సింహబలుడు= కీచకుడు; నెజ+వగ= మిక్కిలి దుఃఖం; పిరిగొనంగన్‌= 
ఆవహించగా; చిన్నంటోయిన మొగముతోన్‌= వాడిపోయిన ముఖంతో; 
మగుడన్‌+అరిగెన్‌= మళ్ళీ వెళ్ళాడు. 


తాత్పర్యం: ఇట్లా మాట్లాడిన ఆమె మాటను అర్థం చేసికానలేక సింహబలుడు 
మనసులో మిక్కిలి బాధ నిండిపోగా మొగం చిన్నబుచ్చుకొని తిరిగి తన అక్క 
దగ్గరికి వెళ్ళాడు. 

గి 


క. చని మదనాగ్నిజ్వాలలు | 

దనుకంగ నిట్టూర్పు గాడు దందడి నిగుడం 

దను నూరార్పంగ సఖి దొర । 

కొనమికి వెనుంబడుచు.కీచకుం డా సతితోన్‌. 39 
ప్రతిపదార్దం: కీచకుండు= కీచకుడు; చని= వెళ్ళి; మదన+అన్నిజ్యాలలు= 
విరహం అనే అన్ని యొక్క మంటలు; తనుకంగన్‌= పైకి రేగగా; నిడు+ఊర్పు 
గాడ్పు= నిట్టూర్పు సెగలు; దందడి నిగుడన్‌= మాటిమాటికీ (సాంద్రతతో) 
వ్యాపించగా; తనున్‌= తనను (కీచకుడిని); ఊరార్పంగన్‌= ఊరడించటానికి, 
సఖి= సైరంధ్రి; దొారకొనమికిన్‌= అంగీకరించక పోవటం చేత; వెనులడుచున్‌= 
వెనుకకు మరలి; చని= వెళ్లి; ఆ సతితోన్‌= సుదేష్లతో. 
తాత్పర్యం: కీచకుడు అట్లా వెళ్ళి మన్మథాన్ని జ్వాలలు కాల్ఫివేయగా 
నిట్టూర్పులు దీర్హంగా విడుస్తూ, ద్రౌపది తన మాటకు అంగీకరించలేదనే 
పరితాపంతో మళ్ళీ వచ్చి సుదేష్షతో ఇట్లా అన్నాడు. 
వన. 'ఏ నప్పుడు నీకుం జూపి యన్వయ నామధేయంబు లడిగిన 
యప్పాలంతి వలనం జిక్కి చిత్తం బుత్తల పడుచున్నయది; యిటమీ.ద నీవ 
యెజుంగు; దయ్యింతి యింతసేపు నీ చేరువనుండి యిప్పుడెట మెల. 


50 కీచక వధ 


గ?ిననియడిగిన విని, యతని వేగిరపాటు చూచి శిరఃకంపంబు సేయుచు 
సుదేష్ట నిజాంతర్గతంబున. 40 


ప్రతిపదార్థం: ఏన్‌+అప్పుడు= నేను వచ్చిన వెంటనే; నీకున్‌+చూపి= నీకు 
చూపించి; ఏను= నేను; అన్వయ నామధేయంబులు= వంశమూ, పేరూ; 
అడిగిన= ప్రశ్నించిన; ఆ+పొలంతి వలనన్‌+చిక్కి= ఆ వనితపైన లగ్నమై; 
చిత్తంబు= మనస్సు; ఉత్తలము+ పడుచున్‌+ఉన్న+అది= బాధపడుతున్నది; 
ఇటమీందన్‌= ఇకపైన; ఈవు+అ= నీవే; ఎయింగుదు(వు)= తెలిసికొంటావు; 
ఆ+ఇంతి= ఆ వనిత; ఇంతసేపు= ఇంతకాలం; నీ చేరువన్‌+ఉండి= నీ 
దగ్గర ఉండి; ఇప్పుడు; ఎట మెల౮ౌన్‌?= ఎక్కడికి వెళ్ళింది; అని, అడిగిన; 
విని; అతని= కీచకుడి యొక్క; వేగిరపాటు= తొందరపాటు; చూచి= 
గమనించి; నుదేన్మ; శిరఃకంవంబు+చేయుచున్‌= తల ఆడిస్తూ; 
నిజ+అంతర్గతంబునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: 'నే నప్పుడు నీకు చూపించి వంశాన్నీ, పేరునూ గురించి అడిగిన 
ప్రీమీది మోహంతో నా మనస్సు వేగిరపడుతున్నది. ఆపైన నీకే తెలుసు. ఆమె 
ఇంతవరకు నీ దగ్గరే ఉండి ఇప్పు డెక్కడికి వెళ్ళింది?” అని కీచకుడడిగాడు. 
అతడి తత్తరపాటు చూచి సుదేష్ణ తల ఊపుతూ మనస్సులో ఇట్లా అనుకొన్నది. 


విశేషం: శిరఃకంపం ఒక సాత్తిక భావం. వితర్క సూచకం. తిక్కన నాటకీయ శిల్ప 
సంకేతం. (సంపా 


తే. '“రాగరసమగ్నుండయ్యె సైరంధ్రి. జూచి । 
యకట! దీన నింకేమి యపాయమగునొ? 
వలదు తగదన్న నుడిగెడు వాడె వీండు? 
మాయదైవమ! యే నేమి సేయుదాన? తే 


ప్రతిపదార్థం: వీండు= ఇతడు, కీచకుడు; సైరంధ్రిన్‌+చూచి= సైరంధ్రిని చూచి; 
రాగరసమగ్నుండు+అయ్యెన్‌= మోహమనే (వలపనే) నీటిలో మునిగాడు; దీనన్‌= 


కీచక వధ ర్‌1 


ఇందువలన; ఇంకన్‌+*ఏమి అపాయము+అగునొ?= ఏమి కీడు జరుగుతుందో; 
వలదు, తగదు+అన్నన్‌= వద్దు, మంచిది కాదని చెప్పినా; ఉడిగెడు వాండె?= 
మానుకొనే వాడుకాదు; మాయదైవమ!= ఓయి మాయలు కల్పించే 
భగవంతుడా!; ఏను+ఏమి, చేయుదానన్‌?= నేనేం చేసేది? 


తాత్పర్యం: సైరంధ్రిని చూచి కీచకుడు మోహపరవశుడైనాడు. దీనివలన 
ఏమి అపాయం కలుగుతుందో తెలియదు. వలదని వారించినా వీడు మానేవాడు 
కాడు (మాట వింటాడా?). భగవంతుడా! ఇప్పుడు నే నేమి చేసేది? 


విశేషం: ఈ పద్యంలో 'అకట!” అనే విచార సూచకమైన ఆశ్చర్యార్థకం మొదట 
గమనించ తగింది. సైరంధ్రిని చూచి రాగరనంలో కీచకుడు మునిగాడని 
(గ్రహించింది సుదేష్షు అయితే విచార మెందుకు? సైరంధ్రి పరపురుషులను కోరని 
చిత్తవృత్తి కలిగినందుకా? అంతఃపుర స్త్రీల పట్ల రాణిమందిరంలో ఒక పురుషుడు 
అట్టా వ్యవహరించినందుకా? ఈ రెండు ప్రశ్నలు ధర్మసంబంధులు. దీనికంటె 
ఆమెను కలవరపెట్టేది సైరంధ్రి భర్తల పరాక్రమం (ప్రథమాశ్వాసంలో 324,325 
పద్యాలు గమనించాలి). నీచమతితో ఆమెను చూచినవాడిని హరిహరాదులు అడ్డం 
వచ్చినా ఆవె బర్తలు ఆ రాత్రిలోపే మట్టుపెట్టుతారట! వందలకొలది 
బంధువులున్నా, ఎంత శక్తిమంతుడైనా అతడు చావటం తప్పదట! సైరంధ్రి చెప్పిన 
ఆ మాటలు కీచకుడిపట్ట మరణమృదంగం వలె మనస్సులో మారుమ్రోగి 
ఉంటాయి. ఆ గండాన్ని స్మరించి ఆమె “అయ్యో!” అని బాధపడింది. అందుకే 
ఈ వలపు వలన కీచకుడికి ఎటువంటి అపాయం వస్తుందో అని భయపడింది. 
ఆ సంగతి అతడితో చెప్పటానికి వీలు లేదు. కాక, ఎట్లా చెప్పినా అతడు వినడు. 
దుర్విదగ్గుడు కావటం చేత ఒకరు చెప్పిన మాట వినడు. తనకు తోచదు. 
అందువలన ఆ పరిస్థితులలో ఆమె ఏమీ చేయలేని ఒక నిస్సహాయస్థితిలో 
నిలిచిపోయింది. అప్పటి ఆమె మానసికస్థితిని ' మూయదైవమా!' అని దయనీయంగా 
అనటంలో తిక్కన ధ్వనింవచేశాడు. జరుగ కూడనిది ఏదైనా జరిగినా, 
పొసగకూడనిది ఎక్కడైనా పొసగినా అది విధివైపరీత్యంగా భావించటం లోకసహజం. 
ఆ లోకవైపరీత్య భావానికి వాచికమైన ప్రతిస్పందన 'మాయధదైవమా!” అనే 


52 కీచక వధ 


తెలుగుజాతీయం. భావానుగుణమైన వాచికాభినయం ఈ పద్యంలోని రసశిల్పం. 
(సంపా 


వ. అయిన నా నేర్దుకొలంది. దగిన తెజంగున వారించి చూచెదంగాక!' 
యని యూహించి యిట్లనియె. ష2 


ప్రతిపదార్హం: అయినన్‌= అయినప్పటికి; నానేర్చుకొలందిన్‌= నా శక్తి కొలదీ; 
తగిన తెజంగునన్‌= తగిన విధంగా; వారించి చూచెదన్‌+కాక!= సాధ్యమైనంత 
వరకు వద్దని చెప్పి చూస్తాను; అని; ఊహించి; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 
తాత్పర్యం: అయినా నా శక్తివంచన లేకుండా వద్దని చెప్పి చూస్తానని ఊహించి 
సుదేష్ణ ఇట్టా అన్నది. 
విశేషం: కీచకుడి జౌద్దత్యం, తన భద్రత దృష్టిలో పెట్టుకొని మితిమీరకుండా సుదేష్ష 
ప్రవర్తించింది. 
సీ. 'లలితంబు లగు మట్టియల చప్పుడింపార । 
నంచకైవడి నడ నల్ల వచ్చి, 
యెడ మేని నెత్తావి సుడియంగ6(బయ్యెద | 
సగము దూలించి పై మగుడందిగిచి, 
సోలెడు నెలదీంగ లీలంగ్రాలుచు వింత। 
చెలువంబు దలకొనం జేరి నిలిచి 
తెలిగన్నుంగవకు నెచ్చెలియైన లేన । 
వ్వొాలయంగ సరసంపుం బలుకు పలికి, 


తే. మెజయు చెయ్వుల రాగంబు మెయికొనంగ। 
నెడంద సొగయించు మాటల నెలమి మిగుల 
నిన్నుననురక్తింగొలుచు నన్నెలంత లుండ। 
నీరసాకార సైరంధ్రి. గోరం దగునె?' 43 


కీచక వధ 53 


ప్రతిపదార్థం: లలితంబులు+అగు= మనోహరమైన; మట్టియల చప్పుడు= 
కాలిమట్టెల శబ్దం; ఇంపు+ఆరన్‌= చెవికి ఇంపు కలిగించేటట్టు; అంచకైవడి 
నడన్‌= హంసనడకవంటి నడకతో; అల్లన్‌+వచ్చి= మెల్లగా వచ్చి; ఎడమేని 
నెత్తావి= సున్నితమైన శరీరపు మంచివాసన; సుడియంగన్‌= ప్రసరించగా; 
పయ్యెద= 'సైట;) సగము తూలించి= సనగఖాగం విలానంగా జార్చి; 
మగుడన్‌+తిగిచి= మళ్ళీ మీదికి లాగుకొని; సోలెడు ఎలదీలౌలీలన్‌= (వ్రాలే 
లేత తీగవలె; (క్రాలుచున్‌= చలిస్తూ; వింత చెలువంబు= కొత్త అందం; 
తలకొనన్‌= కలిగేటట్టు; చేరి, నిలిచి= ప్రక్కకు వచ్చి నిలబడి; తెలికన్ను( 
గవకున్‌= తెల్లని కన్నుల జంటకు; నెచ్చెలి+ఐన= చెలి అయిన (సైదోడయిన 
అని భావం); లేంతనవ్వు= చిరునవ్వు; ఒలయంగన్‌= వ్యాపించగా; 
సరసము+పలుకు= వలపు మాటలు; పలికి= మాట్టాడి; మెజయు చెయ్వులన్‌= 
ప్రకాశించే (ప్రేమ చేష్టలలో; రాగంబు= వలపు; మెయికొనంగన్‌= కలుగగా; 
ఎడందన్‌= మనస్సును; సొగయించుమాటలన్‌= పరవశింపజేసే మాటలతో; 
ఎలమి= సంతోషం; మిగులన్‌= అతిశయించగా; నిన్నున్‌= (కీచకుడిని); 
అనురక్తిన్‌= గ్రేమతో; కొలుచు= సేవించే; ఆ+నెలంతలు+ఉండన్‌= ఆ 
కాంతలుండగా; నీరస+ఆకారన్‌= రసహీనమైన రూపం కలిగిన; సైరంధ్రిన్‌= 
ఆ పూలుముడిచే దానిని; కోరన్‌+*తగునె?= కోరటం భావ్యమా? 


తాత్పర్యం: అందమైన కాలిమట్టెల చిరుసవ్వడులు చెవికి, మనసుకు హాయి 
కలిగిస్తూ ఉండగా హంస నడకలతో మెల్లగా వచ్చి, సున్నితమైన శరీరపు సువాసన 
చుట్టుముట్టగా, పైట సగం జారిపోగా దానిని పైకి మరల సర్దుకొంటూ, గాలికి 
అటునిటు తూగే లేత తీగవలె ఒప్పారుతూ అబ్బురం కొలిపే అందం 
తొణికిసలాడేటట్టు దగ్గరగా చేరి నిలువగా, తెల్లని కాంతుల కనుదోయికి 
ఇష్టసఖి (సాటి) అయిన చిరునవ్వు చిలికేటట్టు వలపు మాటలు పలికి, ప్రదర్శించే 
ప్రతి చేష్టలోనూ మనసులోని వలపు ఒలకపోయగా, మనసును మరపించే 
మాటలతో ప్రతిని పెంచేటట్టు నిన్ను అనురాగంతో సేవించే ఆ అందగత్తెలు 
(అంతమంది నీ ఇంట) ఉండగా (వారందరినీ వదలి), ఎటువంటి రాగరసాన్ని 


ర్‌డ్త కీచక వధ 


అందించలేని ఆకారం గల (నీరసాకార) ఈ సైరంధ్రిని కోరటంలో ఏమి 
న్యాయం ఉన్నది? 


విశేషం: మట్టెలతో నడచివచ్చే వనిత సామీప్యాన్ని కోరి ఆసక్తిని, పయ్యెదను 
జార్భుకొనే వనిత అభిలాషను, తీగవంటి మేనును, వింత సోయగాలతో ప్రదర్శించే 
లలితాంగి పొందును, తెలిగన్నుల కాంతితో చిరునవ్వును ప్రదర్శిస్తూ వలపు మాటలు 
పలికే వనిత సౌముఖ్యాన్నీ, శృంగార చేష్టలు ప్రకటించే వనిత లీలావిభ్రమాన్నీ, 
మనసును మరపించే మాటలాడే వనిత పారవశ్యాన్నీ ప్రకటిస్తారని సుదేష్ణ చెప్పటం 
తమ్ముడి మనసు మరల్చటానికే! ప్రియుడికై బయలుదేరిన స్టితి నుండి అతడి 
పొందులో పరవశించేంతవరకు ఆరు రకాలైన (స్త్రీల మదన చేష్టలు ఈ సీసంలో 
చెప్పబడ్డాయి. ఒక్కొక్క చరణంలో వర్ణించబడిన వనిత ఒక్కొక్కరు వేరుగా 
ఉండవచ్చును. ఒక్క వనితలోని వివిధావస్థలు కావచ్చును. హావభావాలను అట్టా 
రసానుభవానికి అనుగుణంగా ఆవిష్కరించగలిగిన అందమైన ఆకారం కలిగినవారు 
కీచకుడికి ఎందరో ఉన్నారు. అత డప్పటికే దక్షిణ నాయకుడు. అతడి రసికతకు 
తగినంత రసికురాలు సైరంధ్రి కాదనీ (మనసులో వలపు లేనిదనీ) సుదేస్ల నచ్చచెప్పి 
అతడిని వారింపచేయటానికి ప్రయత్నించింది. కాని, కీచకుడి దృష్టికి సుదేష్ష 
మాటలు అపరిణతాలు, అనాదరణీయాలుగా తోచాయి. అది నిజం కూడా. ఇంతటి 
వర్షనం నిష్ఫలం కావటం అతడి రాగరసమగ్నతకు రమణీయ వ్యాఖ్యానం. సీసపద్య 
ప్రథమ తృతీయ చరణాలలో ఉపమాలంకారం. ద్వితీయచతుర్హ చరణాల్లో 
స్వభావోక్తి అలంకారం రచనకు వన్ని పెట్టుతున్నాయి. (సంపా.) 


న. అనిన నప్పలుకులదెస ననాదరంబు సేయుచు నచ్చేడియం జూచి 
కీచకుం డిట్లనియె. తడ 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; ఆ+పలుకుల, దెసన్‌= ఆ మాటల పట్ట; 
అనాదరంబు+ చేయుచున్‌= లెక్కపెట్టక; కీచకుండు; ఆ+చేడియన్‌= ఆ 
సుదేష్షను; చూచి; ఇట్టు+ అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: సుదేష్ణ మాటలను లెక్కపెట్టక కీచకు డిట్టా అన్నాడు. 
బం అ ౮ 


కీచక వధ 5్‌5్‌ 
క. 'నాకొలువువారకా;ర। 
న్నాకేశుం గొలుచు నంగనలలోనైనన్‌ 
లేకునికి నాకు6 దెల్లం । 
బా కొమ్మకు నీడు పోల్పనయ్యెడు సుదతుల్‌. 45 


ప్రతిపదార్థం: నా కొలువు వారు+అ= నా కొలువులోనివారే; కారు= కాదు; 
ఆ+నాక+ -ఈశున్‌= ఆ ఇంద్రుని; కొలుచు+అంగనలలోన్‌+ఐనన్‌= సేవించే 
(దేవ) వనితలలోకూడా; ఆ కొమ్మకున్‌= ఆ స్త్రీతో; పోల్పన్‌= పోల్చటానికి; 
ఈడు= సరి (అయిన); సుదతుల్‌= స్రీలు; లేక+ఉనికి= లేకపోవటం; 
నాకున్‌+తెల్లము= నాకు స్పష్టంగా తెలి యును. 


తాత్పర్యం: సైరంధ్రితో పోల్చదగిన స్రీలు నా కొలువులోనే కాదు, ఆ 
ఇం[ద్రుడిసభలో కూడా లేరు. అది నాకు తెలుసు. 


విశేషం: అలం: కావ్యార్థాపత్తి. నాకేశుడిని కొలిచే స్త్రీలలో కూడా లేరనటంవలన 
సేవించే స్రీలలలో ఇతర స్రీలమాట వేరే చెప్పాలా? అని భావం కనుక కావ్యార్థాపత్తి. 
(ద్రౌవది అపూర్వ సౌందర్యవతి అని కీచకుడి భావన. అట్టా చెప్పగలిగిన 
అనుభవజ్ఞుడు కూడా అతడు. (సంపా) 


సీ. గండుమీలకుంబుట్టికాము బాణములతో 
గలసి యాడెడు నట్టి కన్నుుగవయు, 
బిస కాండముల శిక్షంబెరింగి లేం దీంగల | 
మెచ్చక యున్నట్టి మృదు కరములు6, 
జిగురులతో సంధి సేసి యంబుజముల। 
పై నెత్తి చను నట్టి పదతలములుం 
గలకంఠములచేత6 గఅచిన విద్య వీ। 
ణల కిచ్చునట్టి తిన్నని యెలుంగు, 


5్‌6 కీచక వధ 


తే. నత్తెథంగున రేఖయు, నవ్విధంబు। 

గరువ చందంబు, నమ్మైయి కలికితనము, 

నట్టి చెన్నును సైరంధ్రియంద కాక । 

కలవె యొరులకు? నెఖుంగక పలికి తబల! 46 
ప్రతిపదార్థం: గండుమీలకున్‌= పెద్ద చేపలకు; పుట్టి= జన్మించి; కామ 
బాణములతోన్‌= మన్మథబాణాలతో; కలిసి+ఆడెడు+అట్టి= కలిసిమెలసి 
ఆడుకొనే; కన్నుంగవయున్‌= కనుదోయి; బిసకాండముల శిక్షన్‌= తామర 
తూండ్డ శిక్షణలో; పెరింగి= పెద్దవి అయి; లేత+తీగల మెచ్చక+ఉన్న+అట్టి= 
లేత తీగలను మెచ్చని; మృదుకరములున్‌= మెత్తని చేతులు; చిగురులతోన్‌ 
సంధిశచేసి= చిగురుటాకులతో సఖ్యపడి; అంబుజము లపైన్‌+ ఎత్తి= తామరల 
మీద యుద్దానికి; చను+అట్టి= వెళ్ళే; పదతలములున్‌= అరికాళ్ళు; 
కలకంఠముల చేతన్‌= కోకిలల చేత; కజచిన విద్య= నేర్చుకొన్న చదువు; 
వీణలకున్‌+ ఇచ్చు+అట్టి= వీణలకు ఇచ్చే; తిన్నవి+ఎలుంగున్‌= చక్కని 
కంఠస్వరం; ఆ+తెణంగున రేఖయున్‌= ఆ విధమైన ఆకార లక్షణం; 
ఆ+విధంబు= అటువంటి (సాటిలేని అని భావం); గరువచందంబున్‌= 
'ప్రాఢమైన చక్కదనం; ఆ+మెయి కలికితనమున్‌= ఆ విధమైన సౌందర్యం; 
అట్టి చెన్నును= అటువంటి (సాటిలేని) చక్కదనం; సైరంధ్రి+ అందున్‌+అ= 
'సైరంధ్రిలో మాత్రమే; కాక= కాకపోతే; ఒరులకున్‌= ఇతరులకు; కలవె= 
ఉన్నాయా? అబల!= వనితా! (సుదేష్టా?; ఎణుంగక= తెలియక; పలికితి(వి)= 
మాట్టాడావు. 


తాత్పర్యం; పెద్ద చేపలకు పుట్టి, మన శ్రథబాణాలతో కలిసి ఆడే కళ్ళూ, తామర 
తూళ్ళ శిక్షణలో పెరిగి లేత తీగల సౌకుమార్యం మెచ్చని చేతులూ, 
చిగురాకులతో చెలిమి చేసికొని పద్మాలపై దండెత్తే అరికాళ్ళూ, కోకిలల వద్ద 
నేర్చుకొన్న స్వరవిద్యను వీణలకు అందించే మెల్లని కంఠస్వరం, ఆ సాటిలేని 


కీచక వధ ర్‌7 


రూపవైభవం, ఆ సాటిలేని గడుసుదనం, అటువంటిదే అయిన నేర్పరితనం, 
అంతటి చక్కదనం సైరంధధ్రిలోనే ఉన్నాయి కాని ఇతర వనితలలో 
కనబడతాయా? (లేవని భావం). ఓ అమాయకురాలవైన అక్కా! నీవు ఈ 
విషయం గమనించకుండా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: ఆర్డీ ఉపమ. క్రమాలంకారం; కారణమాల. 


2. (ద్రౌపదీ సౌందర్య వర్షనంలో వాక్యగత పూర్ణ ఆర్జీ ఉపమాలంకారాన్ని 
తిక్కన సార్ధకంగా వాడి (ప్రాఢిని ప్రదర్శించాడు. 'వలె వంటి ఉపమావాచకాలు 
వాడకుండా ఆ అర్జాన్ని చెప్పే విశిష్ట పదాలతో వాక్యాల ద్యారా, సమాసాల ద్యారా, 
తద్దితాల ద్వారా ఆర్టీ ఉపమ రచనలో రాణిస్తుంది. భావుకుడైన వాడు ఈ 
అలంకారాన్ని సార్ధకంగా ప్రయోగిస్తాడు. సైరంద్రీ సౌందర్య భావనంలో 
ఊహాలోకాలలో విహరిస్తూ, సుదేష్ణకు తెలియని సౌందర్య విశేషాలను వివరించాలనే 
కీచకుడి తమకం ఈ అలంకారోక్తిని ప్రదర్శించినట్టు రచించటం సార్ధకశిల్పం. 
ఆర్డీ ఉపమ ధ్వనికి, అందులోనూ రసధ్వనికి ఎంతో ఉపస్కారకంగా ఉంటుందని 
లాక్షణికుల అభిమతం. దానికి ఈ తిక్కన పద్యం ఉచితోదాహరణం. 


3. సీసపాదాల పూర్వార్ణంలో ఉపమాలంకార ధ్వని పుట్టి, శిక్షంబెరిగి, సంధి 
చేసి, కజచినవిద్య - ఇవి ఉపమాద్యోతకాలు, సమానార్థకాలు. ఇక రెండుమూడు 
పాదాల ఉత్తరార్దాలలో ఉపమానాలకంటె ఉపమేయాలకు ఆధిక్యం చెప్పబడటం 
చేత వ్యతిరేకాలంకారం (మెచ్చని, సైనెత్తిచను= తిరస్కరించు); మొదటిపాదంలోని 
ఉత్తరార్థంలో కలసియాడు= సమానం - కాబట్టి ఉపమాధ్వని. నాల్లవపాదం 
ఉత్తరార్థంలో - వీణలకు విద్యలేదు కాబట్టి వ్యతిరేకాలంకారధ్వని. 


4. అలంకారధ్వని రసధ్వనిలో పర్యవసించే ఒక శిల్పప్రస్థానం ఈ పద్యంలో 
'ప్రత్యక్షమౌతుంది. ఎత్తుగీతిలో సైరంధ్రి అందంలో రేఖ, గణువచందము, 
కలికితనము, చెన్ను-అనేవి క్రమంగా పేర్కొనబడ్డాయి. ఇతరులయందు ఉండని 
విధంగా ఒక (ప్రత్యేకత, అపూర్వత వాటియందు చెప్పబడింది. ఆ నాలుగింటిలోని 


58 కీచక వధ 


ఆ విశేషాలను నాల్గు సీసపద్యపాదాలలో వర్షించి తిక్కన క్రమాలంకారాన్ని లేదా 
యథానంఖ్యాలంకారాన్ని పాటించాడు. అందులో వమురొక చమత్కారం 
కారణమాలను పాదగటం. ఇందులో పూర్వపూర్వములకు ఉత్తరోత్తరాలు 
కారణాలైనట్టు నిబద్దించబడటం చేత కారణమాల రాణించింది. ఎట్టాగంటే - 
సైరంధ్రి అందం ముందుగా కన్నుగవలో రూపుతాల్సింది. అట్లా రూపుకట్టటానికి 
కారణం ఆమె కన్నులు గండు చేపలకు పుట్టటం, మదనబాణాలతో కలిసి ఆడటం. 
పుట్టి ఆటలాడుతున్న బాల్యం భావనామయం. గండుమీలకు పుట్టినాయంటే 
వాటి పోలిక కలిగి ఉన్నాయని కవిసమయం. మదనబాణాలతో కలిసి ఆడాయంటే 
చూపులు తూపులుగా ఉండటమే కాక కామభావకారకాలవి వ్యంగ్యం. ఆమె 
అందానికి ఒక తీరును కల్పించేది కన్నుగవ సౌందర్యమని భావం. సైరంధ్రి 
సౌందర్యంలోని రెండవగుణం సాటిలేని గరువతనం. ఆ గర్వం శిక్షణలో పెరగటం 
వలన, లేతగుణాన్ని మెచ్చలేకపోవు ప్రాఢథివలన ఏర్పడింది. (కారణమాల). ఆమె 
కోమలమైన చేతులు తామరతూండ్డ వద్ద శిక్షణతో పెరిగాయట. అంటే ఆ 
తామరతూండ్డ వలె కోమలత్యాన్ని [క్రమంగా అలవరచుకొని అందంతో 
అతిశయించాయన్నమాట. తామరతూండ్డు గరువచందాన్ని ప్రకటిస్తూ లేతీగలవలె 
రూపొంది వాటి కంటె మెత్తగా ఉండటం చేత వాటిని మెచ్చలేదట! అంటే 
తామరతూండ్డవలిె, లేతతీగలవలె ఉన్నా వాటికంటె మిన్నగా మృదువులుగా 
ఉన్నాయని ధ్వని. గరువతనంతో లేదీగలను లెక్కచేయని సైరంధ్రి అందం 
చిగురాకులతో సంధి చేసిందట. ఆమె అరికాళ్ళు చిగురాకులతో సంధి (వెలిమి) 
చేసి పద్మాలపై దాడి చేసినట్టు ఉన్నాయట. అంటే చిగురాకుల వలె ఎర్రగా ఉండి 
పద్మాలకంటె అందంగా ఉండి ఆమె కలికితనాన్ని ప్రదర్శిస్తున్నాయన్నమాట! 
సైరంధ్రిమాట సౌందర్యం కోకిలవద్ద చదువు నేర్చుకొన్నదట! వీణలకు చదువు 
చప్పే సన్నని తియ్యని కంఠనాదంతో తన విలాసాన్నంతా ప్రదర్శించిందట! 
కళ్ళనుండి కాళ్ళవరకూ ఆమె అందం ఒక (క్రమాభివృద్ధి చెందినట్టు పుట్టి పరులపై 
దండెత్తి పోయేటంత కలికితనం సంపాదించింది. అది ఆంగిక సౌందర్యం తీరు. 


కీచక వధ ర్‌ం 


ఆమె మాటలు పంచమస్వర మధురం. వీణానాదానికి వంకలు తీర్చే గురుపీఠం. 
'ప్రత్యక్షరం మధురం-అని వర్షించి, సైరంధ్రి అందమే ఒక అందమైన వ్యక్తిత్వంతో 
పరిణతి చెందినట్టు - ఉపమానాలన్నీ [క్రమంగా దానికి కారణమాలగా తోచేటట్లు 
చిత్రించటం తిక్కన అలంకారధ్వని రసధ్వనిలో పర్యవసింపచేసే కావ్యరసవిద్య. 
తిక్కనగారి గొప్ప పద్యాలలో ఇది ఒకటి. (సంపా.) 
వ. కావున నా యెలనాంగ నేమి యుపాయంబుననైన నన్నుం జేర్పవైతేని 
కందర్వదర్వ్పంబున నలందురి వందుదు' ననిన నవ్వెలంది వెండియు 
నిట్లనియె. 47 
ప్రతిపదార్దం: కావునన్‌= కాబట్టి; ఆ ఎలనాంగన్‌= ఆ సైరంధ్రిని; ఏమి+ 
ఉపాయంబునన్‌+ఐనన్‌= ఏ ఉపాయంతోనైనా సరే; నన్నున్‌= నాతో; చేర్చవు+ 
ఐ(తివి+ఏని= చేర్చక (కూర్చకుపోతే; కందర్పదర్పంబునన్‌= మన్మథప్రతాప 
గర్వంచేత; అలందురి= కృశించి; వందుదున్‌= బాధపడతాను; అనినన్‌= అని 
అనగా; ఆ+వెలంది= ఆ సుదేస్షు వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికింది. 
తాత్పర్యం: "కాబట్టి, ఆ సైరం(ధ్రిని ఏ ఉపాయంతోనయినా సరే నాతో 
కలపకపోతే నేను మన్మథుడు మదించి వేసే బాణాలకు కృశించిపోతాను' - 
అని కీచకుడు అనగా సుదేష్ణ ఇంకా ఇట్లా అన్నది. 
తే. 'ఆయురైశ్వర్య కీర్తుల నపహరించు.। 

బరసతీ సంగమము; ధర్మపథమునందు. 

బర6ంగువారలు పరిహరింపంగ.€ గనియు। 

వినియు€దెలియవె యిది దుర్వివేక మగుట. 48 
ప్రతిపదార్థం: పరసతీ సంగమము= పరస్త్రీ పొందు; ఆయుః+ఐశ్వర్వ 
కీర్తులను= ఆయుస్సును, ధనాన్ని, పేరు ప్రఖ్యాతులను; అపహరించున్‌= 
నశింపజేయును; ధర్మపథము నందున్‌= న్యాయమార్ల్గంలో; పరంగువారలు= 


60 కీచక వధ 


ఒప్పెడువారు; పరిహరింపంగన్‌= వదలి పెట్టటం; ఇది= ఈ పని; 
దుర్వివేకము= దుర్చుద్ది; అగుట= కావటం; కనియున్‌, వినియున్‌, తెలియవె?= 
స్వయంగా చూచికాని, ఎవరైనా చెప్పగా వినికాని తెలిసికొనలేదా? 
తాత్పర్యం: “'పరస్రీతోడి పొందు ఐశ్వర్యాన్ని, కీర్తినీ, ఆయుస్సును 
నశింపజేస్తుందనీ, ధర్మపరులు దీనిని నిషేధిస్తారనీ నీవు ఎక్కడా చూచిగాని, 
వినిగాని ఎరుగవా? అది దుర్వివేకం అని తెలియదా? 


విశేషం: పరసతీ సమాగమం వలన ఆయువు, ఐశ్వర్యము, కీర్తి నశిస్తాయని 
భారతం (1-8-31) చెప్పుతున్నది. (శీలం వరభూషణమే,). 


సీ. పతి యెజింగినందన ప్రాణంబుపై వచ్చు 
నను భయంబున నుల్లమదరు చుండ, 
జనులు గాంచిన మానుషము దూలు(దన కను। 
పుయిలోటమున మోము పుల్లగిలంగ, 
బోటికి.ందోంచినం బొలియు. దేకువ యను 
వెగడున6 జెయ్వులు వీడుపడంగ, 
బంధుల కగపడ్డం బాయునన్వయ మను। 
కలం మైంజెమటలు క్రమ్ముదేరం 


తే. గ్రీడదెసంగౌతుకం బురియాడ రతుల। 
చవులు గొనియాడ నేరని జార పొందు 
హృదయమున కింపు చేయమి నెజుక గలుగు । 
వారు దీని సుఖంబుగాంగోర రెందు. 49 


ప్రతిపదార్దం: పతి+ఎజింగినన్‌= భర్త తెలిసికొంటే; తన ప్రాణంబు పైన్‌+ 
వచ్చున్‌+అను= తన ప్రాణం మీదకు వస్తుందని; భయంబునన్‌= భయంతో; 
ఉల్లము+అదరుచుండన్‌= మనస్సు భయపడుతూ ఉండగా; జనులు 
కాంచినన్‌= ఇతరులెవరైనా చూస్తే; తనకు; మానుషము+తూలున్‌+అను= 


కీచక వధ 61 


పరువుపోతుందనే; పుయిలోటమునన్‌= సంకోచంతో; మోము= ముఖం; 
పుల్లగిలంగన్‌= వెలవెలపోగా; బోటికిన్‌+తోంచినన్‌= చెలికత్తెకు తెలిస్తే: తేతువ= 
గౌరవం (మర్యాద); పొలియున్‌= నశిస్తుంది; అను వెగడునన్‌= అనే భయంతో; 
చెయ్వులు= విలాసచేష్టలు; వీడుపడంగన్‌= వదలిపెట్టగా; బంధులకున్‌+ 
అగపడ్డన్‌= బంధువుల కంటపడితే; అన్వయము= వంశప్రతిష్ట్ర పాయున్‌+ 
అను= పోతుందనే; కలంకన్‌= భయంతో; మైన్‌= శరీరమునందు; చెమటలు 
'క్రమ్ముదేరన్‌= చెమటలు పట్టగా; క్రీడదెసన్‌= రతి క్రీడలో; కౌతుకంబు= 
ఆసక్తి; ఉరియాడన్‌= చలించగా; రతుల చవులు= రతిరుచులు; కొనియాడ 
నేరని= పొగడలేని; జారపొందు= రంకుటాలితో కలయిక, రంకుతనం; 
హృదయమునకున్‌= మనస్సునకు; ఇంపుచేయమిన్‌= [ప్రియంకలిగించదు 
కాబట్టి ఎజుక+కలుగువారు= బుద్దిమంతులు; దీని సుఖంబు= జారసుఖాన్ని; 
ఎందున్‌+కోరరు= ఎన్నడూ కోరరు. 

తాత్పర్యం: జారశ్చంగారంలో (రంకుతనంలో) పాల్తొనే వనిత పురుషుడి 
హృదయానికి సంతోషాన్ని కలిగించలేదు. భర్త తెలిసికొంటే తన ప్రాణంమీదకే 
వస్తుందని ఆమె గుండె గడగడలాడుతూ ఉంటుంది. జనాలకు తెలిస్తే 
పరువుపోతుందనే భయంతో ఆమె ముఖం వెలవెలబోతుంది. చెలికత్తెకు తెలిస్తే 
అవమానం కలుగుతుందనే భయంతో ఆమె విలాస చేష్టలు ప్రదర్శించలేక 
పోతుంది. బంధువులకు తెలిస్తే వెలివేస్తారనే భయంతో ఆమె మనసు వికలమై 
చెమటలు పట్టుతాయి. రతి [క్రీడా సమయంలో కూడా మనస్సు బాధపడు 
తుండటం వలన ఆసక్తిని చూపలేక రతిలోని రుచులను అనుభవించలేదు. 
కాబట్టి జారిణీ స్రీ సాంగత్యం మనస్సుకు ఉల్దాసకరం కాదని తెలివిగల వారు 
దాని కెప్పుడూ దూరంగా ఉంటారు. 


వ. అదియునుంగాక. తిం 


తాత్పర్యం: అంతేకాక. 


62 కీచక వధ 


క. బలవిక్రమ సంపన్నులు । 
గల రేవురు దానిపతులు గంధర్వులు; వా 
రల6(దలంచిన నా చిత్తము । 
దలశెడు; నది యేల నీకుందమ్ముండ! చెపుమా! 51 


ప్రతిపదార్దం: దాని పతులు= ఆమె భర్తలు; గంధర్వులు= గంధర్వలోకం 
వారు; బల విక్రమ సంపన్నులు= బలపరాక్రమం అధికంగా గలవారు; ఏవురు+ 
కలరు= ఐదుగురు న్నారు; వారలన్‌+తలంచినన్‌= వారిని తలచుకొంటే; నా 
చిత్తము= నా మనస్సు; తలథెడున్‌= కలవరపడుతున్నది; (కాబట్టి) తమ్ము 
డ!= ఓ తమ్ముడా; నీకున్‌; అది= ఆమె పొందు; ఏల చెపుమూ!= ఎందుకు 
చెప్పుము. 

తాత్పర్యం: బలోపేతులైన దాని భర్తలు గంధర్వులు ఐదుగురున్నారు. వారిని 
తలచుకొంటేనే నా మనస్సు కలత పడుతున్నది. ఒరే తమ్ముడా! దాని ధ్యాస 
నీకెందుకు చెప్పుము. 


విశేషం: గంధర్వులు, బలవిక్రమ సంపన్నులు ఐదుగురు అని చెప్పి భయపెట్టాలని 
చెప్పిచూచింది. తమ్ముడా! అని ప్రియంగా సంబోధించింది. 


తే. కాని తెరువునంబోయిన. గలుగునయ్య!। 
బ్రదుకు? చవి యెంతయైన నపథ్యములకు 
వేడసేయుదురయ్య వివేకు? లెవ్వి | 
ధమున నా బుద్ధి వినవయ్య తమక ముడిగి.' 52 


ప్రతిపదార్దం: కాని తెరువునన్‌= చెడుత్రోవలో; పోయినన్‌= పోతే; బ్రతుకు= 
జీవితం; కలుగున్‌+అయ్య!= కలుగదు; చవి+ఎంత+ఐనన్‌= ఎంతటి 
రుచి(ఆస్తక్రి ఉన్నను; వివేకులు= బుద్ధిమంతులు; అపథ్యములకున్‌= హితము 
కానివాటికి; వేడ్క +చేయుదురు+ అయ్య?= ఉబలాటపడతారా నాయనా?; 
తమకము+ఉడిగి= మోహాన్ని వదలిపెట్టి; నాబుద్ది= నేను చెప్పేమాటలు; 
వినవయ్య]!= వినుము. 


కీచక వధ 63 


తాత్పర్యం: చెడుబాటలో సాగితే (బ్రతుకు నిలిచేనా? హితం కాని పనులు 
ఎంత రక్తిని కలిగించినా బుద్ధిమంతులు వాటిని కోరరు. కాబట్టి నా మాట 
విని ఏ విధంగానైనా సరే నీ మోహాన్ని మానుకొనుము.” 

నిశేషం: ఎంత అందంగా ఉన్నా పరసతీ వ్యామోహం వివేక లక్షణం కాదు. 
తమకంలో ఉన్న నీవు నా మాటలు వినుమని సుదేష్ణ చనవుగా పలికింది. 


క. అనవుడు నమ్మాటలు దన । 

మనమునకు సహింపరామి మల్లడిగొనుచున్‌ 

మనసిజ పరతంత్రత ని । 

ట్లని పల్కె సుదేష్ణతోడ నత దుద్ధతుందై. 53 
ప్రతిపదార్థం: అనవుడున్‌= అని అనగా; ఆ+మాటలు= ఆమె చెప్పిన 
పలుకులు; తన మనమునకున్‌= కీచకుని మనస్సునకు; సహింపరామిన్‌= 
ఓర్చుకోలేనివి కావటంచేత; అతండు= కీచకుడు; మల్లడి+కొనుచున్‌= 
పరితపిస్తూ; మనసిజ పరతంత్రతన్‌= మన్మథునికి లోబడియుండుటచేత; 
ఉద్దతుండు+ఐ= గర్వించినవాడై; సుదేష్ణతోడన్‌= సుదేష్లతో; ఇట్టు+అని పలికెన్‌= 
-ఈ విధంగా అన్నాడు. 
తాత్పర్యం: సుదేష్ణ చెప్పిన మాటలు కీచకుడి మనస్సుకు ఓర్వరానివైనాయి. 
మన్మథ పారవశ్యంలో బాధపడుతూ అతడు గర్వంగా సుదేషతో ఇట్టా అన్నాడు. 
విశేషం: మనసిజ పరతం[త్రత - పదప్రయోగం జౌచిత్యవంతం. మన్మథుడు 
ప్రవేశించిన మనస్సులో మరొకరు ప్రవేశించటం కష్టం. అందుకే కీచకుడి కా 
మాటలు రుచించలేదు. 


మ. 'వనితా! యే నొక పల్కుపల్కెద6 జతుర్వారాశి మధ్యంబునన్‌ 
ఘనబాహాబల మొప్ప నన్ను నెదురంగా నొక్కడున్‌ లేమి యె 
వ్వనికిం దెల్లము గాదె! దాని మగలన్‌ వజ్రాహతిం గూలు శై 
ల నికాయం బన మద్దుజాసమదలీలన్‌ గీటడంగించెదన్‌. _ 54 


6 కీచక వధ 


ప్రతిపదార్థం: వనితా!= ఓ సుదేష్టా; ఏను+ఒక పల్కుపల్కెదన్‌= నేనొక మాట 
చెప్పుతాను; చతుర్‌+వార్‌+రాశి మధ్యంబునన్‌= నాలుగు సముద్రాల నడుమగల 
భూమిమోద; ఘనబాహా బలము= గొప్పవైన భుజాల బలం; ఒప్పన్‌= ఒప్పగా; 
నన్నున్‌+ఎదురంగాన్‌= నన్నైదిరించటానికి; ఒక్కండున్‌ లేమి= ఒక్కడు కూడా 
లేకపోవటం; ఎవ్వనికిన్‌+తెల్లము కాదె?= ఎవరికి తెలియదు? (అందరికీ 
తెలుసుకదా; దాని మగలన్‌= ఆమె భర్తలను; మత్‌+భుజాసమద లీలన్‌= 
నా భుజబల గర్వంయొక్క విలాసంతో; వజ్ర+ఆహతిన్‌= వజ్రాయుధంతో 
కొట్టటం వలన; కూలు= పడిపోయే; శ్రైలకాయంబు= పర్వత సముదాయమో; 
అనన్‌= అన్నట్టు; గీటు+అడంగించెదన్‌= కూల్చివేస్తాను. 

తాత్పర్యం: 'ఓ సుదేష్టా! నాలుగు సముద్రాల మధ్యలో ఉన్న ఈ నేలపై నా 
బాహుబలాన్ని ఎదిరించి నిలువగలవాడు లేడని అందరికీ తెలుసు కదా! 
వజ్రాయుధం దెబ్బతో కూలిన పర్వతాలో అన్నట్టు నా భుజబలంతో దాని 
భర్తలను కూల్చి వేస్తాను. 


విశేషం: అలం: ఉత్రేక్ష ఉపమానం యొక్క తాదాత్మ్యమును ఉపమేయము 
నందు సంభావించటం ఉతత్రేక్ష. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల 
రెక్కలను ఛేదించటం పురాణ ప్రసిద్ధం. అట్టా వజ్రాయుధపాతంతో పడిపోయిన 
పర్వతాలో అన్నట్టు సైరం(ధ్రీ భర్తలను చంపుతాననటం అలంకారం. సింహబలుడు 
తన అక్కను 'వనితా! - అని సంబోధించటం ద్యారా జాద్ధత్యం వెల్లడయింది. 


ఉ. బుద్దులుసెప్పుటెల్ల నటు వో విడు; మెమ్మెయి నైన సౌఖ్యసం 

సిద్ది యొనర్చు నాకు; నెడ సేసినందాపము రూపుమాపు; నా 

యఖ 

వృద్దియ కోరుదేని 'నవివేకివి నీ' వని నన్నుని ట్లసం 

బద్ధములైన వాక్యములు పల్కక వే పిలిపింపు కోమలిన్‌.” 55 
ప్రతిపదార్హం: బుద్దులు చెప్పుట+ఎల్లన్‌= నీతులు చెప్పటమంతా; అటు+ 

ఇ ఠా ౮ 

పోవిడుము= అట్టా వదలివేయుము; ఏ+మెయిన్‌+ఐనన్‌= ఎట్టాగైనా; నాకున్‌= 


కీచక వధ 65 


(శీచకుడికి సౌఖ్య సంసిద్ది= ఆమెపొందువలని సుఖాన్ని; ఒనర్సు= కలిగించుము; 
ఎడచేసినన్‌= ఆలస్యం చేస్తే తాపము= మన్మథతాపము, విరహబాధ; 
రూపుమాపున్‌= (నన్ను) నాశనం చేస్తుంది; నా వృద్ది*అ= నా ఉన్నతినే; 
కోరుదు(వు)+ఏనిన్‌= కోరేదానివైతే; నీవు= (కీచకుడా, నీవు); అవివేకివి= 
బుద్ధిహీనుడవు; అని= అని అంటూ; అసంబద్దములు+ఐన= అసంగతాలైన; 
వాక్యములు= మాటలు; పల్కక= ఆడక; కోమలిన్‌= ఆ సుకుమారిని; వే 
పిలిపింపు= త్వరగా పిలువనంపుము. 

తాత్పర్యం: నీవు నాకు బుద్దులు చెప్పటం మానివేయుము. ఏదో ఒక 
ఉపాయంతో నాకు ఆమెను పొందే సౌఖ్యాన్ని కలిగించుము. ఆలస్యం చేశావంటే 
నేను మన్మథ తాపంతో మరణిస్తాను. కాబట్టి నీవు నిజంగా నా మేలునే 
కోరేదానివైతే “నీవు అవివేకివిి అంటూ అసంగతాలైన మాటలతో నన్ను 
నిందించక, శీఘ్రంగా సైరంధ్రిని పిలిపించుము.” 


నిశేషం: వనితా! అని గర్వంగా పలికి ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు. 


తే. అనుచు దైన్యంబు నొందెడు నాననంబు। 

తోడ దిగ్గన లేచి యత్తోయజాక్షి 

చరణ పీఠంబుకడ. జక్కంజాంగి మొక్కి! 

యున్న నద్దేవి కనుగొని చిన్నంబోయి. 56 
ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; దైన్యంబున్‌+ఒందెడు= దీనత్వం 
పొందే; ఆననంబు తోడన్‌= ముఖంతో; దిగ్గనన్‌ లేచి= వెంటనే లేచి; 
ఆ+తోయజాక్షి=ఐ ఆ సుదేష్ట యొక్క; చరణపీఠంబుకడన్‌= అడుగు పీటవద్ద; 
చక్కన్‌+చాంి మొక్కి= నిలువునాసాష్ట్రాంగ పడి; ఆ+దేవి= ఆ సుదేష్షను; 
కనుంగొని= చూచి; చిన్నబోయి= మొగం చిన్నబుచ్చు కొని. 
తాత్పర్యం: అని మాట్లాడుతూ ముఖంలో దీనత్వం ఉట్టిపడేటట్టు వెంటనే 
లేచి ఆ సుదేష్ణ పాదాలు పెట్టుకొనే పీటవద్ద నిలువునా పడి సాష్టాంగ నమస్కారం 


66 కీచక వధ 


చేసిన ఆ కీచకుడిని చూచి సుదేష్ల చిన్నబోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: కీచకుడు మూర్చుడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు - అనే రకం. 
దాసుడి తప్పులు దండంతో సరి - అని అక్కను 'ప్రసన్నురాలిని చేసికొనటానికి 
ఇది ఒక్కటే బ్రహ్మాస్త్ర మనుకొన్నాడు. సప్తవ్యసనాలలో వెలది” ని ముందుగానే 
చెప్పారు. కీచకుడు వ్యసనపరుడు. 'కామాతురాణాం న సుఖం న లజ్జా అన్న 
సూక్తి కీచకుడి వర్తనంలో నిజమైనది. 


ఉ. 'ఆవల వచు నాపదల కన్నిటి కోర్పి లతాంగిం గూర్దికా 
కీ వెడ మాటలన్‌ మరలఈ; డెన్ని విధంబులం జూపి చెప్పినం 
గావల మైన వీండు తగు కార్యము వట్టునె? వీని కమ్మెయిం 
జావు నిజంబు మన్మథునిశాత శరంబులనైన నక్కటా!” క 


ప్రతిపదార్థం: ఆవలన్‌= తర్వాత; వచ్చు+ఆపదలకున్‌= వచ్చే కష్టాలకు; 
అన్నిటికిన్‌*ఓర్భి= అన్నీ భరించి; లతాంగిన్‌+కూర్చికాక= సైరంధ్రిని అతనితో 
కలిపికాక; ఈ వెడమాటలన్‌= ఈ వట్టి మాటలతో; మరలండు= మనసు 
మరల్ఫుకోడు; కావలము+ఐన వీండు= కండకావరం కలిగిన వీడు; ఎన్ని 
విధంబులన్‌= ఎన్ని రకాలుగా; చూపి, చెప్పినన్‌= నిరూపించి చెప్పినా; తగు 
కార్యము= తగిన పనిని; పట్టునె?= చేపట్టుతాడా?; అక్కటా!= అయ్యో; 
వీనికిన్‌= కీచకుడికి; ఏ+మెయిన్‌= ఏ విధంగానైనా; మన్మథునిశాత 
శరంబులన్‌+ ఐనన్‌= మన్మథుడి యొక్క వాడి అయిన బాణాలతోనైనా; చావు= 
చావటం; నిజంబు= తథ్యం (తప్పదని భావం). 

తాత్పర్యం: 'తర్వాత ఎన్ని ఆపదలు వచ్చినా, ప్రస్తుతానికి సైరంధ్రిని వీడికి 
కూరిస్తే తప్ప, వట్టి మాటలతో తృప్తిపడి తిరిగిపోయేటట్టు లేడు. మిక్కిలి గర్వం 
గలవాడు కావున ఎంతచెప్పినా మంచిమాటలు ([గ్రహించలేడు. వీ డెట్టాగూ 
సైరంధ్రి భర్తలచేత కాకపోయినా, మదనబాణాలచేతనైనా చావటం నిజం.” 


విశేషం: 1. అక్కపట్ట ఉన్న చనవుతో కీచకుడు అడుగుతున్నాడు. తమ్ముడిపట్ల 
ఉన్న మమకారంతో సుదేస్ణ ఆలోచిస్తున్నది. వలదన్నా మానని గర్వ్యాంధుడు 


కీచక వధ 67 


సింహబలుడు. అతడి చావు రాసిపెట్టినట్టున్నది. అయితే అది సైరంధ్రి 
భర్తలవలననా? మన్మథుడి బాణాల వలననా అనేదే ప్రశ్న. మన్మథుడి వలన 
చనిపోతే దానికి కారకురాలు సుదేష్ణ మరొక రకంగా అయితే కీచకుడే బాధ్యుడు. 
(సంపా 

2.“కావలము= పాపము. ఇయ్యది కీచకునికి విశేషణము గానం గావలము 
గలవాండని చెప్పవలయును. కావలము కీచకుండని చెప్పునప్పుడు కీచకుండు 
కావలము కలవాండు గాని కావలము కాండు కనుకం దాత్పర్యము పాపంగమిచే. 
గావలము గలవాడను నర్థము లక్షణచే వచ్చునని భావము. మహాకవులు 
మిక్కుటముగ కలవాండను నర్ణమున6 గావలమని ధర్మధర్ముల కభేదముగా 
వాడుచుండుటయు. గలదు. “తేజసస్తు న వయస్సమీక్ష్యతే” - ఇచ్చట తేజసః 
(మహాకవి కాళిదాసు) అన6గా నెక్కువ ప్రతాపము గలవానికని ధర్మధర్ముల 
కభేదము చెప్పికొనక తప్పదు” (కీ.శే. పళ్ళె పూర్ణ ప్రజ్ఞాచార్యులు : విరాటపర్వ 
టిప్పణి). 
క. అనిమనమున. దలవోయుచు.। 

దన తమ్ముని నల్లనెత్తి దందడి దొర6ంగం 

జనుదెంచు నశ్రుపూరము । 


కను6గవలో మ్రింగికొనుచు. గామిని పలికెన్‌. 58 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా; కామిని= సుదేష్ణ్ర మనమునన్‌+ 
తలపోయుచున్‌= మనస్సులో అనుకొంటూ; తన తమ్మునిన్‌= తన తమ్ముడైన 
కీచకుడిని; అల్లనన్‌+ఎత్తి= మెల్లగా ఎత్తి; దందడి తొరంగన్‌= వేగంగా 
కారటానికి; చనుదెంచు= వచ్చే; అశ్రుపూరము= కన్నీళ్ళధారను; కను(గవలోన్‌= 
కనుదోయిలో; [మ్రింగికొనుచున్‌= అణచుకొంటూ; పలికెన్‌= మాట్లాడింది. 
తాత్పర్యం: ఆ విధంగా మనస్సులో అనుకొంటూ కీచకుడిని లేవనెత్తి 
ధారలుగా పొంగివచ్చే కన్నీళ్ళను కనుదోయిలో కుక్కుకొంటూ సుదేష్ణ 
మాట్టాడింది. 


68 కీచక వధ 


విశేషం: 1. తిక్కన సాత్తిక భావాలను సందర్భోచితంగా విస్తరించి 
నాటకీయతను రక్తి కట్టిస్తాడు. వెనుకటి పద్యంలో భావసంఘర్షణలో సుదేష్ట 
మథనపడింది. సింహబలుడి చావు నిజం. అది తేలిపోయింది. అతడి కోరిక 
కాదంటే అతడి చావుకు తాను కారకురాలౌతుంది. కాని ఆమెకు తము శ్రడీమీద 
అలవిమాలిన మమకారం. జౌనంటే - ఆమె అంతఃపుర ధర్మాన్నీ, ఇచ్చిన 
మాటనూ తప్పినట్టైాతుంది. దానికితోడు కీచకుడి చావుకు పరోక్ష 
కారణమౌతుంది. ఆమె స్ధితి “ముందు నుయ్యి - వెనుక గొయ్యివలె తారసిల్లింది. 
కీచకుడు ఏవిధంగానైనా సైరంధ్రిని కూర్భ్చుమంటాడు. ఏవిధంగా 
కూర్చయత్నించినా అతడి చావు తప్పదని ఆమెకు తెలుసు. అందువలన వలపు 
కారణంగా తమ్ముడు చనిపోతాడన్న తీవ్ర వేదన ఆమె కన్నులలో 
ధారాపాతంగా జారే కన్నీరును కలిగించింది. కాని, ఆ భావగాంభీర్యాన్ని, ఆమె 
మనసులోని బాధను అతడు ([గ్రహించలేడు. అయినా, తమ్ముడు. అందువలన 
ఆప్యాయంగా అతడిని పైకి లేపింది. కళ్ళనీళ్ళు మింగికొన్నది. అంటే 
నిగ్రహించుకొన్నది. ధారలుగా కారటానికి సిద్ధమైన కన్నీరును ఆపుకొనటం 
ఇందలి అభినయాంశం. అనిశ్చితమైన ఆవేదన నుండి ఆమె ఒక నిశ్చిత స్థితికి 
వచ్చిందని రనధ్వని. (మైక్కుతున్న తమ్ముడికి అక్కగా మాట్టాడ 
నిశ్చయించటం ఆంగికాభినయంలో అశ్రువు అనే సాత్తిక భావం చేసే ధ్వని. 
తరువాతి పద్యంలో వాచికాభినయం వ్యక్తం కాబోతున్నది. తిక్కన రచనలో 
రసాభ్యుదయ శిల్పం క్రమ పరిణామ రమణీయం. (సంపా) 


ఆ. 'ఇంతదలరనేల? యెమ్మెయినైనను | 
కొమ్మనలవరించి కూర్చుటరుదె? 
యుమ్మలంబు దక్కియూఅటతోడ నీ। 
వేగు; మసలవలవ దింక నిచట. 59 


ప్రతిపదార్హం: ఇంత+తలరన్‌+ఏల?= ఇంతగా చింతపడటమెందుకు? 
ఏ+మెయిన్‌+ఐనను= ఏవిధంగానైనా; కొమ్మన్‌= ఆమెను అలవరించి= 


కీచక వధ 69 


సానుకూలపరచి, అంగీకరించే టట్లు చేసి; కూర్చుట= నీకు పొందుకలిగించటం; 
అరుదె?= కష్టమా?; ఉమ్మలంబు= విరహతాపాన్ని; తక్కి= వదలిపెట్టి; 
ఊయణటతోడన్‌= కుదుటితనంతో; నీవు+ఏంగు= నీవు వెళ్ళుము; ఇంకన్‌= ఇక 
మీదట; ఇచటన్‌= ఇక్కడ (అంతఃపురంలో); మసలవలవదు= ఆలస్యం చేయవద్దు. 
తాత్పర్యం: 'ఎందుకు ఇంతగా చింతిస్తావు? ఎట్లాగైనా సైరంధ్రిని ఒప్పించి 
నీతో పొందు కల్పించటం ఆసాధ్యమేమీ కాదు. మనసులోని వేదన వదలి నీవు 
ఊరటపొంది ఇంటికి వెళ్ళిపొామ్ము? ఇక్కడ మసలవద్దు.' 

విశేషం: సుదేస్ష నిపుణురాలు. కీచకుడిని ఊరట పరచకపోతే ఆ ప్రదేశాన్ని 
వీడిపోడు. మొదట అతడిని తిరిగి పంపాలి. ఆ ఉపాయం అతడికి నచ్చేటట్లు 
ఉండాలి. రాబోయే పద్యం దానికి తార్కాణం. 


క. ఆసవమున కని నీదుని। 
వాసమునకు దివములో నవశ్యంబును నే 
నాసుదతిం బుత్తెంతు ని। 


జాసకిి ఫలింప6గొజిలు మభిమత కేళిన్‌.” 60 


ప్రతిపదార్థం: ఆ సుదతిన్‌= ఆ సైరంధ్రిని; ఆసవమునకున్‌+అని= 
మద్యానికని (మద్యం తెచ్చే మిషతో అని భావం); నీదు నివాసమునకున్‌= నీ 
ఇంటికి; దివములోన్‌= పగటిపూట; అవశ్యంబును= తప్పకుండా; పుత్తెంతున్‌= 
పంపుతాను; నిజ+ఆస్తక్తి= నీ కోరిక; ఫలింపన్‌= సమకూరేటట్టు; అభిమతకేళిన్‌= 
ఇష్టమైన క్రీడను; కొఅలుము= పొందుము. 

తాత్పర్యం: నేను ఈ రోజు ముగిసేలోగా మద్యం తీసికొనిరమ్మని సైరంధ్రిని 
నీ మందిరానికి తప్పక పంపుతాను. అప్పుడు నీ యిష్టం ప్రకారం విలాసంగా 
నీ కోరిక నెరవేర్చుకొనుము.' 

విశేషం: 1. సుదేష్ణ మాటలను తిక్కన మూలంలోకంటె సందర్భోచితంగా 
మార్చాడు. 


70 కీచక వధ 


“పర్వణి త్వం సముద్దిశ్య సురామన్నం చ కారయ । తతైనాం ప్రేషయిష్యామి 
సురాహారీం తవాన్సికమ్‌॥ 

తత్ర సంప్రేషితా మేనాం విజనే నిరవగ్రహే | సాన్యయేథా యథాకామం 
సాన్వమానా రమేద్‌ యది॥ (సం.4.145-6) 

పండుగనాడు కీచకుడు సుదేష్టకొరకు రుచ్యమైన ఆహారాలను, మద్యాలను 
తయారుచేయించాలట! వాటిలో సురను తెప్పించుకొనే నెపంతో సుదేస్ష సైరంధ్రిని 
కీచకుడి మందిరానికి పంపుతుందట! ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఆ 
ప్రాంతంలో జనులెవ్వరూ లేకుండా చూచుకొనాలట! ఎటువంటి ఆటంకాలూ 
లేని తావును ఎన్నుకోవాలట! అక్కడ అతడు తన కోరికమేరకు ఆమెను 
ఒప్పించాలట. ఆమె ఇష్టపడితే ఆమెతో భోగించాలట! - ఇది మూలంలో సుదేష్ష 
చెప్పిన వ్యూహం. తెలుగులో అది మారింది. ఎప్పుడో వచ్చే పండుగకొరకు సుదేష్ష 
ఆగలేదు. ఆ పగలు తెల్లవారే లోపల పంపుతానన్నది. తెచ్చేది సుర కాబట్టి అన్నం 
వండవలసిన పనిలేదు. పండుగే లేదు కాబట్టి పంచభక్ష్యృపరమాన్నాల (ప్రసక్తి 
తెలుగులో రాలేదు. కీచకుడు తయారుచేసిన ఆసవాలూ, వాటి నంజుళ్ళూ సుదేష్ష 
కోరిక మీద చేసినవి కావు. అతడి వలపు తెలపటానికి చేసినవి మాత్రమే. సైరంధ్రి 
కీచకుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఆమె నతడు ఒప్పించాలనీ, అంగీకరిస్తేనే 
ఆమెను పొందాలనీ సూచించింది. ఆ మాటలు తెలుగులో లేవు. ఆమె నంగీకరింప 
చేసే బాధ్యత తెలుగు భారతంలో సుదేష్ణ తీసికొన్నది. ఈ మార్పులో ఒక లోతైన 
ఆలోచన సుదేష్ణ మనసులో ఉన్నట్టు తిక్కన చిత్రించాడు. ముందు ముందు 
అది ఆవిష్ఫృతమౌతుంది. వ్యాసుడి సుదేష్టకంటె తిక్కన సుదేష్ణ గడుసరి. (సంపా.) 

2. దినము : దినము అని పాఠాంతరము; నిజశబ్దానికి యుష్మదర్థము, 
అస్మదర్థ్హమూ రెండూ తిక్కన వాడాడు. (విరాటపర్వం 2-263) 


కీచకుండు ద్రాపదియందలి మోహంబున6 బరితసించుట (సం. 4-14-7) 


న. అనిన విని కీచకుండు ముదిత హృదయుండయి నిజసదనంబునకుం 
జని వివిధ మధురసంబు లొనరించి, సముచిత ఖాద్యంబులు సమకట్టి, తత్ర 


కీచక వధ 7 


దేశంబు విజనంబు గావించి, యొక్కరమ్యస్టలంబుననుండి పాంచాలి వలని 
తగులు చిత్తంబు నుత్తలపజుపం దలరి నెవ్వగల కగపడి తలపోంతలకుం 
జొచ్చి దుర్విదగ్భుండు గావున నమ్ముద్ధకుం దన సన్నిధి. గామ వికారంబు 
వుట్టుట గలుగ భావించుచు. 61 


ప్రతిపదార్థం: అనినన్‌+విని= అని సుదేష్ష చెప్పగా విని; కీచకుండు; ముదిత 
హృదయుండు+అయి= సంతోషించిన మనస్సు గలవాడయి; నిజసదనం 
బునకున్‌= తన మందిరానికి; చని= వెళ్ళి; వివిధ మధురసంబులు= అనేక 
రకాలైన మద్యాలను, ఒనరించి= తయారుచేసి; సముచిత ఖాద్యంబులు= వాటికి 
తగిన తినుబండారాలను; సమకట్టి= సిద్దపరచి; తద్‌+ప్రదేశంబు= ఆ స్థలాన్ని; 
విజనంబు+కావించి= జనులు లేనట్టుగా చేసి; ఒక్క రమ్యస్థలం బునన్‌= ఒక 
మనోహర ప్రదేశంలో; ఉండి; పాంచాలివలని= ద్రౌపదిపట్టగల; తగులు= 
మోహం; చిత్తంబున్‌+ఉత్తలపణయిపన్‌= మనస్సును ఉద్వేగ పరచగా; తలరి= 
చలించి; నెజ+వగలకున్‌= మిక్కిలి చింతలకు; అగపడి= లోనై; తలపోం 
తలకున్‌+చొచ్చి= పరిపరివిధాలైన ఊహలలో ప్రవేశించి (మనసు చొప్పించి); 
దుర్విదగ్గ్హుండు కావునన్‌= అవివేకి కావటం వలన; ఆ+ముగ్టకున్‌= ఆ 
ముద్దరాలికి, ఆ సైరంధ్రికి; తన సన్నిధిన్‌= తన ఎదుట దగ్గరగా ఉన్న వేళలో; 
కామవికారంబు+పుట్టుట= (ఆమెలో) కామ (రతి) భావం పుట్టటం; కలుగన్‌= 
సాక్షాత్తు కంటిముందు కనపడుతున్నట్టు అనుభవిస్తున్నట్లు; భావించుచున్‌= 
తన్మయత్వంలో తనలో తాను ఊహించుకొంటూ. 

తాత్పర్యం: సుదేష్ణ మాటలకు సంతోషపడి తన మందిరానికి వెళ్ళి పలురకాలైన 
మద్యాలను, వాటి కనుగుణంగా తినే భక్ష్యాలను సిద్ధపరచి, ఆ మందిరపు 
చుట్టుపక్కల జనం లేకుండా చేసి, ఒక మనోహర ప్రదేశంలో కూర్చుండి, 
అవివేకి కావడం వలన సైరంధ్రి తన దగ్గరకు చేరినట్టు, (తన దర్శనస్పర్శనాదుల 
వలన) ఆమెలో మన్మథభావాలు రేకెత్తినట్టు, అవి తన కన్నులకు కనపడు 
తున్నట్టు, తన్మయత్వంలో భావించి ఆ భావనలో రమిస్తూ - (ఇట్లా అనుకొన్నాడు.) 


72 కీచక వధ 


విశేషం: ఈ సన్నివేశం అమూలకం. తిక్కన ్రతిభాజన్యమైన రమణీయ రంగ 
పరికల్పనం. ఇందులో కీచకుడు భావుకుడుగా, రసికుడుగా, శ్చంగారనాయక 
లక్షణ విశిష్టుడుగా పఠితలకు పరిచయమాౌాతాడు. భావి శృ్చంగారనాయకులకు 
వెలుగుబాట చూవిస్తాడు. తిక్కన కవితా శిల్పవుంతా ఇతడి నోట 
పుక్కిటపట్టించినట్టు సన్నివేశం మధురంగా చిత్రించబడింది. విచిత్ర మేమంటే- 
ఇది భౌతికరంగం కాదు: భావనాలోకంలో సాక్షాత్తూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్టు 
కాల్పనిక, స్వాప్నిక దర్శనం వలె భాసించే రంగం. సంకల్పం అనే మదనావస్థలో 
ఇదొక మధురతరంగం. (సంపా.) 


సీ. “ేలిమై నొక్కట లీలం గ్రేక్ళుజికెడు | 

వాలుగు సోగల నేలుదెంచి, 

కరువలి సుడియమి(.గందక చెన్నొందు 
నెఅివిరితమ్ముల నుఅక తెగది, 

బెడంగొందం దుడిచి మైందొడసిన వలరాజు। 
వాలిక తూపులం దూల. దోలి, 

పొలపంబు మెఅసి దిక్కుల6 గాంతి పూరించు । 
క్రొక్కారు మెజఖుంగుల నుక్కడంచి, 


తే. తనవిలోచనములు నాదు మనము నాంచి। 

కొనంగ నయ్యింతి నను6 గనుంగొనియె, నాత్మం 

గైకొనియె, రాగ రసమున6 గడలుకొనియె | 

మదన వికృతి బయల్పడ నుదిలకొనియె. 62 
ప్రతిపదార్దం: ఆ+ఇంతి= ఆ సైరంధ్రి; లీలన్‌= విలాస చేష్టతో; కేలిమైన్‌= 
(క్రీడగా; ఒక్కటన్‌= ఒక్కసారిగా; క్రేళ్ళు+ఉటికెడు= ఎగిరిపడే; వాలుగు 
సోగలన్‌= వాలుగ చేపల పొడవును; ఏలు+తెంచి= తగ్గించి; కరువలి= గాలి; 
సుడియమిన్‌= వీచకపోవటం వలన; కందక= వాడిపోక; చెన్ను+ఒందు= 
అందంగా వెలిగే; నెజణ విరి తము శ్రలన్‌= నిండుగా వికసించిన కమలాలను; 


కీచక వధ 73 


ఉటక= లెక్క పెట్టకుండా; తెగడి= తిరస్కరించి; బెడంగు+ఒందన్‌= అందం 
కలిగేటట్టు; తుడిచి= శుభ్రంచేసి; మైన్‌+తొడసిన= ఆకారాన్ని కడిగిన; వలరాజు 
వాలికతూపులన్‌= మన్మథుని వాడిబాణాలను; తూలన్‌+తోలి= తిరస్కరించి; 
పొలపంబుమెటసి= కాంతి జిగేలుమని; దిక్కులన్‌+కాంతిపూరించు= 
దిక్కులను వెలుగుతో నింపివేసే; క్రొత్త+కారుమెణుంగులన్‌= వర్తాకాలపు 
తొలికారు మెణుపుల యొక్క; ఉక్కు+అడంచి= గర్వం పోగొట్టి; తన 
విలోచనములు= సైరంధ్రి కనులు; నాదు మనమున్‌= నా మనస్సును; ఆం 
చికొనంగన్‌= ఆకట్టుకొనగా; ననున్‌+కనుంగొనియెన్‌= నన్ను చూచింది; 
ఆత శన్‌+కైకొనియెన్‌= మనస్సు హరించింది; రాగరసమునన్‌= వలపురసంతో; 
కడలుకొనియెన్‌= ఉప్పాంగింది; మదనవికృతి= రతిభావం; బయల్పడన్‌= 
బయటపడేటట్టు; ఉదిలకొనియెన్‌= వేగిరపడుతుంది (ఉత్తలపాటు 
పొందుతుంది.) 


తాత్పర్యం: 'విలాస క్రీడగా ఒక్కసారి పైకి కుప్పించి ఎగిరే వాలుగ చేపల 
పొడుగరితనాన్ని శాసించి ఆ సైరంధ్రి తన చూపులతో నా మనస్సును 
దోచుకొనేటట్టు నన్ను చూచింది; గాలి కొట్టకపోవటం చేత చెక్కుచెదరకుండా 
నిలిచి అందాలను విరజిమ్మే వికసించిన పద్మాలను తిరస్కరించేటట్టు చూచి 
నన్ను లోబరచుకొన్నది; అందం అతిశయించేటట్టు శుభ్రం చేసి బాగా 
కడిగి పెట్టిన మన్మథుడి వాడి బాణాలను ఓడించిన చూపులతో చూచి నన్ను 
రాగరసంలో పొంగులు వారేటట్లు చేసింది. కాంతి మిరుమిట్టు కొలిపేటట్టు 
దిక్కులనిండా మెరిసే తొలకరి మెరుపుల గర్వాన్ని అణచిన చూపులతో 
మదనవికారం ప్రకటితమయ్యేటట్టు చూచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. 


విశేషం: అలం: క్రమాలంకారం. మాలోపమ. 1. సీసపద్యపాదాలలోని చూపుల 
లీలలతో ఆమె సాధించిన వలపు చర్యలు ఎత్తుగీతిలో వరుసగా చెప్పబడ్డాయి. 
వాటితో [క్రమంగా అన్వయం కలిగింది. కాబట్టి [క్రమాలంకారం లేదా 


యథాసంఖ్యాలంకారం. 


7డ్త కీచక వధ 


2. ఇందులో సైరంధ్రి చూవుల విలాన వైభవం వర్ణితం. అది 
మాలోపమాలంకారంలో ప్రదర్శితం. చేపలవలె విశాలంగా ఉండి వాటికంటె 
లీలావిలాసంలో మిన్న అయిన చూపులు మనసును ఆకర్షిస్తాయి. ఆకర్షించి ఆమె 
కీచకుడి వద్దకు సమీపిస్తుంది. గాలికి కదలని పద్మాలవలె తదేకదృష్టితో వికసించిన 
పద్మాలవంటి కన్నులను అతడిమీదనే నిలిపి అభిలాషను వ్యక్తం చేస్తుంది. ఆ 
చూపులు అతడి హృదయాన్ని కైవసం చేసుకొంటాయి. అంటే నాయిక కౌగిలికి 
సమీపించిందని భావం. కడిగి తుడిచి వాడిచేసిన మదన బాణాలకంటె వాడి 
అయిన చూపులను ఆసక్తితో ప్రసరించి అతడిని కన్నులతో జుర్రుకొంటుంది. ఆ 
చూపులు అతడిని రాగరసంలో ముంచితేలుస్తాయి. తొలకరి మెరుపులవంటి కాంతి 
తళతళలను మించిన వెలుగులు వెదచల్లే చూపులతో చూస్తూ మనసులోని రతి 
కోర్కెను ప్రదర్శిస్తూ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దూరంగా చూచినది మొదలు 
మదన ప్రీతి కలిగించేవరకు ఒక శృంగారనాయిక ప్రసరించే చూపుల విలాస 
వైభవాలను, తత్రృభావాలను మాలోపమాలంకారంతో ఆవిష్కరించిన ఈ పద్యం 
కీచకుడి కాల్పనికభావనాశక్తికి (ంగుజంరం ము2200260మ%) చక్కని ఉదాహరణం. 


3. దృజ్మీలన మనే మదనావస్తను స్మరణలో కీచకుడు పునశ్చరణం చేయటం 
వలన అతడి మనసులోని రతిభావం ఉద్దీప్తమౌతుంది. రసాభ్యుదయశిల్పంలో 
ఇది ఒక శిల్పం. (సంపా) 


ఉ. చిత్తము మెచ్చి నావలన6 జిక్కంగ వెండియు నా లతాంగి య 
చ్చొత్తిన యట్లు నాకుందన యుల్లము దెల్లము సేయకున్మి-దా 
నత్తటిం గ్రొత్తకాన్సగుట నద్దము సొచ్చిన సిగ్గుపెంపు త 
న్నుత్తలమంద.జేయుటకునో తలపోసి యెజుంగ నయ్యెదన్‌.' 63 
ప్రతిపదార్దం: చిత్తము మెచ్చి= మనసుపడి; నా వలనన్‌+చిక్కంగన్‌= నా 
యందు ఆసక్తిని చూపగా; వెండియున్‌= అంతేగాక; ఆ లతా+అం౦గి= ఆ 
సైరంధ్రి; అచ్చు+జఒత్తిన+అట్టు= అచ్చు గ్రుద్దినట్టు విస్పష్టంగా; నాకున్‌= నాకు; 
తన ఉల్లము= తన మనస్సు; తెల్లము+చేయక+ఉన్కిన్‌= బయట పెట్టక 


కీచక వధ 75 


పోవటం వలన; తాను+ఆ+తటిన్‌= తాను ఆ సమయంలో; క్రొత్త కాన్ను+ 
అగుటన్‌= క్రొత్తగా చూడటం జరిగదంవల్ల; అడ్డము+ చొచ్చిన= అడ్డుపడిన; 
సిగ్గు పెంపు= అధికమైన సిగ్గు; తన్ను= తనను; ఉత్తలము+ అందక+ 
చేయుటకునో= కలవరపాటును కలిగించినందువల్లనో ఏమో; తలపోసి+ 
ఎయింగన్‌+అయ్యెదన్‌= భావించి తెలిసికోలేకపోయాను. 


తాత్పర్యం: సైరంధ్రి మనస్సు నా మీద లస్షమైనప్పటికీ తన భావం నాకు 
స్పష్టంగా వెల్లడి చేయలేకపోయింది. దానికి కారణం ఉన్నది. తానప్పుడు నన్ను 
మొదటిసారి చూడటం వలన సిగ్గు బాగా అడ్డుపడి తనకు తత్తరపాటు కలిగించి 
ఉండటం కావచ్చునేమో! అప్పుడు నేను దానిని గురించి ఆలోచించలేక 
పోయాను” 

విశేషం: కీచకుడు తన దుర్విద్యాత్యాన్ని మరొకసారి ప్రదర్శిస్తున్నా డీ పద్యంలో. 
ఒక వాస్తవాన్ని విపరీతంగా వ్యాఖ్యానించటం దుర్విద్భాత్వం. కీచకుడిని చూచి 
సైరంధ్రి భయపడింది. అతడిపై కోవగించుకొన్నది. అతడి (ప్రవర్తనకు 
అసహ్యించుకొన్నది. మొదట మాటాడకుండా ఉండిపోయింది. ఈ చర్యల 
కన్నింటికీ తొలిచూపు వలన కలిగిన సిగ్గు కారణమని దుర్వ్యాఖ్యానం చేయటం 
ఈ పద్యంలో గమనించవచ్చును. (సంపా.) 


తే. అనుచుంగొందలపడు కోర్కెలగ్గలించి। 
చిజ్బుముజ్టాడుచుండ నచ్చెలువ చెలువు 
తగిలి తన యిచ్చంబాటు చిత్తంబు పజ్జి। 
నరిగి యిట్లనునక్కీచకాధముండు. 64 


ప్రతిపదార్హం: అనుచున్‌= ఆ విధంగా అంటూ; ఆ+కీచక+అధముండు= 
నీచుడైన ఆ కీచకుడు; కొందలపడు= కలతపడే; కోర్కెలు+అగ్గలించి= కోర్కెలు 
అధికమై; చియ్హు ముజ్టు+ఆడుచున్‌+ఉండన్‌= పెనగులాడుతూ ఉండగా; 
ఆ+చెలువ చెలువు= ఆ సైరంధ్రి సొగసునందు; తగిలి= తగుల్కొని; 


76 కీచక వధ 


తన+ఇచ్చన్‌+పాణు= దాని ఇష్టప్రకారం పరుగెత్తే; చిత్తంబుపజ్జన్‌= మనస్సు 
వెంట; అరిగి= వెళ్ళి; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: అట్లా అంటూ అధముడైన ఆ కీచకుడు కలతపెట్టే తన కోర్కెల 
విజ్బంభణానికి సంక్షోభపడి కొట్టుమిట్టాడుతూ తన మనసు సైరంధ్రి సొగసులో 
చిక్కుకొని యథేచ్చగా విహరిస్తూ ఉండగా దానివెంట నడుస్తూ ఈ విధంగా 
అనుకొన్నాడు. 

విశేషం: 'మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోఃి అనే సూక్తి స్మరణీయం. 
కీచకుడు మనస్సుమీది నిగ్రహాన్ని కోల్పోయి మదనావేశంతో ప్రలాపమనే 
మదనచేష్టను ప్రదర్శించాడు. తిక్కన అతడి ప్రలాపాన్నికూడా కాల్పనిక కళా 
సుందరంగా చిత్రించాడు. (సంపాం 


సీ. 'లీలనాముందట నా లేమ పొలసిన.। 
జూడ్కికి.జుబ్బనచూఅగాదె! 
కనువిచ్చి నన్నునా తనుమధ్య సూచిన.। 
దనువున కమృతసేచనము గాదె! 
చిలునవ్వు బెరయ నచ్చెలువ నా తోడంబ। 
ల్కినంజివులకు రసాయనము గాదె! 


యెలమి నమ్మెలంత నన్నెలయింపఈ. దివిరిన | 
నెడంద కానందంబు నిక్కగాదె! 


తే. యానితంబిని మక్కువ ననంగి పెనంగి। 

యింపు పొంపిరివోవన న్నేలికొనంగం 

దలంచి పొందిన నది జన్మఫలము గాది!” 

యనుచు వలరాజు బారికి నగ్గమయ్యె, 65 
ప్రతిపదార్హం: ఆ లేమ= ఆ వనిత, సైరంధ్రి; లీలన్‌= విలాసంగా; నా 
ముందటన్‌= నా ఎదుట; పొలసినన్‌= తిరిగితే; చూడ్కికిన్‌= నా చూపునకు; 


కీచక వధ 77 


చుబ్బనచూణకాదె!= కన్నులతో జుర్రుకొన్న సంబరం కాదా!; ఆ తనుమధ్య= 
సన్నని నడుముగల ఆమె; కనువిచ్చి= కళ్ళు తెరచి; చూచినన్‌= చూస్తే; 
తనువునకున్‌= శరీరానికి; అమృుతసేచనము+కాదె!= అమృతంలో తడిసినట్లే 
కదా!; ఆ+చెలువ= ఆమె; చిరునవ్వు బెరయన్‌= చిరునవ్వు చిందించగా; 
నాతోడన్‌+పల్కినన్‌= నాతో మాట్టాడితే చాలు; రస+అయనము కాదె!= 
(శవణానందం కాదా, చెవులకు పండుగ కాదా!; ఆ+మెల6౦త= ఆమె; ఎలమిన్‌= 
సంతోషంతో; నన్నున్‌+ఎలయింపన్‌= నన్ను పొందడానికి; తివిరినన్‌= 
ప్రయత్నించి నట్లయితే; ఎడందకున్‌= హృదయానికి; ఆనందంబు+ఇక్క= 
ఆనందానికి చోటు; కాదె?= కాదా!; ఆ నితంబిని= ఆ ప్రీ మక్కువన్‌= 
(ప్రేమతో; అనంగి పెనంగి= వశమై క్రీడించి; ఇంపు= (డ్రేమ; పొంపిరిపోవన్‌= 
అతిశయించగా; నన్ను+ఏలికొనంగన్‌= నన్ను భర్తగా మన్నించటానికి; తల 
చి= తలపోసి; పొందినన్‌= కూడితే; అది జన శ్రఫలము కాదె!= అది పుట్టుకకు 
సార్ధకం కాదా!; అనుచున్‌= అంటూ; వలరాజు బారికిన్‌= మన్మథుడి బారికి; 
అగ్గమయ్యెన్‌= వశమయ్యాడు. 


తాత్పర్యం: 'ఆ సుందరి నా ముందు విలాసంగా మసలితే చాలు - నా 
చూపులు జుర్రుకొనే ఆనందం కలిగినట్లే. నన్ను కన్ను తెరచి చూస్తే చాలు - 
నా శరీరానికి అమృతాభిషేకం చేసినట్లే. ఆమె చిరునవ్వు చిందిస్తూ మాట్లాడితే 
చాలు - నాకు శ్రవణానందాన్ని అందించినట్లే. ఆ వనిత నన్ను సంతోషపెట్టా 
అనుకొంటే చాలు - పరమానందం సిద్దించినట్టే, ఆమె వలపుతో కలసి మెలసి 
నన్ను పొందితే చాలు - ఈ పుట్టుక నెత్తినందుకు ఫలాన్ని పొందినట్లె' అని 
అనుకొంటూ కీచకుడు మన్మథుడికి వశమైపోయాడు. 


విశేషం: 1.అలం: అంత్యానుప్రాసం. ప్రతిపాదం చివర 'కాదె! అనే ఆశ్చర్యార్హకాన్ని 
పునరావృత్తం చేయటం వలన ్రలాప స్వభావం ప్రసన్నమౌతున్నది. 


2. తిక్కన తన పద్యాలలో పాటించిన శిల్ప రహస్యాలను అక్కడికక్కడ 
వెంటనే సూచించే స్వభావం కలవాడు. ఈ ఘట్టంలో రచించిన పద్యాలలో 


78 కీచక వధ 


గమనించదగిన అంశంగా రాబోయే వచనంలో “అనంగ విభ్రమములకు 
అనుగుణమైన అనేకవిధాల ప్రలాపాలతో ప్రొద్దుపుచ్చుతున్నట్టు' చెప్పాడు. 
దీనినిబట్టి - కీచకుడు సైరంధ్రి ప్రదర్శించినట్టుగా తాను భావిస్తున్న శృంగార 
హావ భావాలకు అనుగుణంగా అతడు ప్రలాపాలు చేస్తున్నాడన్నమాట. ప్రలాపాలంటే 
సామాన్యార్థంలో అర్ధరహితాలైన మాటలు పలకటమని ([గ్రహించవచ్చును. కాని, 
ఇక్కడ అది పారిభాషిక పదంగా వాడబడింది. దశవిధ శ్చంగారావస్థలకు మరి 
రెండింటిని చేర్చాడు ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడు. అవి ప్రలాపం, 
(సం)జ్వరం. “ప్రలాపంః ప్రియ సంతశ్షిష్ట గుణాలాప ఉదాహృతవ అని ప్రియ (యా) 
గుణస్తుతి ప్రలాపమని చెప్పాడు. జ్వరమంటే అధిక మదనతాపంగా పేర్కొన్నాడు. 
ఈ పద్యంలో కీచకుడు తన ప్రియురాలుగా భావిస్తున్న సైరంధ్రి యొక్క శృంగార 
విలాసాలు తనలో కలిగించే అనుభవ విశేషాలను పేర్కొంటూ ప్రలాపాలు 
(గుణకీర్తనలు) చేశాడు. సాన్నిహిత్యం, దృష్టిప్రసారం, పలుకరింపు, విలాసం, 
సంయోగం - అనే నాయికా శృంగార విభ్రమాల విశేషఫల వర్షనమే ఈ (ప్రలాపరూప 
పద్యశిల్పం. (సంపాఎ 


వ. మటథటియు ననేకభంగుల ననంగ విభ్రమంబుల కనురూపంబులైన 
బహువిధ ప్రలాపంబులం బ్రొద్దుగడుపుచు నమ్మదిరాక్షిరాక కెదురు 
చూచుచుండె; నక్కడ పాంచాలి రావించి సుదేష్ట తృష్ణ భావించుచు 
నిట్లనియె. 66 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకా; అనేకభంగులన్‌= అనేకవిధాలుగా; అనంగ 
వి[భ్రమంబులకున్‌= మదన విలాసాలకు; అనురూపంబులు+ఐన= తగిన; 
బహువిధ (ప్రలాపంబులన్‌= పలు రకాల పలవరింతలతో, (ఒకవిధమైన 
మదనావస్టతో); (ప్రొద్దు+కడుపుచున్‌= ప్రొద్దుపుచ్చుతూ; ఆ+మదిరాక్షి= ఆ 
సైరంధ్రి యొక్క; రాకకున్‌= రావటానికి; ఎదురుచూచుచున్‌+ఉండెన్‌= 
ఎదురుచూస్తూ ఉన్నాడు; అక్కడ= రాణి మందిరంలో; సుదేస్ల= సుదేష్టాదేవి; 
పాంచాలిన్‌+రావించి= సైరంధ్రిని పిలిపించి; తృష్ట భావించుచున్‌= మద్యం 
'త్రాగాలనే దప్పికను నటిస్తూ; ఇట్టు+అనియెన్‌= ఇట్లా అన్నది. 


కీచక వధ 79 


తాత్పర్యం: అక్కడ ఈ విధంగా కీచకుడు మన్మథ భావాలకు అనుగుణమైన 
పలవరింతలు (ప్రలాపాలు చేస్తున్నాడు. ఆమె రాకకు ఎదురు చూస్తున్నాడు. 
ఇక్కడ అంతఃపురంలో సుదేష్ణ సైరంధ్రిని రావించి మద్యం త్రాగాలనే దప్పికను 
నటిస్తూ ఇట్టా అన్నది. 

విశేషం: కృత్రిమ పిపాసను సుదేష్ణ చక్కగా నటించింది. ఇక్కడ మదిరాక్షి అని 
సైరంధ్రిని వర్షించటం సాభిప్రాయం. ఆమె మదిరకోసం తన ఇంటికి రావాలి; 
కాబట్టి ఆమె మదిరాక్షి వలె వస్తుందని కీచకుడి భావన. 


క. '“ఒదవెడు తృష పెల్లిదమున | 
వదనము వజువట్లు వట్టి వాసిత రాజ 
న్మదిరారస మానంగ నా। 
హృదయంబున వేడృయెసకమెసంగెడుందరుణీ! 67 


ప్రతిపదార్థం: తరుణీ!= ఓ వనితా!; ఒదవెడు= కలుగుతున్న; తృష 
పెల్లిదమునన్‌= దప్పిక యొక్క ఆధిక్యంచేత; వదనము= నోరు; వజువట్టు+ 
పట్టెన్‌= మిక్కిలి ఎండిపోయింది; వాసితరాజత్‌+మదిరారసము= సువాసనతో 
కూడిన సురను; ఆనంగన్‌= త్రాగటానికి; నా హృదయంబునన్‌= నా మనస్సులో; 
వేడ్క= కోరిక; ఎసకమెస[డున్‌= అధికమవుతున్నది. 
తాత్పర్యం: 'ఓ తరుణీ! దప్పిక ఎక్కువగా ఉండి నా నోరు ఎండిపోతున్నది. 
చక్కని సువాసనతో కూడిన మదిరను తాగాలని నామనస్సు తీవ్రంగా వేడుక 
చూపుతున్నది. 
విశేషం: సంభాషణ లెక్కువ, కథ చెప్పే తీరు తక్కువ. అంతా రూపకంలోని 
పాత్రలవలె సుదేష్షు సైరంధ్రి రంగస్థలంపై ప్రదర్శించినట్టు కళ్ళకు కట్టిస్తున్నాడు 
తిక్కన. 
క. కీచకునియింట నెప్పుడు 

వాచవి యగు బహువిధముల వారుణి గలుగున్‌ 


80 కీచక వధ 


వే చని యచటికింగొని ర । 
మ్మాచూతముగాని నీ గమన వేగంబున్‌. 68 


ప్రతిపదార్దం: ఎప్పుడున్‌= ఎల్లవేళల; కీచకుని+ఇంటన్‌= కీచకుడి ఇంట్లో; 
వాచవి+అగు= రుచికరాలైన; బహువిధముల= పలు రకాలైన; వారుణి= మద్యం; 
కలుగున్‌= ఉంటుంది; అచటికిన్‌= అక్కడకు; వే+చని= త్వరగా వెళ్ళి; 
కొనిరమ్మా= తీసికొని రావాలి; నీ గమనవేగంబున్‌= నీ వెంత త్వరగా వెళ్ళి 
వస్తావో; చూతముగాని= చూద్దాంగా. 


తాత్పర్యం: కీచకుడి ఇంట్లో ఎప్పుడూ మంచి రుచిగల మద్యం ఉంటుంది. 
నీవు త్వరగా వెళ్ళి తీసికొని రావాలి. నీ వెంత త్వరగా వెళ్ళి వస్తావో చూద్దాం. 
వ. అనవుడు. 69 
తాత్పర్యం: అనగా. 
ఉ. ఉల్లము దల్లడిల్లందను వుద్గత ఘర్మజలంబు దాల్దుచున్‌ 
డిల్లపడంగ 'నా కిది కడింది విచారము పుట్టె; నందు6బో 
నొల్లననంగ రా, దచటి కూరక పోవను రాదు, నేర్పుసం 
ధిల్లంగ దీనింబాపికొను దీమస మెట్టిది యొక్కొదైవమా! 70 


ప్రతిపదార్హం: ఉల్లము= మనస్సు; తల్లడిల్లన్‌= అల్హాడిపోగా; తనువు= శరీరం; 
ఉద్గత ఘర్మజలంబు= పైకుబికిన చెమటను; తాల్చుచున్‌= ధరిస్తూ; డిల్లపడంగన్‌= 
భయంతో నీరసపడగా; ఇది= సుదేష్ట ఆదేశం వలన; నాకున్‌= (సైరంధ్రికి); 
కడింది విచారము= అధిక దుఃఖం; పుట్టెన్‌= కలిగింది; అందున్‌= కీచకుని 
ఇంటికి; పోన్‌+ఒల్లను= వెళ్ళటం ఇష్టం లేదు; అనంగరాదు= అనటానికి 
వీలుకాదు; అచటికిన్‌+ఊరక పోవను రాదు= అక్కడికి నిస్సహాయంగా 
(ఒంటరిగా) వెళ్ళటానికీ వీలులేదు; దైవమా!= ఓ భగవంతుడా! నేర్పు+సంధిల్లం 
గన్‌= నైపుణ్యంతో; దీనిన్‌= ఈ సమస్యను; పాపికొను= వదిలించుకొనే; 
దీమసము+ఎట్టిది+ఒక్కొ!= ఉపాయ మెటువంటిదో కదా! 


కీచక వధ 81 


తాత్పర్యం: (ద్రౌపది మనసు కంపించిపోయింది. దానితో శరీరమంతా 
చెమటపట్టింది. పైపెచ్చు నీరసించింది. అప్పుడు ఇట్టా అనుకొన్నది; 
'సుదేష్టమాటవలన నాకు మిక్కిలి దుఃఖం కలిగింది. అయినా, నేను కీచకుడి 
ఇంటికి పోలేను అని అనలేను. అక్కడికి ఒంటరిగా పోనూ లేను. ఓ 
భగవంతుడా! ఈ చిక్కునుండి బయటపడే ఉపాయం ఏదో నీవే చూపించాలి.” 


విశేషం: 1. అలం: వికల్పం. “విరోధే తుల్య బలయో ర్వికల్పాలంకృతి ర్మతా' 
అని లక్షణం. సమాన బలం గల రెండు విరుద్దాంశాల మధ్య వికల్పాన్ని చెప్పేది 
వికల్సాలంకారం. సేవావృత్తిలో ఉన్న [ద్రౌపది యజమానురాలి ఆజ్ఞను దాటటానికి 
వీలు లేదు. అంటే ఆమె కీచకుడి ఇంటికి పోవటం ధర్మం. అందువలన ఆమె 
వెళ్ళననటానికి ఒకవైపు వీలు లేదు. ఇక రెండవవైపు ఒంటరిగా ఆతడి మందిరానికి 
పోతే అతడామెను బలాత్కరించే అపాయం పొంచి ఉన్నది. కాబట్టి పోవటానికీ 
వీలులేదు. సేవాధర్మం స్వీయధర్మం రెండూ సమానబలం కలిగినవే. ఈ రెండింటి 
మధ్య సంఘర్షణ ఏర్పడింది. కాబట్టి ఆమె మనస్సు ఉయ్యాల ఊగినట్టు 
ఊగిసలాడుతున్నది. ఒత్తిడిలో నుండి ఉపాయం పుట్టాలి. ఒత్తిడికి తట్టుకోలేక 
ఉపాయం కొరకు ఆమె నిస్సహాయతతో భగవంతుడిని స్మరించింది. (ద్రౌపది 
ఎప్పుడు భగవంతుడిని స్మరించినా అతడి అను[గగ్రహం పిలిచినట్టు పలుకుతుంది. 
ఇది ఆమె చరిత్రలో కాదనలేని సత్యం. కథలో ఏర్పడే సన్నివేశాలలో అంతర్లర్భితంగా 
భగవద్రక్ష కొనసాగుతుందని కథార్థధ్వని. 


2. మరొక విశేషం: వ్యాసభారతంలో ఈ మనస్సంఘర్షణ లేదు. మూలంలో 
(ద్రౌపది సూటిగా, మూలంగా ధర్మావేశంతో మాట్టాడుతుంది. 


“న గచ్చేయ మహం తస్య రాజపుత్రి ! నివేశనమ్‌ । త్వ మేన రాజ్ఞి! జానాసి 
యథా స నిరపత్రపఃొ (సం.4.1411) ఓ రాజపుత్రీ! నేను కీచకుడింటికి పోను, 
ఓ రాజ్జీ ! అత డెంత లజ్జలేనివాడో నీకు తెలియదా?” అని కుండటబ్రదలు కొట్టినట్లు 

ఈఖై క యలు లు లాం. 
మాట్లాడుతుంది. అది సమయోచిత సంభాషణవైఖరి కాదు. అంతర్మథనం. అది 
కథార్జాలను రక్తి కట్టిస్తుంది. తిక్కన నాటకీయతకు, రసపోషణకు ఈ అమూలక 
కల్పనం అమూల్యోదాహరణం. (సంపా) 


82 కీచక వధ 


వ. అని తలంచుచు డోలాందో౪తమానస యగుచు నమ్మానిని సుదేష్ట 
కిట్లనియె. 71 


ప్రతిపదార్థం: అని తలంచుచున్‌= అని తలపోస్తూ; డోలా+ఆందోళితమానస= 
ఉయ్యాల వలె ఊపబడే మనస్సు కలది; అగుచున్‌= అవుతూ; ఆ+మానిని= 
ఆ కాంత (ద్రౌపది); సుదేస్షకున్‌; ఇట్లు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: అని ఆలోచిస్తూ ఉయ్యాలవలె ఊగిసలాడే మనస్సుగల సైరంధ్రి 

సుదేష్షతో ఇట్టా అన్నది. 

ఉ. 'ఉత్పలగంధి! నన్నుడుగు, మొడ్లను బంపుము కల్లుదేర; నే 
సత్పథవృత్తి నీ కడన సంతతమున్‌ బహుమానపాత్రనై 
తత్పరతం జరించి యుచితంపు. బనుల్‌ దగం జేయం గాక దు 
ప్యత్పరివారయోగ్య పరిచారముమైం జను నట్టి దాననే? 72 


ప్రతిపదార్థం: ఉత్స్పలగంధి!= కలువల సౌరభంగల శరీరం గలదానా!; నన్నున్‌+ 
ఉడుగుము= నన్ను వదలిపెట్టుము (విడువుము); కల్టుతేరన్‌= కల్డు 
తీసికొనిరావటానికి; ఒడ్డను= ఇతరులను; పంపుము; ఏన్‌= నేను; 
సత్పథవృత్తిన్‌= సన్మార్గ ప్రవర్తనంతో; సంతతమున్‌= ఎల్లప్పుడును; నీ 
కడన్‌+అ= నీవద్దనే; బహుమానపాత్రను+ఐ= గౌరవార్హురాలినై; తత్స్పరతన్‌= 
ఆసక్తితో; చరించి= మెలగి; ఉచితము+పనుల్‌= తగిన పనులను; తగన్‌+ 
చేయన్‌+కాక= సరిగా చేయటానికే గాని; దుష్యత్‌ పరివారయోగ్య 
పరిచారముమైన్‌= నీచ సేవకులకు తగిన పనికై) చను+అట్టిదాననే?= 
వెళ్ళేటిదాననా? 


తాత్పర్యం: 'ఓ వనితా! నన్ను వదలిపెట్టుము. కల్లు తీసికొనిరావటానికి ఇంక 
ఎవ్వరినైనా పంపుము. నీ దగ్గర నే నెప్పుడూ సన్మార్లవర్తినై సమ్మానార్హమైన 
కార్యాన్ని మాత్రమే చేసే దానినే గాని, ఇట్టా నీచ పరిచారికలు చేయదగిన 
పనులు చేసేదానినా? (కాదు). 


కీచక వధ 83 


విశేషం: పూలు ముడిచే సుకుమారమైన పని చేస్తానే గాని, కల్టు తీసికొనిరావటం 
వంటి నీచపు పనులు చేయనని మహారాణి కొలువులో చేరేటప్పుడే సైరంధ్రి 
చెప్పింది. ఇప్పు డామాట ధైర్యంగా గుర్తుచేస్తున్నది. 
క. అతివ! తగునమ్మనీ గృహ; 

మతి నిర్మల చరితభరితమని యి యెడమ 

త్పతుల యసన్నిధి నైనను । 

మతి నూఅడి యున్నచోట మన్నన దప్పన్‌. 73 


ప్రతిపదార్థం: అతివ!= ఓ సుదేష్టాదేవీ; నీ గృహము= మీ అంతఃపురం; 
అతినిర్మల చరితభరితము= అత్యంత పవిత్రమైన నడవడికచేత నిండినది; 
అని= అనుకొని; ఈ+ ఎడన్‌= ఈ ప్రదేశంలో; మత్‌+పతుల+అసన్నిధిన్‌+ 
ఐనను= నా భర్తలు దగ్గర లేకున్నా; మతిన్‌+ ఊఅడి= మనస్సులో ఊజటపడి; 
ఉన్నచోటన్‌= ఉన్నప్పుడు; మన్నన+తప్పన్‌= గౌరవం తప్పటం; తగునమ్మ?= 
తగునా తల్లీ? 


తాత్పర్యం: ఓ దేవీ! ఇక్కడ నీ ఇంట సదాచార సంపన్నత కలదని తెలిసి, నా 
భర్తలు దగ్గర లేకున్నా, నేను నమ్మకంతో సరిపెట్టుకొని ధైర్యంగా ఉంటూ 
ఉండగా ఈ విధంగా మర్యాద తప్పటం న్యాయమా? 


ఉ. సాధులు సేరి నెమ్మిగ నిజస్థిర వృత్తము దుష్టకోటిచే 
బాధల(బొందకుండ(దమపాల వసించిన.€ బెద్దవారుది 
క్కైధరియించి వారికొక యాపద వుట్టథకయుండ. గాచు టొ 
ప్పై ధరం కీర్తి కెక్కద? యపాయము సేసిన నింద వుట్టదే? 74 

ప్రతిపదార్హం: సాధులు= సజ్జనులు; చేరి= ప్రయత్నించి; నెమ్మిగన్‌= ప్రీతితో; 

నిజ స్థిరవృత్తము= తమ నిశ్చల సదాచార ప్రవర్తన; దుష్టకోటిచేన్‌= 
దుర్మార్గులచేత; బాధలన్‌+ పొందకుండన్‌= బాధలుపడకుండా; తమపాలన్‌+ 


8 కీచక వధ 


వసించినన్‌= తమను ఆశ్రయించి ఉండగా; పెద్దవారు= ఉన్నతులైనవారు; 
దిక్కు+ఐ= ఆధారమై; ధరియించి= పోషించి; వారికిన్‌= ఆశయించినవారికి; 
ఒక ఆపద+పుట్టక+ ఉండన్‌= ఏవిధమైన ఆపదా కలగకుండా; కాచుట+ఒప్పు+ 
ఐ= కాపాడటం తగినదై; ధరన్‌+కీర్తికిన్‌+ఎక్కదె?= లోకంలో ప్రశస్తి పొందదా?; 
అపాయం చేసినన్‌= కీడు కలిగిస్తే) నింద+పుట్టదే?= నింద కలుగదా? 


తాత్పర్యం: సజ్జనులైనవారు తమ సత్ర్రవర్తన చెడ్డవారి చేత చెరచబడకుండా 
కాపాడు కొనటానికి పెద్దలను ఆశ్రయిస్తే వారు వారికి ఆశ్రయమిచ్చి, వారి 
యోగక్షేమాల భారం వహించి, వారికి ఎటువంటి ఆపదలు కలుగకుండా కాపాడి, 
అన్నివిధాల రక్షిస్తే కీర్తి పొందుతారు. అట్ట్లాకాక వారిని అపాయానికి గురిచేస్తే 
నిందల పాలవుతారు. 


విశేషం: శరణాగత రక్షకులైన సజ్జనుల లక్షణాలు చెప్పే ఈ పద్యం చక్కని 
సూక్తి ఇందులో సజ్జనుల ప్రసక్తి పాండవులకు, పెద్దల ప్రసక్తి విరాటరాజునకు 
పరోక్షంగా వర్తిస్తుంది. 
ఆ. ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి । 

నన్ను(బంపందగునె? నిన్నునాండ 

కొలుచునెడ ననుజ్ఞగొననె? నీచములగు। 

పనుల కేను జాలకునికి సెప్పి. 75 
ప్రతిపదార్దం: ఎవ్వరేని+ఇంటికిన్‌= ఎవరి ఇంటికైనా; ఎద్దియేన్‌+ఒకటికిన్‌= 
దేనికో ఒకదానికి; నన్నున్‌+పంపన్‌+తగునె?= నన్ను పంపవచ్చునా?; 
నిన్నున్‌+కొలుచున్‌+ఎడన్‌= మీ కొలువులో చేరినపుడు; నాండయ+అ= ఆ రోజే; 
నీచములు+అగు పనులకున్‌= చెడుపనులకు; ఏను+చాలక+జఉనికి= నేను 
సరిపోనని; చెప్పి= విన్నవించి; అనుజ్ఞ+కొననె?= అనుమతి పొందలేదా? 
తాత్పర్యం: నన్ను ఎవరింటికో ఎందుకో ఒకదానికి పంపటం భావ్యం కాదు. 


నేను మీకొలువులో చేరేనాడే నీచపు పనులు చేయనని మీతో చెప్పి మీ అంగీకారం 
పొందలేదా? 


కీచక వధ 85 


విశేషం: 'ఎవ్వరేని యింటికిన్‌ - ఇది 'ఎవ్వనియేని ముఖామృతాంశుబింబమ్మున' 
అను వాగనుశాసనుని ప్రయోగము వంటిది. అప్యర్థమునకు సమాసమధ్యపాత 
మిట విశేషము. 'ఒకటికి నన్నుంంపం దగునె?” - ఇందలి అశ్లీలత కవినాటికి 
లేదని యెణు60గనగును. కాళిదాసు తన యభిజ్ఞాన శాకుంతలమున - దుష్యంతుం 
డు తననుం దోడ్కొని పోవునో పోవడడోయని డోలాయమాన మానసయగు శకుంతల 
నూరడింపదేయుటకు “విశ్వస్తా భవి (ఆయన చెప్పినట్టు తోడ్కొనిపోవును గాన 
ఆ నమ్మకము గలదాని వగుము) అని చెలికత్తెచే. బల్కించినాండు. ఆయన 
కాలములో “విశ్వస్తావిధవే సమే” అనునది ప్రచారములో నుండినచో అప్పుడే 
వివాహితయగు శకుంతల నట్టాశీర్వదించుట జరుగదు కదా! అట్లే మనకాలమునం 
దశ్తీలములుగా నొప్పు కొన్ని పదములు తిక్కనాది మహాకవుల కాలములయందు 
సభ్యార్థములుగనే యున్నవని యూహింపనగు. ఏ కవులైనను వారివారి 
కాలంబులం దశ్చీల ప్రతీతి జనకంబుల మానుదురే కాని భావికాలాళ్లీల ప్రతీతి 
జనకంబుల మానసాధ్యము కాదు గదా! 'ఎవ్వరేని యింటి కెద్దియే నొకటికి' 
ననుటచే ఈ సుదేష్టా కపట వర్తనము (ద్రౌపదికి విదితమైనట్టు గూడ స్ఫురించెడివి. 
అయిన నేల పోయె నన్నచో6 దన పాతివ్రత్య మహిమచే సంరక్షితము గాంగలనను 
నమ్మికచేతనని తెలియునది.” (కీ.శే. పళ్ళ పూర్ణ ప్రజ్ఞాచార్యులు - విరాటపర్వ 
టిప్పణి). ఎవ్వరేని...ఎవరి ఇంటికి బడితే వారి ఇంటికి, దేనికి పడితే దానికి- అని 
గోప్యంగా చెప్పటంలో, అవి ఎంతటి అవాచ్యాలో తెలుస్తున్నది (సంపా.) 


క. అనిన విని యనుచితంబున। 
కనయము శంకించియును లతాంగి మదిన్‌ 
తమ్ముని వలవంత దలంచి యి। 
టనియెం బాంచాలితోడ సాదర వృత్తిన్‌. 76 


ప్రతిపదార్దం: అనినన్‌+విని= ఆ మాటలు విని; అనుచితంబునకున్‌= 
అనువుకాని పనికి; అనయమున్‌= మిక్కిలిగా; శంకించియును= అనుమానపడి 


86 కీచక వధ 


కూడా; లతా+అంగి= సుదేష్ణు మదిన్‌= మనస్సులో; తమ్ముని వలవంత= 
కీచకుడి విరహ బాధను; తలంచి= జ్ఞాపకం చేసికొని; పాంచాలితోడన్‌= (ద్రౌపది) 
సైరం(ధ్రితో; స+ఆదరవృత్తిన్‌= గౌరవభావంతో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్పర్యం: ద్రౌపది చెప్పిన మాటలు విని చెడుపనిమీద పంపుతున్నందుకు 
సందేహించినా తమ్ముడైన కీచకుడి విరహబాధను స్మరించి గౌరవపురస్సరంగా 
సుదేష్ణ ఇట్టా అన్నది. 


ల్‌ 


'అక్కట! యేను వేడ్కపడి యానెడు నాసవ మరిం దేర నొం 
డొక్కనికృష్ణం బంచుటకు నోపక చెప్పిన దీని నీవు గో 

సెక్క(గంజేసి నిన్ను నతిహీన విధాన నియుక్తం జేంతగా 

నిక్కము యుమ్మలించి; తిది నయ్యము తియ్యము కల్మియే? సఖీ! 77 


ప్రతిపదార్హం: సఖీ!= ఓ చెలీ (సైరంద్రీ!; ఏను= నేను; వేడ్కపడి= ముచ్చటపడి; 
ఆనెడు ఆసవము= త్రాగే మద్యం; అర్థిన్‌+తేరన్‌= అక్కరగా తీసికొని 
రావటానికి; ఒండు+ఒక్క= మరొక; నికృష్టన్‌= నీచ స్త్రీని; పంచుటకున్‌+ 
ఓపక= పంపటం ఇష్టం లేక; చెప్పినన్‌= ఈ పని అప్పగిస్తే; నీవు, గోసు+ఎక్కం 
గన్‌+చేసి= నీవు దానిని దోషంగా పెద్ద చేసి; నిన్నున్‌; అతిహీన విధాననియుక్తన్‌= 
మిక్కిలి నీచకార్యానికి పంపినదానిగా; చేంత+కాన్‌= చేయటమని; నిక్కము+ 
అ= తప్పక; ఉమ 1లించితి(వి)= దుఃఖపడుతున్నావు; ఇది నెయ్యము తియ్యము= 
ఇది స్నేహమూ, ప్రీతీ; కల్మి ఏ?= కలిగి ఉండటమవుతుందా? 

తాత్పర్యం: 'ఓ చెలీ! నేను ఎంతో మనసుపడి త్రాగే మద్యాన్ని తెచ్చేందుకు 
నీచ'స్త్రీ నెవ్వరినీ పంపటం ఇష్టం లేక నీకు చెప్పితే, నీ వేమో దాని నొకక పెద్ద 
దోషంగా భావించి నీచకార్యం చెప్పానని నిజంగా భావించి లోలోన 
బాధపడుతున్నావు. ఇది 'స్నేహమాధుర్యం కలిగి ఉండట మనిపించుకొంటుందా? 


విశేషం: సైరంధ్రి అనుచిత కార్యమని పేర్కొన్న పనిని ఉచితమైనదని సుదేష్ష 
వాదించటమే కాక - స్నేహం, ప్రీతి ఉన్నచోట ఏ పని అయినా నీచమనీ, ఉదాత్తమనీ 


కీచక వధ 87 


పాటించటం పాడికాదని స్నేహధర్మమర్మాన్ని చూపుతున్నది. మాటల గడుసరి 
తనాన్ని (ప్రదర్శించింది. (సంపా 


క. అది లాంతియిల్లె? నిను.దమ। 

హృదయంబుల నెవ్వరేని నెలుంగరె? యేంజె 

ప్వుదు నీదు పెంపు నిను6గ | 

న్నది మొదలుగ నెల్లవారి కయ్యై భంగిన్‌. 78 
ప్రతిపదార్థం: అది= ఆ కీచకుని ఇల్టు: లాంతి+ఇల్లై?= పరాయి యిల్లు కాదు 
గదా?; నినున్‌= సైరంధధ్రిని; తమ హృదయంబులన్‌= తమ మనస్సులలో; 
ఎవ్వరు+ఏనిన్‌+ఎయు(గరె?= ఎవరికైనా తెలియదా?; ఏన్‌= నేను; నినున్‌+కన్నది 
మొదలుగన్‌= నిన్ను చూసినప్పటి నుండి; ఎల్లవారికిన్‌= అందరికీ; 
ఆ+ఐ+భంగిన్‌= ఎన్నో విధాలుగా; నీదు పెంపు చెప్పుదున్‌= నీ గొప్పతనం 
చెప్పుతూ ఉంటాను. 
తాత్పర్యం: కీచకుడి ఇల్లు నీకేమైనా పరాయి ఇల్లా? నీవు అందరి మనసులకూ 
ఎక్కినదానవే? (అందరూ మెచ్చేదానివే); నిన్ను చూచినది మొదలు నీలోని 
సద్గుణాలను అందరికీ ఎన్నో విధాలుగా చెప్పేదానిని. కాబట్టి నీవు అందరికీ 
తెలుసు” 
నిశేషం: నా ఇల్టు ఎట్లా నిర్మలచరితభరితమో మా తమ్ముడి ఇల్లు కూడా అట్టాగే; 
పరాయి ఇల్లు కాదని సుదేష్ష నమ్మబలుకుతున్నది. 


క. అని మజియు. బెక్కుభంగుల. 
దను€ బ్రార్ధింపంగ దర్రుపదతనయకు. జిత్తం 
బున'నింక6 బెద్ద పెనంగం | 
జన దీయమతోడి' నను విచారము పుట్టెన్‌. 79 


ప్రతిపదార్థం: అని; మజియున్‌= ఇంకా; పెక్కు భంగులన్‌= అనేక విధాలుగా; 
తనున్‌+ప్రార్జింపంగన్‌= సైరంధ్రిని వేడగా; ద్రుపద తనయకున్‌= (ద్రౌపదికి; 


88 కీచక వధ 


చిత్తంబునన్‌= మనస్సులో; ఈయమ తోడన్‌= ఈమెతో; ఇంకన్‌+పెద్ద పెనం 
గన్‌+చనదు= ఇకపై అడ్డం చెప్పటం తగదు; అను విచారము= అనే ఆలోచన; 
పుట్టెన్‌= కలిగింది. 

తాత్పర్యం: అని ఇంకా సైరంధ్రిని అనేక విధాలుగా ప్రార్థించటం చేత, ' 
ఈ సుదేష్టతో ఇంకా ఎక్కువగా వాదులాడటం మంచిదికా' దనే ఆలోచన 
(ద్రౌపదికి (సైరంధ్రికి) కలిగింది. 


వ. ఇట్లుదోంచిన తలంపునం జేసి. 80 
తాత్సర్యం: ఈ విధంగా పుట్టిన ఆలోచనతో. (తరువాతి పద్యంతో అన్వయం.) 
ద్రౌపది కీచకునింటికి. గల్లు దేరంబోవుట (సం.4-14-17) 


చ. మన మురియాడుచుండ ననుమానముతోన సుదేష్టం జూచి 'నీ 

ననయము గోరినట్టి పని యర్ధిమెయిం జని చేయుదానం గా” 

కను తన మాట కప్పొలంతి హర్షము. బొందుచు నందియిచ్చుకాం 

చన చషకంబు పుచ్చికొని చారువిలోచన యార్తమూర్తియై. 81 
ప్రతిపదార్దం: చారువిలోచన= అందమైన కన్నులు కలది, ద్రౌపది; మనము= 
మనస్సు; ఉరియాడుచుండన్‌= ఊగిసలాడుతూ ఉండగా; అనుమానము 
తోన్‌+అ= సందేహిస్తూనే; సుదేష్టన్‌+చూచి= సుదేష్టను చూచి; నీవు; 
అనయమున్‌+కోరిన+అట్టిపని= ఎంతో, మరిమరీ కోరిన పనిని; అర్ధిమెయిన్‌= 
(ప్రేమతో, ఆసక్తితో; చని= వెళ్ళి; చేయుదానన్‌+కాక= చేస్తానులే; అను 
తనమాటకున్‌= అనే సైరంధ్రి మాటలకు; ఆ+పాలంతి= ఆ దేవి (సుదేష్షు; 
హర్షమున్‌+పొందుచున్‌= సంతోషిస్తూ; అంది+ఇచ్చు= చేతికి అందించే; 
కాంచన చషకంబు= బంగారు మధుపా(త్రను; పుచ్చికొని= తీసికొని; 
ఆర్తమూర్తి+ఐ= దీనమైన ఆకారంకలదై; 


తాత్పర్యం: (ద్రౌపది తన మనస్సు ఊగిసలాడుతూ ఉండగా, సందేహంగానే 
సుదేష్ణ వైపు చూచి, 'నీ వింతగా కోరిన పనిని నీ మీది ప్రీతితో తప్పక చేస్తాను” 


కీచక వధ 89 


అని చెప్పింది. ఆ మాటకు ఆ సుదేష్ణ ఎంతో సంతోషిస్తూ తన కందించిన 
బంగారు పానపాత్రను తీసికొని శోకమూర్తి అయి. (తరువాతి పద్యంతో అన్వయం,) 


విశేషం: అలం: సముచ్చయం. ఇది చక్కని అభినయ బంధురమైన రచన. 
మనసు ఊగిసలాడటం, అనుమానంతో చూడటం, నీమీది గౌరవంతో, ఇంతగా 
అడుగుతున్నావు కాబట్టి ఈ పని చేస్తానని ఒప్పుకొనటం, (ద్రౌపది మాటలు విని 
సుదేష్ణ వెంటనే సంతోషంతో పొంగిపోవటం, ఆలస్యం చేయకుండా పానపాత్రను 
అందించటం, ద్రౌపది దానిని తీసికొనటం. అంతవరకూ అందంగా ఉన్న (ద్రౌపది 
చూపులు ఆర్తితో నిండిపోవటం, ఆ అభినయంతో ఆమె శోకమూర్తిగా కనపడటం 
అనే అభినయ విశేషాలు ఒక క్రమ విన్యాసంలో నిబంధించటం ఈ పద్యంలోని 
నాటకీయత. ఏకకాలంలో కాదగిన (యౌగపద్యం గల) అంశాలను కూర్చి చెప్పితే 
సముచ్చయాలంకారం. దానిని తిక్కన ఒక [క్రమవిన్యాసంతో ప్రయోగించాడు. 
(అభినయ వ్యాఖ్యకు రాబోయే పద్య విశేషాంశాన్ని కూడా చూడండి). (సంపా. 


న. చనుచుండి, నీచహృదయుండగు కీచకుండు తనయెదుర 
నప్పుడాడిన కర్ణశూలంబులగు మాటల మీందం బిడుగుపడినవానిం 
గొఅవింజూండిన తెఅింగున సుదేష్ణ ద న్ననుచిత వ్యాపారంబునకు 
నియోగించుటకు నిర్వేదనం బునం బొంది. 82 


ప్రతిపదార్థం: చనుచున్‌+ఉండి= వెళ్ళుతూ; నీచ హృదయుండు+అగు= 
నీచమైన మనస్సు గల; కీచకుండు= కీచకుడు; తన+ఎదురన్‌= తనముందు; 
అప్పుడు+ఆడిన= మొదటిసారి కలిసినప్పుడు పలికిన; కర్షశూలంబులు+అగు 
మాటలమీందన్‌= చెవికి శూలాలు గుచ్చుకుంటే కలిగే బాధవంటి బాధ కలిగించే 
మాటలపై; పిడుగుపడినవానిన్‌= పిడుగుపడ్డవానిని; కొజవిన్‌+*చూండిన 
తెజంగునన్‌= కొజవితో కాల్ఫినట్టుగా; చమైన మనస్సుగల; సుదేష్షు తన్నున్‌= 
తనను (సైరంధ్రిని; అనుచిత వ్యాపారంబునకున్‌= తగని పనికి; 
నియోగించుటకున్‌= పంపినందుకు; నిర్వేదనంబునన్‌+పొంది= దుఃఖించి. 


90 కీచక వధ 


తాత్పర్యం: సైరంధ్రి అట్లా వెళ్ళుతూ నీచుడైన కీచకుడు తనముందు చెవికి 
శూలాలు సోకినట్టు కఠినంగా మాట్లాడిన మాటల తరువాత సుదేష్ణ తనను 
తగనిపనికి పంపటం పిడుగు పడినవాడిని కొజువితో కాల్ఫినట్టు కాగా, నిర్విదన 
స్ధితి పొందింది. 


నిశేషం: అలం: ఉపమ. తిక్కన నాటకీయ పరిభాషను, అభినయ ముద్రలకు 
సంబంధించిన నాట్యాంశాలను కావ్యరచనలో (ప్రవేశపెట్టి ఉభయకావ్య పప్రాఢి 
పాటించే శిల్పాన్ని ప్రదర్శిస్తా డనటానికి ఈ పద్యం ఒక తార్కాణం. 'నిర్వేదంబునం 
బొంది' అన్న ప్రయోగం గమనించదగింది. నిర్వేదం అనే భావాన్ని పొంది అని 
కాదు. నిర్వేదం అనే భావంలో ఆ భావానికి తగిన అనుభావాలను ప్రదర్శిస్తున్న 
నాట్యముద్రను ముమ్మూర్తులా అలవరచుకొని అని అర్థం చెప్పాలి. నిర్వేదం 
సంచారిభావం. దాని అనుభవ, అభినయస్థితి నిర్వేదనం. “నిర్వేదో నామ దారిద్ర్య 
వ్యాధ్యవమానాధిక్షేపాకృష్ణ (క్రోధ తాడనేష్టజన వియోగ తత్తజ్ఞానాదిభిః విభావైః 
సముత్పద్యతే. స్తీ నీచకుత్సితనత్వానాం రుదిత నిశ్వసితో చ్చ్వనిత 
సంప్రధారణాదిభిః అనుభావైః తమభినయేత్‌” అని భరత నాట్యశాస్త్రం (= 
28). దారిద్ర్యం, వ్యాధి, అవమానం, అధిక్షేపం, తిట్టు, (కోధతాడనం, ఇష్టజన 
వియోగం, తత్త్యజ్ఞానం మొదలైన విభావాల వలన నిర్వేదం కలుగుతుంది. రోదనం, 
ఉచ్చ్వాసనిశ్చ్వాసాలు, సంప్రధారణం మొదలైన అనుభావాలతో స్త్రీలు, నీచ 
ప్రవృత్తులు, కుత్సితులు నిర్వేదాన్ని అభినయించాలి. చెప్పగూడని పని చెప్పి మాట 
తప్పి సైరంధ్రిని వంచించి అవమానించింది సుదేస్ల; నీచ హృదయుడై కర్షశూలాల 
వంటి మాటలు మాట్లాడి అవమానాన్ని ఆకృష్ణ (తిట్టు)ను ప్రదర్శించిన కీచకుడు 
(ద్రౌపదికి కలిగిన నిర్వేదనానికి విభావాలు. వీటి వలన సైరం(ధ్రి ఆర్తమూర్తి 
అయిందని పై పద్యంలో చెప్పబడింది. అంటే రోదనం లేదా ఆర్తి అనే అనుభావం 
మూర్తమైనట్లు గోచరించిందన్నమాట! తెలుగులో చెప్పాలంటే తన నిస్సహాయస్టితికి 
బావురుమని ఏడ్భినట్టు ఆకారం పెట్టిందన్నమాట! భావానుభావాలను తిక్కన 
ఇట్టా అభినయ సుందరంగా ఆవిష్కరించాడు. దాన్ని ఉపమాలంకార గమ్యంగా 
కూడా చేశాడు. కీచకుడి మాటలవలన పిడుగుపడితే కలిగే బాధను, ఆ మీద 


కీచక వధ 01 


కొరవిపెట్టి కాలిస్తే కలిగే వేదనను సుదేష్ణ నియోగం వలన పొందిందని భావం. 

ఒకటి ఒక్కసారిగా శీలాన్ని నిలువునా కూల్చేది, రెండోది మనసునంతా కోపంతో 

దహించి వేసేది. కావ్యాలంకార నాట్యాలంకారాల ఈ కమనీయ సంయోజనం 
కవిబ్రహ్మ సృష్టి. (సంపా) 

చ. అలమటం. బొంది మాయ విధియా! యని దైవము దూటు, నిత్తజిం 
గలరొకొ నాకు దిక్కను, మొగంబున నశ్రులు వెల్లిగొల్పు. దొ 
ట్రిలంబడు, జల్లనం జెదరు డెందము. గూడంగం దెచ్చి నన్నుగే 

వలమున ముట్ట నెవ్వరికి వచ్చుననుం, గలంగున్‌, వెనుంబడున్‌. 83 


ప్రతిపదార్హం: అలమటన్‌+పొంది= చింతపడి; దైవమున్‌= భగవంతుడిని; 
మాయ విధియా+అని= అయ్యో ఎంతటి క్రూర (ప్రారబ్దం కల్పించావయ్యా! 
అని; దూణున్‌= తిట్టుతుంది; ఈ+తటీిన్‌= ఈ సమయంలో; నాకున్‌+ 
దిక్కు= నాకు ఆధారం; శరణం; కలరు+ఒకొ అనున్‌= ఉన్నారా అని 
అంటుంది; మొగంబునన్‌= ముఖం మీద; అఆ(శ్రులు వెల్లి+కొల్పున్‌= కన్నీళ్ళను 
మిక్కుటంగా కారుస్తుంది; తొట్రిలన్‌+పడున్‌= తడబడుతుంది; జల్టు+అనన్‌= 
జల్టుమనేటట్టు; చెదరుడెందమున్‌= చలించే మనస్సును; కూడ(గన్‌+తెచ్చి= 
కూడదీసికొని; నన్నున్‌= సైరంధ్రిని; కేవలమున= కావాలని; ముట్టన్‌= 
తాకటానికి; ఎవ్వరికిన్‌+వచ్చున్‌= ఎవ్వరికి సాధ్యపడుతుంది; అనున్‌= అంటుంది; 
కలంగున్‌= కలతపడుతుంది; వెనున్‌+పడున్‌= వెనుకకు తగ్గుతుంది. 


తాత్పర్యం: బాధపడుతూ, మాయవిధీ! అని దైవాన్ని నిందిస్తూ, తనకు 
దిక్కెవ్వరూ లేరని కన్నీళ్ళు బాగా కారుస్తూ తూలుతూ, సైరంధ్రి కొంతసేపటికి 
తన మనస్సు కుదుటపరచుకొని, తనను అన్యులు ఎవ్వరూ ముట్టజాలరని 
ధైర్యం తెచ్చుకొని కూడా కలతపడి వెనుకకు తగ్గింది. 


విశేషం: నిర్వేదం అనే సంచారి భావంలో ప్రదర్శించే చేష్టాదికాలు 
(అనుభావాలు) ఇందులో సహజంగా వర్షించటం అభినయ సౌందర్యాన్నీ, 
భావశబలతనూ వెలారుస్తునాాయి. (సంపా,) 


092 కీచక వధ 


క. అట్టియెడ. 84 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ. దైన్యంబు తలపోంత తలకొన్నం జెలువ కా। 
ననమున వెల్లందనంబు గదిర; 
భయరసవేగంబు పైకొని ముట్టిన6। 
గాంతకు(దనులత€6 గంప మడరి; 
బెగ డంతకంతకు మిగిలిన నింతికి.। 
బదముల నటం దొట్రుపాటు బెరసె6; 
దల్లడం బొందిన6దన్వికి నవయవం। 


బుల నెల్ల ఘర్మాంబు కళిక లెసంగె6; 


ఆ. దలంకుపుట్టెం గొంకు కొలందికి మీటి, వె। 
నాటు దోంచె, ముట్టుపాటు దొడరె 
వెజంగుపాటు దని9, నెజ నాడి నొవ్వునె। 
వ్వగలు వగల నీనె, దిగులు వాదివె. 85 


ప్రతిపదార్థం: చెలువకున్‌= సైరంధ్రికి; దైన్యంబు= తనకప్పుడు కలిగిన దీనత్వ 
సంబంధమైన; తలపోంయ= ఆలోచన; తలకొన్నన్‌= కలుగగా, ముసురుకోగా; 
ఆననమునన్‌= ముఖంమీద; వెల్లందనంబు= వెలవెలపాటు; కదిరెన్‌= 
ఆవహించింది; కాంతకున్‌= సైరంధధ్రికి;ి భయరసవేగంబు= మిక్కుటమైన 
భయమనే రసం యొక్క తీవ్రత; పైకొని ముట్టినన్‌= ఆవహింపగా, (క్రమ్ముకోగా; 
తనులతన్‌= శరీరంలో; కంపము+అడరెన్‌= వణుకు పుట్టింది; ఇంతికిన్‌= 
ఆమెకు; బెగడు= విహ్యలత్వం; అంతకున్‌+అంతకున్‌= క్షణక్షణానికి; 
మిగిలినన్‌= ఎక్కువకాగా; పదములన్‌= అడుగులలో; తొట్రుపాటు బెరసెన్‌= 


కీచక వధ 093 


తడబాటు కలిగింది; తన్వికిన్‌= ఆమెకు; తల్లడంబు+ఒందినన్‌= కలతపాటు 
కలుగ టంతో; అవయవంబులన్‌+ఎల్లన్‌= శరీరంలోని అంగాలనిండా; ఘర్మ+ 
అంబుకళికలు= చెమట నీటి బిందువులు; తొడరెన్‌= వ్యాపించాయి; తలం 
కు+పుట్టైన్‌= భయంపుట్టింది; కొంకు= సంకోచం; కొలందికి మీజెన్‌= 
మోతాదుకు మించింది, అతిశయించింది; వెన్‌+పాటు+తోంచెన్‌= దిగులు 
కలిగింది; ముట్టుపాటు+తొడరెన్‌= సంకటం కలిగింది; వెజంగుపాటు= భయం 
వలన నిళ్ళేష్టత; తనికెన్‌= కలిగింది; నొవ్వు= బాధ; నెజనాడెన్‌= పూర్ణంగా 
నాటుకొన్నది (జీవస్టానంలో తగిలింది); నెజ+వగలు= పూర్తిచింత; వగలన్‌= 
దుఃఖాలను; ఈనెన్‌= నింపివేసింది; దిగులు+పొదివెన్‌= దిగులు చుట్టుకొన్నది. 


తాత్సర్యం: ద్రౌపదికి మనస్సున దీనత్వం కలుగటంతో ముఖం తెలబోయింది. 

ఖల 
భయంతో శరీరం వణకసాగింది. శరీరం పరవశం కావటంతో అడుగులు 
తొాట్రుపడసాగాయి. కలతపాటు కలగటంతో దేహమంతటా చెమటలు 
పట్టాయి. భయం, సంకోచం, నిశ్ళేష్టత, సంకటపాటు, బాధ అతిశయించాయి. 
దిగులు పెనవేసికొన్నది. 


విశేషం: 1. భావ సంఘర్షణలను చిత్రించేటప్పుడు తిక్కన ఆకృతుల కంటె 
అభినయాలను ఎక్కువగా వర్షిస్తాడు. ముందు పద్యంలో ద్రౌపది అనుభావాలను 
చెప్పి ఈ పద్యంలో సాత్రికభావాలను చిత్రించాడు. రసాభ్యుదయోల్లాస శిల్పంలో 
ఈ పద్యం ఒక రత్నం. ఇందులోని శిల్పాన్ని నాలుగు రకాలుగా వివేచించవచ్చును. 
1. భావోదయం.2.అనుభావ ప్రకటనం. 3. సాత్తికభావ ప్రదర్శనం. 4. వాటియొక్క 
అభ్యుదయ క్రమోల్దాసం. ఈ సీసపద్యంలో అనుభావ సాత్తికభావాలు వరుసగా 
సీసపద్య పాదాలలోనూ, భావోదయ క్రమం ఎత్తుగీతిలోనూ, వాటి అభ్యుదయాన్ని 
'క్రమాలంకారంలో ఉల్పాసపరచటం అలంకార రచనలోనూ తిక్కన ఆవిష్కరించాడు. 
ఆ (క్రమాన్ని ఈవిధంగా భావించవచ్చును. 


ంి్త కీచక వధ 


భావం 
అనుభానం 
సాత్వికభానం 


1 తలంకు పుట్టటం 
-... 1 ధైర్యంబు తలపోత 
1. మొగమున వెల్లదనం. 


2. భయం మితిమీరటం 
- 2. భయరసవేగం పైకొనటం 
2. శరిరం వణకటం. 


3. వెన్‌బాటు తోచటం 


-. 3. విహృాలత అంతకంతకు పెరగటం 3. నడకలో తడబాటు. 


డ్తీ ముట్టుపాటు (కలతు పుట్టటం - 
-. ఉ తల్లడిల్లడం 
గ 
4. ఒడలెల్ల చెమటపట్లడం. 
న యట 

ఎత్తుగీతి పూర్వార్హంలో భయం అనే రసభావం యొక్క నాలుగు దశలను 
వికాన(క్రమంలో పేర్కొనటం, ఆ భావదళశలకు తగిన అనుభావసాత్త్విక 
భావాభివ్యక్తులను సీసపద్య పాదాల పూర్యోత్తరార్దాలలో క్రమంగా వర్షించటం 
(క్రమాలంకార విన్యాసం. ఎత్తుగీతి ఉత్తరార్హంలో భావోల్దాసాన్ని అవస్థాపరంగా 
పేర్కొనటం జరిగింది. తరువాతి వచనంలో “ఇవ్విధంబున 'ద్రుపదపుత్రి దురవస్థ్రం 
బొందుచు' అని తిక్కన తన రసభావ శిల్పరహస్యాన్ని సూచించాడు. దానిని 
అన్వయించుకొంటే (ద్రౌపది పొందిన దురవస్థ (భరించటానికి శక్యంగాని 
మనోవేదన) నాలుగు ముఖాలుగా పరిణతి చెందింది. అవి- వెజుగుపాటు 
పొందటం, అదే ఒక దురవస్థ దశ. దాని కంటె దుర్భరమైనవి [క్రమంగా - 
మర్మస్థానాలను బాధపెట్టి వేదన, నెవ్వగల వగలు, దిగులు. ఇంత [క్రమబద్దంగా 

థి అ ఠా 


కీచక వధ 05 


ఒక పాత్రలోని భావానుభావాల కనుగుణమైన సాత్తికభావాలను వర్షించి, అవి 

మానసిక అవస్తలుగా రూపొందిన పద్షతిని (ప్రదర్శించిన అభినయశిల్పాన్ని 
థి యు 

(శ్రవ్యకావ్యంలో మొదట ్రవేశపెట్టినవాడు కవిబ్రహ్మ తిక్కన. మహాకవిత్వంలో 

ఉండే అభినయ నిర్మాణ శిల్పానికి (వరంంగు[:21 062800 ఈ పద్యం తార్కాణం. 

(సంపా 


2. విధి ఒక వ్యక్తిని ఎంత దయనీయ స్థితికి తీసికొనివస్తుందో ఈ పద్యం 
ఉదాహరణంగా చెప్పవచ్చును. సకలరాజన్యుల చేత పరిచర్యలు పొందవలసిన 
పాండవ పట్టమహిషి ఒక పరిచారికగా సుదేష్ష కొలువులో చేరటం విధి వైపరీత్యం. 
ఆమెకు ఈ కష్టకాలంలో తోడ్పడేవారు ఎవ్వరూ లేరనే బాధ కలిగింది. ఆ నీచుడి 
ఇంటికి వెళ్ళక తప్పలేదు. అట్టి దయనీయ స్టితిని తిక్కన ఈ పద్యంలో 
వివరించాడు. భావం ఒకటే అయినా వేర్వేరు పదాలను వాడటం భావతీ[వ్రతకు, 
సమ([గ్రతకు దోహదం చేశాయి. 


వ. ఇవ్విధంబున ద్రుపదపుత్రి దురవస్థం బొందుచు 'మహాపదలకుం 
బరిహరణంబు హరి (చరణ) స్మరణంబ' యని తన హృదయపుండరీకం 
బునం బుండరీకాక్షు నిక్షేపించుకొని, సుదేష్టమందిరంబు వెలువడి దినకరుం 
గనుంగొని వినయవినమితోత్తమాంగయై నిజాంతర్గతంబున. 86 


ప్రతిపదార్దం: ఈ+విధంబునన్‌= ఈ విధంగా; ద్రుపదపుత్రి= ద్రౌపది 
(సైరంధ్రి); దురవస్థన్‌+పొందుచున్‌= పడరాని మానసికవేదన పడుతూ; 
మహా+ఆపదలకున్‌= గొప్ప కష్టాలకు; పరిహరణంబు= నివారణోపాయం; 
హరి (చరణ) స్మరణంబు+అ= విష్ణు పాదాలను తలంచటమే; అని= అనుకొని; 
తన హృదయపుండరీకంబునన్‌= తన హృదయ కమలంలో; పుండరీకాన్షున్‌= 
తెల్లని పద్మాలవంటి కన్నులు కలవాడైన విష్షువును; నిక్షేపిం చుకొని= 
నిలుపుకొని; సుదేష్ష మందిరంబు= సుదేష్ష నివసించే భవనం నుండి; వెలువడి= 
బయటికి వచ్చి; దినకరున్‌= సూర్యుడిని; కనుంగొని= చూచి; వినయ వినమిత+ 


96 కీచక వధ 


ఉత్తమ+ అంగ+ఐ= అణకువచే వంచిన శిరస్సుగలదై; నిజ+అంతర్షతం 
బునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: ద్రౌపది ఈ విధంగా దుఃఖిస్తూ, కష్టాలు గట్టెక్కటానికి భగవంతుడి 
స్మరణమా(త్రమే మార్గమని తలచి, విష్ణువును ధ్యానించి, సుదేష్ణ మందిరం 
వెలువడి, సూర్యడిని చూచి అణకువతో తలవంచుకొని నమస్కరించి, తన 
మనస్సులో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: అలం: రూపకం; పుండరీకాన్షుడు అన్నది సాభిప్రాయ విశేషణం, 
పుండరీికముల వంటి కనులుగల నారాయణుడిని స్మరించటం వలన ఆమెను 
కనుపాపవలె కాపాడవలసిన బాధ్యత విష్ణుమూర్తిపై పడింది. [ద్రౌపది మందిరం 
నుండి బయటికి రాగానే సూర్యుడికి నమస్కరించింది. సూర్యుడు కమలాప్తుడు, 
(ద్రౌపది హృదయపుండరీకానికి కూడా వికాసం కలిగించక తప్పదు. నారాయణుడి 
పుండరీకాక్షులను కూడా వికసింపజేయక తప్పదు. (ద్రౌపది హృదయపద్మం 
వికసిస్తుందని ధ్వని. 
తే. 'పాండుపుత్రులకేను తప్పని మనంబు । 

గలుగుదాననయేని నో కమలమిత్ర! 

కీచకుని దెస న న్నొక కీడు తెరువు 

వొరయకుండ౦6గ రక్షింపు కరుణతోడ.” 87 


ప్రతిపదార్థం: ఓ కమలమిత్ర!= పద్మాలకు మిత్రుడవైన ఓ సూర్యభగవానుడా!; 
ఏను= నేను (సైరంధ్రి; పాండుపుత్రులకున్‌= పాండవులకు; తప్పనిమనంబు= 
తొలగనిమనస్సు; కలుగుదానను+అ+ఏనిన్‌= కలదానినైతే; కీచకునిదెసన్‌= 
కీచకుని వలన; నన్నున్‌= నన్ను; ఒక కీడు తెరువు= ఎటువంటి వాని జరిగేపద్దతి; 
పొరయక+ఉండంగన్‌= ఏర్పడకుండా; కరుణతోడన్‌= దయతో; రక్షింపు(ము)= 
రక్షించుము. 


కీచక వధ 07 


తాత్పర్యం: 'ఓ సూర్యభగవానుడా! నేను పాండవులను తప్ప ఇతరులను 
భర్తలుగా భావించని పతివ్రతనైతే నాకు కీచకుడి వలన ఎటువంటి అపాయం 
జరిగే దారు లేర్పడకుండా దయతో రక్షించుము. 


విశేషం: ద్రౌపది మహాభక్తురాలు. ఒకసారి భగవంతుడిని సమాహితచిత్తంతో 
న్మరిస్తే ఆయన వెంటనే (వనన్నుడాతాడు. ఆవాకు శ్రీకృమ్ముడే 
శ్రీమన్నారాయణుడు. ఆమె హరినామస్మరణం ఆపదలనుండి కాపాడుతుందని 
గాఢమైన విశ్వాసం కలది. “యద్భావం తద్భవతి.” ఆమె మనఃపద్మంలో 
పుండరీకాక్షుడిని స్థిరంగా నిలుపుకొన్నది. ఆమె మనసు పుండరీకం, ఆ దేవుడి 
చూపు పుండరీకం. ఆతడి కరుణ ఆమె పట్ట ఉండటం సహజసిద్దం అని ధ్వని. 
మందిరం దాటి బయటికి వచ్చింది ద్రౌపది. ఆమెకు సూర్యనారాయణుడు 
ఎదుట మింట కనిపించాడు. “సూర్యో నారాయణో హరిఃఫొ అని సంప్రదాయం. 
హరి పద్మాక్షుడు, సూర్యుడు పద్మమి(త్రుడు. పైపెచ్చు నారాయణ నామధేయుడు. 
సర్వవ్యాపకుడైన హరికి ప్రత్యక్ష సాక్షి సూర్యుడు. ఆయనకు నమస్కరించింది. 
సూర్యుడు మహాపదార్జాలలో ఒకడు. జగత్‌సాక్షి (ద్రౌపది పాతివ్రత్యానికి సాక్షిగా 
నిలువదగిన దైవం ఆతడే - అందువలన ఈ విధంగా ఆయనను ప్రార్థించింది. 
ఆమె పతులపట్ల చెదరని భక్తి గలదని చెప్పగలిగిన ఆ కర్మసాక్షియే, ఆ ధర్మానికి 
కీడు రాకుండా ఉండే మార్గాలను కల్పించి ఆమె శీలాన్ని రక్షించే బాధ్యత 
తీసికొనగల మహితాత్ముడు. నారాయణుడైనా, సూర్యనారాయణుడైనా తత్త్వతః 
ఒక్కడే. “ఏకం సత్‌ విప్రాః బహుధా వదన్తి కదా! అటువంటి భేదం లేని భక్తితో 
ద్రౌపది సూర్యుడికి నమస్కరించింది. అనన్యచింతతో స్మరించిన ఆమెయొక్క 
యోగక్షేమం వహించవలసిన బాధ్యత ఆ భగవానుడిదే! (సంపా 


వ. అనుచుం గేలు మొగిచిన. 88 
తాత్పర్యం: అంటూ చేతులెత్తి నమస్కరించగా. 


క. తరణియుదుఃఖితయగు న। 
త్తరుణిం గాచుటకు నత్యుదగ్రభుజావి 


98 కీచక వధ 


స్పురణాధ్యు నొక్కరక్కసు. । 

గరుణార్హమనస్కు డగుచు గ్రక్కునంబనిచెన్‌. 89 
ప్రతిపదార్థం: తరణియున్‌= సూర్యుడునూ; కరుణార్హ మనస్కుండ+ 
అగుచున్‌= దయారసంతో తడిపిన మనస్సుకలవాడై; దుఃఖిత+అగు+ 
దుఖంతోజఉన్న; ఆ+తరుణిన్‌= ఆ కాంతను; కాచుటకున్‌= రక్షించుట కొరకై; 
అతి+ఉద(గ్ర భుజావిస్ఫురణ+ఆఢ్యున్‌= మిక్కిలి అధికమైన భుజపరాక్రమం 
చేత గొప్పవాడైన; ఒక్క రక్కసున్‌= ఒక రాక్షసుడిని; (గ్రక్కునన్‌= వెంటనే; 
పనిచెన్‌= పంపాడు. 
తాత్పర్యం: (ద్రౌపది మొర విన్న సూర్యుడు దయాంతరంగంతో ఆమెను 
రక్షించటానికి బాహుబలాఢ్యుడైన ఒక రాక్షసుడిని పంపాడు. 


వ. వాండునుం బనిపూని యంబరతలంబున నదృశ్యాకారుండై వచ్చి 
నిలిచె. 90 
ప్రతిపదార్దం: వాండునున్‌= వాడుకూడా; పనిపూని= బాధ్యత స్వీకరించి; 
అంబరతలం బునన్‌= ఆకాశమార్గంలో; అదృశ్య+ఆకారుండు+ఐ= కనబడని 
రూపం కలవాడై; వచ్చి; నిలిచెన్‌= నిలబడ్డాడు. 
తాత్పర్యం: ఆ రాక్షసుడు వెంటనే పనిపూని వచ్చి ఆకాశంలో ఎవరికీ 
కనబడకుండా ఆమెకు రక్షగా నిలబడ్డాడు. 
తే. ఇట్లు ప్రార్దించి పాంచాలి యెట్టకేని। 

సింహబలు మందిరం బల్ల జేర నరిగి 

యొల్లంబోవుచు బెబ్బులి యున్న పొదరు। 

సొచ్చు లేడి చందంబునంజొచ్చుటయును. 91 
ప్రతిపదార్థం: ఇట్లు ప్రార్ధించి= ఇట్టా వేడికొని; పాంచాలి= (ద్రౌపది (సైరంధ్రి); 
ఎట్టకేనిన్‌= ఎట్టానో, ప్రయాసతో; సింహబలు మందిరంబు= కీచకుని 


కీచక వధ 099 


నివాసభవనం; అల్లన్‌+ చేరనరిగి= నెమ శదిగా సమీపించి; ఒల్లన్‌+పోవుచున్‌= 
కలతపడుతూ; బెబ్బులి+ఉన్న పొదరు= బెబ్బులి ఉన్న పొదను; చొచ్చు లేడి 
చందంబునన్‌= ప్రవేశించే లేడివలె; చాచ్చుటయును= ప్రవేశించగా. 
తాత్పర్యం: ఇట్టా ప్రార్ధించి, ప్రయాసపడుతూ సైరంధ్రి ఎట్లాగో కీచకుడి 
గృహాన్ని చేరి కలతపడుతూ, పెద్దపులి ఉండే పొదలోపలికి వెళ్ళే లేడివలె ఆ 
మందిరంలో (ప్రవేశించినంతనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: ఉపమ. బెబ్బులి యున్న పొదరు సొచ్చు లేడి చందంబుని 
అనేది జాతీయం. బలవంతులైన వారి ప్రయోజనాలకై నిస్సహాయులైనవారు బలి 
కావలసిన స్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంగా ఈ మాట వాడుతారు. ఈ 
ఉపమాలంకారం సందర్భోచితంగా సంతరించ బడింది. తిక్కన ఉపమానాలన్నీ 
సామాన్య జనజీవన పరిధిలోనుండి ఎన్నుకొనబడటం గమనార్హం. 'ఆంధ్రావళి 
మోదముం బొరయునట్టు' ఆయన చేసే రచనకు ఇది ఒక సహజాలంకారం. 


ఉ. అంబురుహాక్షి వచ్చు తెరు వారయ. గీచకముఖ్యుం డప్పు తె 
ల్లంబుగంజూచి యుల్లము కలంకయు వారక మేన వెమ్ముతా 
పంబును డిగ్గం ద్రావి, గరుపాజుచు నుత్కట సంభ్రమంబు హ 
ర్నంబు(బెనంగొనంగ నతిచంచలభావ పరీతమూర్తియై. 92 


7౮+ 


ప్రతిపదార్హం: కీచక ముఖ్యుండు= కీచకులలో మొదట లెక్కించదగినవాడు, 
సింహబలుడు; అస్ట= అప్పుడు; అంబురుహ+లఅక్షి= కమలాల వంటి కనులుగల 
సైరంధ్రి; వచ్చు తెరువు= వచ్చే దారిని; ఆరయన్‌= తేరిపారగా; 
తెల్లంబుగన్‌+చూచి= స్పష్టంగా చూచి, ఉల్లము కలంకయున్‌= మనస్సులోని 
కలతనూ; వారక= ఎడతెగక; మేనన్‌+వెమ్ము= శరీరాన్ని తపింపచేసే; 
తాపంబును= విరహబాధనూ; డిగ్గన్‌+తావి= దిగమింగి; గరుపాయిచున్‌= 
గగుర్పాటు నొందుతూ; ఉత్కట సంభ్రమంబు= మిక్కిలి తొట్రుపాటు; 
హర్షంబున్‌= సంతోషం; పెనంగొనంగన్‌= ముప్పిరికొనగా (పెనవేసికొనగా); 


100 కీచక వధ 


అతి చంచలభావ పరీతమూర్తి+ఐ= మిక్కిలి చాపల్యంతో పెనగొన్న మనస్సు 
కలవాడై. 

తాత్పర్యం: కీచకుడు సైరంధ్రి వచ్చే దారిని కనువిచ్చి స్పష్టంగా తేరిపార 
చూచాడు. మనసులోని కలతను శరీరంలోని ఆరని మదనతాపాన్ని 
దిగమ్రింగుకొన్నాడు. గగుర్సాటుతో కూడిన ఆశ్చర్యం, సంతోషం పెనవేసికొనగా 
చపల స్వభావంతో కూడినవాడై. (తరువాతి పద్యంతో అన్వయం.) 


క. చిడిముడి పడుచు నెదురు చన. 

గడ6గుచు హారములు సక్కంగాంద్రోచుచు మ 

బ్లడి గొనుచు దుర్విలాసం । 

బొడలికి నొడం గూర్జుచుండ నుగ్మలి యంతన్‌. 93 
ప్రతిపదార్థం: చిడిముడి పడుచున్‌= తొట్రుపాటు పడుతూ; ఎదురుచనన్‌= 
ఎదురుగా పోవటానికి; కడంగుచున్‌= ప్రయత్నిస్తూ: హారములు+చక్క. 
గాన్‌+(త్రోచుచున్‌= మెడలో హారాలు సరిచేసికొంటూ; మల్లడి గొనుచున్‌= 
సుడులు సుడులుగా తిరుగుతూ; ఒడలికిన్‌= శరీరానికి; దుర్విలాసంబు= 
దుష్టమైన విలాసం; ఒడన్‌+కూర్చుచున్‌+ఉండన్‌= ప్రదర్శిస్తూ ఉండగా; ఉగ్మలి= 
సైరంధ్రి; అంతన్‌= అప్పుడు. 
తాత్పర్యం: కీచకుడు తొట్రుపాటు పడుతూ, ఎదురుపోవటానికి సమకట్టి, 
హారాలు సవరించుకొంటూ, శరీరం మీద ఉదాత్తంగాని శృంగార చేష్టలు 
ప్రదర్శిస్తూ నిలుచున్నాడు. అప్పుడు సైరంధ్రి. (తరువాతి పద్యంతో అన్వయం.) 
విశేషం: 'దుర్విలాసం' అనేది సాభిప్రాయమైన ప్రయోగం. కీచకుడు రూపాభిమాని. 
హారాలు సవరించుకొనడం౦ వంటివి చేశాడు. దుర్విదగ్పుడి హర్షం కాబట్టి 
దుర్విలాసం. 
వ. తత్ర్రదేశంబునకుం జని. 94 


తాత్పర్యం: ఆ ప్రదేశానికి వెళ్ళి. 


కీచక వధ 101 


తే. 'దేవితృష పుట్టి వారుణిదేరంబనుప । 

నరుగుదెంచితింబోయింపుం డనిన నింతి 

నెమ్మెగంబున దృష్టులు నిలిపి, తమక । 

మడర నిట్లను నా కీచకాధముండు. 95 
ప్రతిపదార్థం: దేవి= సుదేష్టాదేవి; తృష పుట్టి= మద్యపు దప్పికగొని; వారుణి+ 
తేరన్‌= మద్యం తెమ్మని; పనుపన్‌+అరుగుదెంచితిన్‌= పంపగా వచ్చాను; 
పోయింపుండు+అనినన్‌= పోయించండి అని అనగా; ఇంతి నెజ+ 
మొగంబునన్‌= సైరంధ్రి అందమైన ముఖంమీద; దృష్టులు నిలిపి= చూపులు 
నిలిపి; తమకము+అడరన్‌= మోహం అతిశయించగా; ఆ కీచక+ 
అధముండు= ఆ నీచుడైన కీచకుడు; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: 'సుదేష్టాదేవి దప్పికగొని మద్యం తీసికొని రమ్మని పంపగా 
వచ్చాను. పోయించరిడని సైరంధ్రి పలుకగా, మోహపరవశత్వంతో ఆమెను 
చూస్తూ ఆ నీచకీచకు డిట్టా అన్నాడు. 


విశేషం: సైరంధ్రి (ద్రౌపది) తలవంచుకొని ముక్తసరిగా మాట్లాడటం ఆమె 
స్వభావానికి ఉచితం. 


క. దేవి తృష దీర్పంబూనితి;। 

వా వెలది సహోదరుండ నగు నా తృష లీ 

లావతి! నీదు సరస సం। 

భావనమెయి. దీర్పకునికి పాడియె చెపుమా! 96 
ప్రతిపదార్హం: లీలావతి!= ఓ సౌందర్యవతీ!; దేవి= సుదేష్టాదేవి యొక్క; తృష+ 
తీర్చన్‌+పూనితివి= దప్పిక తీర్చటానికి పూనుకొన్నావు; (కాని); ఆ వెలంది= 
ఆమె యొక్క; సహోదరుండన్‌+అగు= తమ్ముడనైన; నా తృషను= నా యొక్క 
దప్పికను; నీదు సరస సంభావనమెయిన్‌= నీ సరసమైన మన్నన చేత; తీర్పక+ 
ఉనికి= తీర్చకుండా ఉండటం; పాడియె చెపుమూ!= న్యాయమా చెప్పుము! 


102 కీచక వధ 


తాత్పర్యం: 'ఓ సుందరాంగీ! మీ దేవి దప్పిక తీర్చటానికి పూనుకొన్న నీవు, 
ఆమె తమ్ముడనైన నా దప్పిక కూడా నీ సరస సల్టాపాలతో తీర్చృకుండటం 
న్యాయమా? చెప్పుము. 


విశేషం: ఇక్కడ తృష= దప్పిక, కామము అనే అర్జాల మీద కవి ఇద్దరి చేతా 
మాట్లాడించి చమత్కరించాడు. ఒకరు కోరే అర్ధం మరొకరికి తెలియజేశాడు. 
సుదేష్ణ దాహం మదిరతో తీరుతుంది. కీచకుడి దాహం ఆమె సరస సంభావనతో 
చల్దారుతుంది. 


సీ. కాంతి దళ్ళొత్తు నీ కడగంటి చూడ్మితోం। 
బొందంగానని మేను పొగులుటయును, 
దీపారు నీ పల్కు దెల్లంబుగా విన€। 
గానని వీనులు గందుటయును, 
నింపగు నీ చెయ్వు లెలమిమై. గొనియాడ.। 
గానని కోర్కులు గలంగగుటయును, 
సొగయించు నీ కేళి. దగిలి యానందంబు.। 
బొందంగానని మది గుందుటయును 


తే. బాయ, నాదగు జన్మంబు ఫలము నొంద। 
భావజన్ముని పూనిక పార మెయ్డ 
నన్నుబంటుగా నేలుము నలినవదన!। 
యింకనీ సిగ్గుదెర యోల మేల నీకు? 97 


ప్రతిపదార్థం: నలినవదన!= పద్మంవంటి ముఖం కలదానా! సైరంధ్రీ!; కాంతి= 
కాంతి అనే గుణం; తళ్కొత్తు= ప్రకాశించే; నీ కడగంటి చూడ్కితోన్‌= నీ 
(క్రీగంటి చూవుతో; పాందన్‌+కానని వేను= కూడలేని శరీరం; 
పొగులుటయును= తపించటమున్నూ; తీపారు= తియ్యని; నీ పల్కున్‌= నీ 


కీచక వధ 103 


మాటను; తెల్లంబుగాన్‌= స్పష్టంగా; వినన్‌+కానని= విననోచని; వీనులు= 
చెవులు; కందుటయును= తాపం చెందటమున్నూ; ఇంపు+అగు= అందమైన; 
నీ చెయ్వులు= నీ చేష్టలు; ఎలమిమైన్‌= సంతోషంగా; కొనియాడన్‌+కానని= 
('ప్రశంసించలేని; కోర్కులు= కోరికలు; కలంగుటయును= కలత 
చెందటమున్నూ; సాగయించు= సొక్కింపచేసే; నీ కేళిన్‌+తగిలి= నీ శృంగార 
చేష్ణలలో చిక్కి; ఆనందంబు= సంతోషం; పొందన్‌+కానని= పొందలేని; మది= 
మనస్సు; కుందుటయును= తపించటం; పాయన్‌= పోయేటట్లుగా; నాది+అగు 
జన్మంబు= నాయొక్క పుట్టుక; ఫలమున్‌+ఒందన్‌= ఫలించేటట్టు: భావ 
జన్ముని= మన్మథుని; పూనిక= ప్రయత్నం; పారము+ఎయ్టన్‌= అంచులు 
ముట్టేటట్లు (పరిపూర్హమయ్యేటట్సు); నన్నున్‌ బంటుగాన్‌+ఏలుము= నన్ను నీ 
సేవకుడిగా పాలించుకొనుము; ఇంకన్‌= ఇకమీద; ఈ సిగ్గు తెర+ఓలము= 
సిగ్గు అనే తెరమరుగు; నీకున్‌+ఏల?= నీ కెందుకు? 


తాత్సర్యం: నీ కటాక్ష వీక్షణాలను పొందకపోవటంచేత కలిగిన దేహతాపాన్నీ, 
నీ తీయని పలుకులు వినలేకపోవటం చేత కలిగిన శ్రవణతాపాన్నీ, అందమైన 
నీ విలాస చేష్టలను ట్రితితో మెచ్చలేని కోర్కెల వలన కలిగిన మదనతాపాన్నీ, 
నీతో రహస్య క్రీడలతో రమిస్తూ ఆనందం పొందకపోవటం వలన కలిగిన 
మనస్తాపాన్నీ పోగొట్టి నా జన్మ సఫలం చేసి నన్ను నీ బంటుగా స్వీకరించి 
పాలించుము. ఇక మీద కూడా ఈ సిగ్గు తెరల చాటుమాటుతనం ఎందుకు?” 


విశేషం: 1.'అన్ని దగ్గరుండి, ప్రియురాలు దూరంగా ఉండి తాపం కలిగిస్తారు. 
అన్ని దూరంగా పోతే ప్రియురాలు దగ్గరైతే తాపం తగ్గుతుంది” అనే లోకోక్తి ప్రసిదం. 
యమా గ్‌ వా: భట 
సైరంధ్రిపై వలపు పెంచుకొన్న కీచకుడు మదనతాపంతో వేగిపోతున్నాడు. దానికి 
నాలుగు కారణాలను సీస పద్యపాదాలలో వరుసగా చెప్పాడు. మెరుపులవలె మెరిసే 
కడగంటి చూపులు పొందలేని శరీరం విరహతాపాన్ని పొందింది. ఇప్పుడు అట్టి 
చూపులు ప్రసరింపచేయటానికి సమీపించింది కాబట్టి అది తగ్గిపోతుందని అతడి 


104 కీచక వధ 


భావన. అట్లాగే వలపుమాటలు వినని చెవులు తాపాన్ని పొందాయి. ఇప్పు డా 
వలపుమాటలవలన ఆ తాపం తగ్గుతుంది. వలపు చేష్టలను పొగడి కోరికలు 
తీర్చుకొనలేదని తాపం ఉండేది. ఆమెను పొంది సుఖం అనుభవించలేదని 
మనోవేదన ఉండేది. అవన్నీ నీవు దరిచేరటం వలన తగ్గి (తొలగి) పోతాయి-అని 
అన్నాడు. సీస పద్య పాదాలు అంత్యానుప్రాసంతో అలంకరించబడటం 
గమనించతగింది. కీచకుడి విరహతాపం లోని మాధుర్యగుణం. సాతత్య స్వభావం 


దానివలన ధ్వనించబడుతున్నది. 


2. సీస పద్య పాదాలలోని వాక్యాలు 'పాయన్‌ అనే [క్రియతో అన్వయించే 
ఒక [క్రమం ఇందులో ఉన్నది. తాపం [క్రమంగా శరీరంలో, చెవులలో, కోర్కెలలో, 
హృదయంలో వ్యాపించగా అది మరల క్రమంగా ఉపశమిస్తుందని సూచించబడింది. 
అంతేకాక తాపం తగ్గిన తరువాత కలిగే ఫలితాంశాలను నాలింటిని ఎత్తుగితిలో 
తిక్కన చెప్పాడు. అవి - ఆమె కటాక్షం వలన జన్మసఫలం కావటం; వలపు 
మాటలు వినటం వలన మన్మథభావం పరిపూర్షం కావటం, అందమైన ఆమె 
వలపు చేష్టలతో పెల్టుబికే కోర్కెల వలన కలిగే తృప్తి వలన ఆమెకు బంటుగా 
వశుడై పోవటం, సుఖకేళితో ఆనందం పొంది సిగ్గుతెరలు లేకుండా చనువుతో 
మెలగటం కలుగుతుందట! ఇందులో అందమైన ఒక [క్రమం ఉన్నది. నలినవదన 
అన్నప్పుడు ఉపమాస్వ్పృహ, సిగ్గుతెర యోలము అన్నప్పుడు రూపకస్త్సూర్తి 
రాణించాయి. అలంకారాలు కాకపోయినా అలంకారాల అనుభూతిని కలిగించే 
సూక్తివైచిత్రి ఇది. 


3. సంకల్పం అనే మదనావస్థకు తిక్కన (క్రమవికాసాన్ని కలిగిస్తూ, ఈ 
పద్యంలో ఒక పరిణత స్థితిని చిత్రించాడు. రసాభ్యుదయ శిల్పంలో ఇది 
(ప్రతిభావంతమైన ప్రయోగం. (సంపా 


వ. అనవుడు. 98 


తాత్పర్యం: అనగా. 


కీచక వధ 105 


తే. చెలువ యప్పలుకులు పెడ చెవులం బెట్టి । 
ధీర గావున విగతవికార యగుచు 
'మదిర వోయింపు. డద్దేవి యెదురుచూచు। 
నలుగుందడవైన మగుడంబోవలయు'ననిన. 99 


ప్రతిపదార్హం: చెలువ= సైరంధ్రి; ఆ+పలుకులు= కీచకుని మాటలు; 
పెడచెవులన్‌+పెట్టి= పట్టించుకొనకుండా; ధీర+కావునన్‌= ధీరురాలు కాబట్టి; 
విగతవికార+శఅగుచున్‌= ఎటువంటి చాంచల్యం లేనిది జొతూ; ఆ+దేవి= ఆ 
సుదేష్షాదేవి;ి ఎదురుచూచున్‌= ఎదురుచూస్తుంటుంది; తడవు+ఐనన్‌= 
ఆలస్యమైతే; అలుగున్‌= కోపపడుతుంది; మగుడన్‌= మరల; పోవలయున్‌= 
వెళ్ళిపోవాలి; మదిర+పోయింపుండు= మద్యం పోయించండి; అనినన్‌= అనగా. 
తాత్పర్యం: కీచకుడి మాటలను ద్రౌపది లక్ష్యపెట్టక, ధీరురాలుకాబట్టి 
ఎటువంటి వికారానికీ లోనుకాకుండా ఉండి, “త్వరగా మద్యం పోయించండి. 
ఆలస్యమైతే దేవి కోపిస్తుంది. నేను శీఘ్రంగా వెనుకకు వెళ్ళాలి' అని అనగా - 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ద్రౌపది తన ముఖభావాలను కనబడనీయకుండా గంభీరంగా 
మాట్లాడింది. 


చ. 'మదిర సుదేష్ణపాలి కొకమాత్రన పుచ్చెద నొడ్ల చేత; నిం 

పొదవెడు నట్టి దీని చవి యుల్లము సొక్కంగ నాను మీవు; నీ 

వదన సరోజ సౌరభమవారణ నన్నును గ్రోల నిమ్ము బె 

ట్టిదుండగు కాము తూపులం దొడింబడకుండంగ6 గావు మిత్తటిన్‌. 100 
ప్రతిపదార్దం: మదిరన్‌= మద్యాన్ని; సుదేష్ణపాలికిన్‌= సుదేష్ణవద్దకు; ఒక 
మాత్రన్‌+అ= ఒక రెప్పపాటుకాలంలోనే; ఒడ్డచేతన్‌= ఇతరులచేత; పుచ్చెదన్‌= 
పంపుతాను; ఇంపు+ ఒదవెడు+అట్టి= ఆనందాన్ని కలిగించే; దీని చవి= ఈ 
మద్యం రుచిని; ఉల్లము= మనస్సు; సొక్కంగన్‌= పరవశమయ్యేటట్టు; 


106 కీచక వధ 


-ఈవు+ఆనుము= నీవు త్రాగుము; నీ వదన సరోజ సౌరభము= నీ ముఖకమలం 
యొక్క సుగంధం; అవారణన్‌= అడ్డులేకుండా; నన్నును= నన్నుకూడా; 
'క్రోలనిమ్ము= త్రాగనిమ్ము; బెట్టిదుండు+అగు= క్రూరుడైన; కాముతూపులన్‌= 
మన్మథుడి యొక్క బాణాలకు; తొడిన్‌+పడక+ఉండంగన్‌= తొట్రు పాటు; 
-ఈ+ తటథిన్‌+ కావుము= ఇప్పుడు కాపాడుము. 

తాత్పర్యం: “నేను మద్యాన్ని అక్క సుదేసష్టకు ఇతరుల ద్వారా ఇప్పుడే 
పంపుతాను. నీవు ఈ మద్యం త్రాగి, ఈ వేళ నీ ముఖపద్మం లోని మంచి 
వాసనను నన్ను (త్రాగనిచ్చి, నా మదనతాపాన్ని పోగొట్టి రక్షించుము. 


క. కరితురగ రథసమితి. బొం। 

పిరివోయెడు నాదు లక్ష్మి పెంపున కెల్లన్‌ 

సరసిరుహవదన! నీవ కు। 

దురుగా నొనరించెదం గుతూహల మెసంగన్‌. 101 
ప్రతిపదార్థం: సరసిరుహ+వదన!= పద్మం వంటి ముఖంగల ఓ సైరంధ్రీ!; 
కరి, తురగ, రథసమితిన్‌= ఏనుగులు, గుర్రాలు, రథాల సమూహంతో; 
పొంపిరి+పోయెడు= అతి శయించే; నాదులక్ష్మి= నా సంపద యొక్క; 
పెంపునకున్‌= అతిశయానికి; ఎల్లన్‌= అంతటికి; నీవు+అ కుదురుగాన్‌= నీవే 
ఆధారంగా; కుతూహలము+ఎసంగన్‌= ఆనందం నిండగా; ఒనరించెదన్‌= 
చేస్తాను. 
తాత్పర్యం: ఓ పద్మముళీ! చతురంగబలాలతో పెంపారే నా సంపద కంతటికీ 
కుతూహలంతో నిన్నే కుదురుగా రాణిని చేస్తాను. 


క. రుచిర మణి భూషణంబులు । 
నుచిత విహారప్రకార యోగ్యాగార 
ప్రచయము సుందరగణికా । 
నిచయము నొప్పించువాండ నీకుం దరుణీ! 102 


కీచక వధ 107 


ప్రతిపదార్దం: తరుణీ!= ఓ వనితా!; నీకున్‌= (సైరంధ్రికి; రుచిరమణి 
భూషణంబులు= అందమైన మణులతో చెక్కబడిన ఆభరణాలు; ఉచిత= 
తగిన; విహార ప్రకార= (క్రీడించటానికి; యోగ్య+అగార ప్రచయము= తగిన 
ఇళ్ల సముదాయం; సుందర గణికానిచయమున్‌= అందమైన వేశ్యల 
సమూహాన్ని; ఒప్పించువాడన్‌= సమకూర్చి ఇస్తాను. 

తాత్పర్యం: ఓ సైరంధ్రీ! నీకు అందమైన మణిహారాలను, విలాస గృహాలను, 
పరిచారికలుగా వేశ్యాసమూహాలను పుష్కలంగా సమకూర్చి ఇస్తాను. 
నిశేషం: గణికా సంచారం మందిరానికి అందం. వారు అలంకరణలోనూ, తదితర 


పరిచర్యలలోనూ నేర్పరులు. నాట్య సంగీత విన్యాసాలతో రాణి మనస్సు 
రంజింపజేస్తారు. 


క. నాకులకాంతల నెల్లను। 
నీకుం బనిసేయంబనిచి నెయ్యంబున నే 
నీ కనుసన్నన మెలంగెద। 
నేకార్యంబైన నడుపు మీవ తగంగన్‌.” 103 


ప్రతిపదార్థం: నా కులకాంతలను= నా భార్యలను; ఎల్లను= అందరినీ; నీకున్‌= 
నీకు; పని+చేయన్‌+పనిచి= సేవలు చేసేందుకు ఆజ్ఞాపించి; నెయ్యంబునన్‌= 
(ప్రేమతో; నేన్‌= నేను; నీ కనుసన్నన్‌+అ= నీ కనుసన్నలలోనే; మెల[దన్‌= 
తిరుగుతాను; ఏ కార్యంబు+ ఐనన్‌= ఏ పని అయినా; ఈవు+అ= నీవే; 
తగంగన్‌= సరిగా; నడుపుము= జరుపుము. 

తాత్పర్యం: నా భార్యల నందరినీ నీ దాసీజనంగా చేసి, స్నేహంతో నేను నీ 
కనుసన్నలలో మెలగుతాను. అన్ని పనులు నీవే నడిపించుము. (సర్వాధికారాలు 
నీ కిస్తాను).” 


విశేషం: సాధారణ స్రీలు కోరుకొనే ఆభరణాలు, రథగజతురగాది సంపదలు, 
విలాసవస్తువులు కల్పిస్తానని చెప్పి కీచకుడు సైరంధ్రిని తనవశం చేసికొన 


108 కీచక వధ 


జూస్తున్నాడు. తన భార్యలను అందరినీ తనకు దాసీలనుగా చేస్తానంటే సైరంధ్రి 
లోబడుతుందని ఆ నీచుడి ఆలోచన. ఇవి మోహావేశపు పలుకులు. 


వ. అనుచు సెంహబలుండు తన యంతరంగంబున నంతకంత కగ్గలించు 
తమకంబున. దన్నుయా నెటుంగక పయింబడి పట్టుకొనిన. 104 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ సింహబలుండు= కీచకుడు; తన 
అంతరంగం బునన్‌= తన మనస్సులో; అంతకున్‌+అంతకున్‌= క్షణక్షణానికి; 
అగ్గలించు= అధికమవుతున్న; తమకంబునన్‌= మోహంతో; తన్నున్‌+తాను+ 
ఎయింగక= ఒడలు మరచి; పయిన్‌+పడి= పైనబడి; పట్టుకొనినన్‌= ఒడిసి 
పట్టగా. 

తాత్పర్యం: అంటూ కీచకుడు మోహావేశపరవశుడై తన ఒడలు మరచి 


'సైరం(ధ్రిపైబడి ఒడిసి పట్టగా. 


క. తనుంగాచి వెనుక వచ్చిన । 

దనుజు మహాబలము తనదు తనువొందిన, నా 

తని చే విదిల్ది రభసం | 

బున(దన్మందిరము ద్రుపదపుత్రిక వెడలెన్‌. 105 
ప్రతిపదార్థం: ద్రుపదపుత్రిక= ద్రౌపది; తనున్‌= (సైరంధ్రిని); కాచి= రక్షించి; 
వెనుకన్‌+వచ్చిన= వెంబడించి వస్తున్న; దనుజు మహాబలము= రాక్షసుడి యొక్క 
అధికశక్తి; తనదు తనువు= తన శరీరం; ఒందినన్‌= ప్రవేశించగా; ఆతని చే= 
కీచకుడి చేతిని; విదిల్ఫి= ఒక్కుమ్మడిగా విదిలించుకొని; రభసంబునన్‌= 
వేగంగా; తద్‌+మందిరము= ఆ ఇంటినుండి; వెడలెన్‌= బయటపడింది. 


తాత్పర్యం: తనకు రక్షకుడుగా తన వెంబడి వస్తున్న రాక్షసుడి అధికశక్తి 
సైరంధ్రి నావహించగా ఆమె కీచకుడి చేతిని గట్టిగా విదిలించి, వేగంగా ఆ 
ఇంటినుండి బయటికి వచ్చింది. 


కీచక వధ 109 


వ. ఇట్లుద్రోచిపోయినం గీచకుండు వెనువెంటం దగిలిన నమ్మగువయు 
మరలి చూచి భయభ్రాంతయై 'యెవ్వలనికిం బోదునో' యని తలంచి, 
దైవయోగంబున విరాటుం డప్పుడు గొలువునికింజేసి తతృభా భాగంబు 
దెసకు వెసం బాటినం, గామాయత్తచిత్తుండును, గర్వోనృత్తుండును గావున 
జనసమూహంబు సరకుసేయక రహస్యప్రకాశవిభేదవిచారంబు దక్కి, 106 


ప్రతిపదార్థం: ఇట్టు+త్రోచిపోయినన్‌= ఈ విధంగా విదిలించి సైరంధ్రి వెళ్లగా; 
కీచకుండు; వెనువెంటన్‌= వెంబడించి; తగిలినన్‌= తరుమగా; 
ఆ+మగువయున్‌= ఆ సైరంధ్రియూ; మరలి చూచి= వెనుదిరిగి కనుగొని 
భయటభ్రాంత+ఐ= భయపడి; ఏ+వలనికిన్‌*పోదునో అని= ఏ మూలకు 
వెళ్ళాలా? అని; తలంచి= ఆలోచించి; దైవయోగంబునన్‌= అదృష్టవశాత్తు; 
విరాటుండు; అప్పుడు; కొలువు= సభ తీర్చి; ఉనికిన్‌+ చేసి= ఉండటం చేత; 
తద్‌+సభాభాగంబుదెసకున్‌= ఆ సభవైపునకు; వెసన్‌+పాజినన్‌= వేగంగా 
పరువెత్తగా; కామ+ఆయత్తవచిత్తుండును= ్రీవాంఛతో నిండిన మనస్సు 
కలవాడూ; గర్వ+ఉన్మత్తుండును= గర్వంచేత మత్తెక్కి పొగరుపట్టినవాడూ; 
కావునన్‌; జన సమూహంబున్‌ సరకు+చేయక= జనుల గుంపును లెక్కచేయక; 
రహస్య ప్రకార విభేద విచారంబున్‌+తక్కి= గుట్టు రట్టు జొతుందనే ఆలోచన 
కూడా లేకుండ. 


తాత్పర్యం: ఈ విధంగా సైరంధ్రి తనను విదిలించి వెళ్ళిపోగా, కీచకుడు 
వదలక ఆమెను వెంబడించాడు. భయంతో పరుగు తీసి, ఎక్కడికి పోవాలో 
తెలియక, అదృష్టవశాత్తు విరాటమహారాజు అప్పుడు కొలువు తీర్చి ఉండటం 
చూచి ఆమె ఆ సభలోకి ప్రవేశించింది. కామంతో కళ్ళు మూసికొనిపోయిన 
ఆ గర్విష్టి కీచకుడు జనాలను లెక్కపెట్టక, గుట్టు రట్టు అవుతందనే సంగతి 
కూడా మరచిపోయి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


110 కీచక వధ 


కీచకుండు ద్రౌపదిం బట్టుకొనుటకు వెంటందగులుట (సం.4-15-7) 


సీ. సమదవారణము జంగమలత వెనుకొని। 
సరభసంబున. బట్ట జనువిధమున. 
గ్రూరదానవుండు భూచారి నిర్ణరకాంత. | 
బొదువ రయమ్మునం బోవుభంగి 
ఘోర గృధ్రము సుకుమార నాగాంగన। 
బటుగతి నొడియంగ. బాలు కరణి. 
బ్రబల బిడాలంబు బాలశారిక మీ6ద। 
నడరి సత్వరముగ నరుగుమాడ్కి 


తే. సింహబలు€ డత్యుదగ్రతం జిగురుబోంి। 
పజ్జంగడువడి. దగిలి కోపంబు గదుర 
నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తి । 
గొంకు కొసరించుకయు లేక కూల.దాంచె. 107 


ప్రతిపదార్హం: సమదవారణము= మదించిన ఏనుగు; జంగమలతన్‌= కదలి 
నడిచే తీగను; వెనుకొని= వెంబడించి; సరభసంబునన్‌= వేగంగా; 
పట్టన్‌+చనువిధమునన్‌= పట్టటానికి వెళ్ళినట్టు; క్రూరదానవుండు= భయంకర 
రాక్షసుడు; భూచారి= భూలోకంలో తిరిగే; నిర్ణరకాంతన్‌= దేవతాసస్తీని; 
పొదువన్‌= పట్టుకోవటానికి; రయము శ్రనన్‌= వేగంగా; పోవుభంగిన్‌= వెళ్ళునట్టు; 
ఘోరగ్భధ్రము= భయంకరమైన (గ్రద్ద; సుకుమార నాగ+అంగనన్‌= సున్నితమైన 
నాగవనితను; పటుగతిన్‌= గట్టిగా; ఒడియంగన్‌= పట్టుకొనటానికి; 
పాయుకరణిన్‌= పరుగెత్తేటట్టు: ప్రబల బిడాలంబు= బలమైన గండుపిల్లి; 
బాలశారికమీ6దన్‌= చిన్నగోరువంక మీదికి; అడరి= అతిశయించి; 
సత్సరముగన్‌= వేగంగా; అరుగుమాడ్కిన్‌= వెళ్ళునట్టు; సింహబలుండు= 
కీచకుడు; అతి+ఉద(గ్రతన్‌= మిక్కిలి గర్వంతో; చిగురుబోండి పజ్జన్‌= సైరంధ్రి 


కీచక వధ 111 


వెనుక; కడువడిన్‌= మిక్కిలి వేగంగా; తగిలి= వెంబడించి; కోపంబు కదురన్‌= 
కోపంరాగా; ఒడిచి తలపట్టి= ఎగసి నిపుణంగా సిగపట్టి; తిగిచి= లాగి; 
మహా+ఉ(గ్రవృత్తిన్‌= మిక్కిలి భయంకరంగా; కొంకుకొసరు+ఇంచుకయున్‌ 
లేక= వెనుకంజ కాస్త కూడా లేకుండా; కూలన్‌+తాంచెన్‌= నేలపై పడేటట్టు 
తన్నాడు.(త్రోశాడు). 


తాత్పర్యం: మదపుటేనుగు నడిచే తీగను వేగంగా పట్టబోయినట్లు. రాక్షసుడు 
భూలోకానికి వచ్చిన దేవకాంతను త్వరగా పట్టబోయినట్టు. పెద్ద (గ్రద్ద 
యాడుపామును వేగంగా ఒడిసి పట్టబోయినట్టు, గండుపిల్లి గోరువంక పిల్ల 
మీదికి దురుసుగా దూకి, పట్టటానికి పరుగెత్తినట్టుగా కీచకుడు మిక్కిలి 
కోపంతో కోమలాంగి అయిన ద్రౌపది వెంటబడి పరుగిడి ఎగసి జుట్టుముడిపట్టి 
లాగి, ఏమాత్రం జంకుగాంకు లేకుండా నేల బడ(ద్రోశాడు. (పడతన్నాడు.) 


విశేషం: 1. అలం: మాలోవవు, ఉల్జేఖం. [(క్రమాలంకారం లేదా 
యథాసంఖ్యాలంకారం. 


2. మూలంలో కంటె తిక్కన ఈ సన్నివేశాన్ని సహజసుందరంగా చిత్రించాడు. 
ఎట్టాగంటే - మూలంలో కీచకుడు మొదట ఆమెకుడిచేయి పట్టుకొన్నాడు. ఆమె 
విదిలించి కొట్టింది. అతడు అంతటితో ఆగక ఆమెను పట్టుకొనటానికి యత్నించి 
పైటను చిక్కించుకొన్నాడు. ఆమె నిట్టూర్పులు నిగుడిస్తూ వేగంగా విదిలించి 
కొట్టింది. అతడు మొదలు నరికిన చెట్టువలె నేలమీద పడ్డాడు. అప్పుడు ఆమె 
భయంతో పరుగెత్తి రాజూ, యుధిస్టిరుడూ ఉన్న సభలో ప్రవేశించి శరణువేడింది. 

“తాం కీచకః ప్రధావన్తీం కేశపాశే పరామృశత్‌ 

అభథైనాం పశ్యతో రాజ్ఞః పాతయిత్వా పదావధీతో (సం.4.15.7) 


వేగంగా పరుగెత్తుతున్న ద్రౌపదిని కీచకుడు వెన్నంటి జడపట్టుకొని, రాజు చూస్తూ 
ఉండగానే, నేలమీద పడవేసి కాలితో తన్నాడు. ఇది మూలకథనం. తిక్కన దీనిని 
మార్చి సహజత్వాన్నీ, జౌచిత్యాన్నీ పోషించాడు. తిక్కన తీర్చిన కీచకుడు ఆమె 
చేయిపట్టుకొనబోవలేదు. మదనావేశంతో ఆమెను కౌగిలించుకొనబోయాడు. 


112 కీచక వధ 


(పైనబడి పట్టుకొన్నాడట). ఆమె (దనుజదత్తబలంతో) అతడిని త్రోసిందట. అతడు 
ఆమె కొంగుపట్టుకొనటం, ఆమె త్రోాయటం, అతడు విరిగినచెట్టువలె నేలపై 
పడటం తిక్కన తీసివేశాడు. సైరంధ్రి అతడిని త్రోసి, త్వరగా పరుగెత్తింది. అతడు 
వెన్నంటాడు. ఈ సారి అతడు పట్టుకొంటే కీడుమూడుతుందని భావించి 
విరాటుడి సభవైపు పరుగెత్తటం మొదలుపెట్టింది. కాని, మూలంలో చెప్పబడినట్లు 
అప్పటికి రాజును శరణు వేడలేదు. రాజుముందే కీచకుడు సైరంధ్రిని కొప్పుపట్టి 
లాగి పడవేసి ఆమెను కాలితో తన్నినట్టు సంస్కృత భారతం. ధూర్తుడైన కీచకుడి 
కది సహజం. కాని, ద్రౌపది పాదహతి పొందినట్టు చెప్పటం తిక్కనకు ఉచిత 
మనిపించలేదు. అందుకే - నిపుణంగా కూలందాటభెన్‌' - అని తెలుగులో చెప్పాడు. 
కూలబడేటట్టుగా తాచాడని దానికి అర్జం. కూలబడగా (కూలబడినతరువాత) 
తాంచాడనే అర్ధం దూరాన్వయం జాతుంది. తెలుగులో “తాయి” అనే క్రియకు 
విసరివేయు, కొట్టు, పాదంతోతన్ను, అదుము, అణగత్రొక్కు అనే అర్జాలున్నాయి. 
కాబట్టి ఒక చేత్తో జుట్టుముడిపట్టిలాగి, మరొక చేత్తో ఆమెను కొట్టి, నేలకు 
విసరివేసినట్టు అర్ధం చెప్పే అవకాశం తిక్కన కల్పించాడు. 158వ పద్యంలో కీచకుడు 
'వెనుకం గూడంగ ముట్టి పట్టికొని తన్నెన్‌ అని ద్రౌపది (సైరంధ్రి) సుదేష్షతో 
చెప్పింది. 'తన్నెన్‌' అనే క్రియకు కొట్టు, పాదంతో తాడించు అనే రెండర్జాలున్నాయి. 
తిక్కన తెలుగు క్రియలు వాడి జొచిత్యం పోషిస్తాడన్నదానికి ఇదొక ఉదాహరణం. 
'కూల6దాఛెన్‌ అన్నప్పుడు నేలమీద పడేటట్టు 'త్రోశాడనీ లేక తన్నాడనీ అర్థం 
చెప్పుకొనవచ్చును. పాదతాడనం తెలుగులో చెప్పబడలేదు. అది తిక్కన పాటించిన 
జౌచిత్యం. మరొక విశేషం. 257వ పద్యంలో కీచకుడే “అట్టు ద్రోవన్‌ అని అన్నాడు. 
ఈ ప్రతిలో ఆ పాఠమే ఉన్నది. 'తాపన్‌, 'తన్నన్‌ అనే పాఠాంతరాలు కూడా 
ఉన్నాయి. దీనిని బట్టి తిక్కన తాను చేసిన జాచిత్యాన్ని పరోక్షంగా పలుచోట్ల 
సమర్థించుకొన్నాడు కూడా. ఆమె శరీరంలో సూర్యవరంతో రాక్షసబలం నిక్షిప్తమై 
ఉండటం చేత ఆమె వేగంగా పరుగెత్తింది. ఆమెను అందుకొనటం అతడికి అంత 
తేలిక కాలేదు. కసికొద్ది ఆమెను వెన్నంటిన కీచకుడు ఎంతో ప్రయత్నం చేసి 
ఆమె కొప్పును పట్టుకొని వెనుకకు లాగాడు. వేగంగా ముందుకు పోతున్న మనిషిని 


కీచక వధ 113 


ఒక్కసారి జుట్టుపట్టి లాగి కొట్టి త్రోస్తే కుపష్తగూలటం సహజం. అటువంటి సహజ 
సన్నివేశాన్ని తిక్కన చిత్రించాడు. 


3. పరుగెత్తే సన్నివేశాన్ని చలనచిత్రంగా వర్లించటం తిక్కన వర్షనాశిల్పం. 
ఉపమాలంకారాలను వరుసగా నాలుగింటిని వాడి అప్పటి ఆ పాత్రల స్వభావదశా 
విశేషాలను ధ్వనింపచేశాడు. 1. మదించిన ఏనుగు నడుస్తున్న తీగను వేగంగా 
తుండంతో పెనవేసి పట్టుకొనాలనుకొంటుంది. లత అబల, మదించిన ఏనుగు 
ధూర్తం. (ద్రౌపదిని బాహువులతో కబళించాలని మదించినవాడి (ప్రయత్నం. 
అందులో అతడి బలగర్వం విఫలమయింది. 2. ఆమె అతడి చేతికి చిక్కలేదు. 
బలగర్వితుడు రాక్షసుడివలె తయారయ్యాడు. విజాతిస్తీ అయిన నిర్ణరకాంతను 
పొదివి (రండు బాహువుల మధ్య ఇరికించి) కౌగిలించిపట్టుకొనాలని యత్నించాడు. 
అతడు కాముకుడు, వెనుకాడనివాడు. ఆమె విముఖురాలు, భీతురాలు. అదీ 
సఫలం కాలేదు. 3. ఆమె ఆడునాగువలె సూటిగా పరుగెత్తకుండా వంకర 
టింకరలుగా పరుగెత్తుతుండవచ్చును. వెంటాడే వారినుండి తప్పించుకొనే 
పద్దతులలో అది ఒకటని ప్రసిద్ధం. పెద్ద (గ్రద్ద పామును వీలునుబట్టి గట్టిగా 
ఒడిసిపట్టటానికి ప్రయత్నిస్తుంది. కీచకుడు ఆ పద్దతిని వాడాడు. ఆమె కొప్పు 
చిక్కింది. 4. గండుపిల్లి వెనకనుండి ఎగిరిదూకి గోరువంక పిల్ల గొంతు 
పట్టుకుంటుంది. అట్టాగే కీచకుడు కుప్పించి ఎగసి (ఎడరి) ఆమె కొప్పును 
పట్టిలాగాడు, తన్నాడు. ఆ పట్టు యొక్క తీవ్రతకు ఆమె పడక తప్పలేదు. తిక్కన 
సీసపద్యపాదాలలో నాలుగంశాలు చెప్పాడంటే, ఎత్తుగీతిలో యథాసంఖ్యాలంకారాన్ని 
ప్రయోగిస్తా డన్నమాటే! కీచకుడు అత్యుగ్రతతో వెన్నాడటం మొదలుపెట్టి 
మహో([గ్రవృత్తితో ఆమెను కూలత్రోశాడట! సైరంధ్రి తనను తిరస్కరించి 
(త్రోసివేయటం వలన కలిగిన అవమానంతో అతడి యందు కలిగింది (క్రోధం. 
అది తారస్టాయిలో ఉంటే ఉగ్రత. ఇది కలిగినప్పుడు మదించిన ఏనుగువలె వెన్నంటి 
పరుగెత్తాడు. ఆ తరువాత క్రోధం ద్విగుణీకృతమైంది. (కోపంబు గదుర) 
రాక్షసుడివలె వ్యవహరించాడు. ఆపైన (గ్రద్దవలె ఆమెను ఒడిచి కొప్పును పట్టాడు. 


114 కీచక వధ 


చివరి దశ అయిన మహో[గ్రవృత్తితో జంకుగొంకు లేకుండా కూలదోశాడు. సీస 
చరణాలలోని మానసిక దశలకూ ఎత్తుగీతిలోని క్రియాదశలకూ [క్రమాన్వయం 
కుదరటం అలంకార శిల్పం. అదే యథాసంఖ్యాలంకారం. (ద్రౌపదిని వెన్నంటిన 
ఆ దృశ్యాన్ని అనేక విధాలుగా వర్షించటం వలన ఉల్లేఖాలంకారం కూడా గమ్యమానం 
జౌతున్నది. భీము డీ దృశ్యాన్ని గమనించాడు. కీచకుడి మహోగ్రవృత్తికి ప్రతిక్రియగా 
భయంకరాకారతను ప్రదర్శించాడు. (134 పద్యం) తులనాత్మకపద్య రచనా శిల్పం 
తిక్కన నైజం. (సంపా 


వ. అట్టియెడం బాంచాలీ రక్షకుండైన రాక్షసుం డతని డొల్లవ్రేసిన. 108 


ప్రతిపదార్హం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో; పాంచాలీ రక్షకుండు+ఐన= ద్రౌపదిని 
రహస్యంగా రక్షించేవాడైన; రాక్షసుండు; అతనిన్‌= కీచకుడిని; డొల్లవ్రేసినన్‌= 

ర్‌ు 0 
పడద్రోయగా. 


తాత్పర్యం: (ద్రౌపదిని కాపాడటానికి (సూర్య(ప్రేరితుడై) ఆమె వెంటనంటి 
తిరిగే రాక్షసుడు ఆ సమయంలో కీచకుడిని నేలపైపడతోశాడు. అప్పుడు. 


క. కీచకుడు వ్రేటుపడి తన। 
నీచపుదశ యొరు లెజఖుంగ నేరకయుండన్‌ 
లేచి వెనుకంజని విస్తయ । 
గోచరు(డై యసురకతన. గుంఠరితుండగుచున్‌. 109 


ప్రతిపదార్దం: కీచకుండు; (వ్రేటుపడి= దెబ్బతిని; తన నీచము+దశ= తన 
అథమస్థితిని, తనకు జరిగిన అవమానాన్ని; ఒరులు+ఎయుింగ నేరక+ఉండన్‌= 
ఇతరులు తెలిసి కొనకుండా ఉండాలని; లేచి= పైకి లేచి నిలబడి; వెనుకన్‌+ 
చని= వెనుతిరిగి; విస్మయ గోచరుండు+ఐ= ఆశ్చర్యానికి లోనై; అసురకతనన్‌= 
రాక్షసుడి వలన; కుంఠితుండు+అగుచున్‌= భయపడిన (మొక్కవోయిన) 
వాడొాతూ. 


కీచక వధ 115 


తాత్పర్యం: ద్రాపదీసంరక్షకుడైన రాక్షసుడిచేత కీచకుడు కొట్టబడి తనదీనమైన 
స్థితిని ఇతరులు తెలిసికొనకుండా వెంటనే లేచి, రాక్షసుడి కారణంగా (ద్రౌపది 
వెంటబడక వెనుతిరిగి మొక్కవోయినవాడౌతూ (తరువాతి వచనంతో అన్వ్నయం,) 


విశేషం: జీవితంలో మొదటిసారి ఎదురుదెబ్బతిన్న గర్యోన్నతుడు పొందే చిన్నతనం 
మొక్కవోవటం - లేదా - కుంఠితుడు కావటం. ఆయుధం మొక్కవోవటం 
వంటి దిది. భావి మరణానికి మొదటి సూచన. (సంపా) 


న. ఒడుపు దప్పిన మహానాగంబునుం బోలె నిట్టూర్పు నిగుడ నిట్టలంబగు 
కోపంబు పెల్లున మల్లడిగొనుచుండె; నయ్యవసరంబున. 110 
ప్రతిపదార్హం: ఒడుపు+తప్పిన= పట్టు తప్పిన; మహానాగంబునున్‌+పోలెన్‌= 
పెద్ద పామువలె; నిడు+ఊర్పు నిగుడన్‌= దీర్హశ్వాసలు (బుసలు) కలుగగా; 
ఇట్టలంబు+అగు= గొప్పదైన; కోపంబు పెల్టునన్‌= కోపాతిశయంచేత; 
మల్లడిగొనుచుండెన్‌= లోలోన కుతకుతలాడుతూ ఉన్నాడు; ఆ+అవసరం 
బునన్‌= ఆ సమయంలో. 
తాత్పర్యం: పట్టుదప్పిన పెద్దపామువలె బుసలు కొట్టుతూ, కోపం ఎక్కువగా 
కీచకుడు లోలోన ఉడికిపోతున్నాడు. ఆ సమయంలో. (తరువాతి పద్యంతో 
అన్స్నయం,) 
క. తానునునన్నయు నయ్యా। 

స్థానమ్మున నుండి పవనతనయు. డసహ్యం 

బైన మనోవల్లభ యవ । 

మానము, నా సింహబలుని మదజ్బంభణమున్‌. 111 
ప్రతిపదార్దం: పవనతనయుండు= భీముడు; తానును= తానూ; అన్నయున్‌= 


ధర్మజుడును; ఆ+ఆస్టానమునన్‌+ఉండి= ఆ విరాటుని కొలువులో ఉండి; 
అసహ్యంబు+ఐన= ఓర్చుకొనలేని; మనస్‌+వల్లభ= (ద్రాపదియొక్క; 


116 కీచక వధ 


అవమానమున్‌= భంగపాటును; ఆ సింహబలుని= ఆ కీచకుడి; మదజ్బంభణ 
మున్‌= గర్యాతిశయాన్నీ. 
తాత్పర్యం: విరాటుడి కొలువులో అన్నతోగూడ కూర్చొని ఉన్న భీముడు 


(ద్రౌపదికి జరిగిన అవమానాన్నీ, కీచకుడి పొగరుబోతుతనాన్నీ. (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


చ. కనుంగొని కోప వేగమునం గన్నుల నిప్పులు రాల, నంగము 
ల్లనలంగ, సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రవ్ము నితాంతదంతపీ 
డనరట దాస్యరంగ వికట భ్రుకుటీ చటుల ప్రవృత్త న 
ర్తన ఘటనా ప్రకార భయదస్ప్సురణా పరిణద్ద మూర్తియై. 112 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; కోపవేగమునన్‌= కోపభావం యొక్క తీవ్రత 
చేత; కన్నులన్‌= కన్నుల నుండి; నిప్పులు రాలన్‌= నిప్పులు రాలినట్టు ఎర్రనికాంతులు 
కురియగా; అంగముల్‌+కనలంగన్‌= అవయవాలు వేడెక్కగా; సాంద్ర ఘర్మ 
సలిలంబులు= దట్టంగా చెమట బిందువులు; [క్రమ్మన్‌= పట్టగా; నితాంత= 
ఆగకుండా; దంతపీడన= పండ్డు కొరకటంచేత; రటత్‌= చప్పుడు చేస్తున్న; 
ఆస్యరంగ= ముఖమనే రంగస్థలంపై; వికట= వంకలు తిరిగిన; భ్రుకుటీ= 
బొమముడియొక్క; చటుల= కదలికవలన; ప్రవృత్త= ఏర్పడిన; నర్తన= నాట్యం 
యొక్క; ఘటనా= అమరిక యొక్క; ప్రకార= పద్దతి చేత; భయద= భయాన్ని 
కలిగించే; స్ఫురణా= ప్రకాశం చేత; పరిణద్ద= రూపొందిన; మూర్తి+ఐ= 
ఆకారం కలవాజై. 

తాత్పర్యం: భీముడు కీచకుడి మద విజ్బృంభణాన్ని చూచాడు. అతడి మనసులో 
కోపం తీవ్రంగా రేగటం వలన కన్నుల నుండి నిప్పులు రాలాయి. ఒడలంతా 
ఉడికిపోయింది. దట్టంగా చెమటబిందువులు క్రమ్మాయి. కోపంతో 
ఎడతెగకుండా పండ్డు పటపట కొరకటం వలన ధ్వనిస్తున్న ముఖమనే 
రంగస్థలం మీద వంపులు తిరిగే కనుబొమల కదలికల వలన ఏర్పడిన 
నాట్యప్రదర్శన వైఖరిచేత భయంకరంగా రూపుదాల్చిన ఆకారం కలవాడై. 


కీచక వధ 117 


విశేషం: 1. అలం: రూపకం, వృత్త్య్యనుప్రాసం. 


2. భీముడి కోపభావాన్ని అభినయ బంధురంగా రూపుగట్టించిన మంచి 
పద్యమిది. కోపం ఒక్కసారిగా వేగంగా ప్రజ్వరిల్లింది. జ్వలనం కోపస్వభావం. 
మనసులోని కోపపు మంట కళ్ళలో నుండి నిప్పులు రాలుస్తున్నది. కళ్ళు ఎర్రబడటం 
కోపంయొక్క మొదటి అనుభావం. భార్య కవమానం చేసినవాడిమీద పగతో 
కూడిన (క్రోధం భగ్గున మండింది. ప్రతీకారభావంతో ఒడలంతా వేడెక్కిపోయింది. 
తమ భార్యను అవమానిస్తుంటే చూడవలసివచ్చిందనే అప్పటి నిస్సహాయత వలన 
శరీరమంతా చెమటలు (క్రమ్మాయి. అంతటి అవమానం చేసినవాడికి తగిన శాస్తి 
చేయాలి. అతడిపై ప్రతీకారం తీసికొనాలి-అనే రోషం అతడిచేత పళ్ళు పటపట 
లాడింపజేసింది. కనుబొమలను అల్లల్ద్లాడ చేయించింది. అది క్రోధనర్తకి భయంకర 
నాట్యం చేస్తున్నట్టున్నది. పళ్ళ పటపటలు కాలి ఇనుపగజ్జెలు, కనుబొమల విన్యాసం 
నాట్యవైఖరులు, ముఖం నాట్యరంగం, కోపం భయంకరాకారంతో రూపుకట్టి 
తాండవించినట్టు భీముడు తన ఆకారాన్ని ప్రదర్శించాడు. దాన్ని తిక్కన రూపకంలో 
రూపొందించాడు. తకార, రకార, టకారాల పునరావృత్తి వలన వృత్తనుప్రాసం 
రూపొంది రుద్రనాట్య లయ నినదించింది. ఓజోగుణ భూయిష్టమైన ఈ రచన 
తిక్కన 'రసాభ్యుచితబంధం'. ఓజోగుణంలో శబ్దగుణ స్వభావం ఈ పద్యంలోనూ, 
అర్జగుణస్వభావం రాబోయే పద్యంలోనూ (ప్రదర్శించి శబ్దార్థ గుణ ప్రధాన రచన 
చేయగల ఉభయగుణ'ప్రాఢిని నిరూపించాడు. కవిబ్రహ్మ. 


3. ఛందళ్ళిల్పం; “రతి, ఉత్సాహము, (క్రోధము, శోకము, హర్షము, ఆవేగము, 
సంభ్రమము, జౌత్సుక్యము, భయము, ఉగ్రత - మున్నగు భావములు 
ఉత్కటావస్టయందు చిత్తద్రుతి హేతువులగును. కవిత్రయ మిట్టి భావముతోడనే 
చిత్తస్పందత్వరను వ్యంజింపవలనినపట్ట తరచు చంపకమాలావృత్తమును 
ప్రయోగించిరి. కీచకుడు రాజ మార్గమున (ద్రౌపదిని. బరాభవించుటం దిలకించిన 
భీముని (క్రోధమును తిక్కన చంపకము నందే వర్షించెను. ఇదియు క్రోధవేగము 
యొక్క సాత్తికాభినయమే. అజ్ఞాత వాసమున భీముడు తన క్రోధోద్రేకమును 


118 కీచక వధ 


సంయమించుకొనక తప్పదు. ఎంత నంయమించు కొన్నను అది శరీరము 
నందగపడకమానదు. అజ్ఞాతవాస వ్రతమున క్రోధప్రకటనము కారాని కోపముయొక్క 
అనివార్యవ్యక్తిని తిక్కన వర్షించెను.” 


“తిక్కన చంపకమున జగణములు ఇంచుమించుగా నన్నియు స్టగితములైనవి. 
శకలితములైన ఆ జగణముల యంగములు పూర్యోత్తర గణములకు. దగుల్కొని 
భగణ, నగణములు రూపొందినవి. 'కోపవేగమున. గన్నులు నిప్పులురాలి. 
'నాంటద్రవుర్మన లిలమ్ములు (గమ్మ' అను తీరున వద్యపూర్వార్థ్హమున గల 
భగణరూపమున నవరోహణము స్పుటమై యుత్‌ ఫ్లుతమగుచున్న హృదయగతిని 
అణచి శాంతము చేయు భీముని యత్నమును నూచించుచున్నది. అణచరాని 
యుత్‌వ్లుతి 'నితాంతి. 'ప్రవృత్త'. 'ప్రకారి పదములందు తలయొత్తుచున్నది. అణం 
చబడిన యుత్‌వ్లుతి యంతయు ఆరోహణరూపము ధరించి పద్యము నుత్తరార్హము 
నందలి సగణావభాసమునకు గారణమైనది. 'వికట..మూర్తియె” అన్న వాక్యంబునందలి 
పదములు పెక్కు నగణరూపమున నున్నవి. అణంచరాని కోపము యొక్క వేగము 
భీముని [క్రమవర్హమాన భయంకరాకారమున పర్యవసించుట పద్యమందలి క్రమవర్హమాన 
వాక్యప్రమాణమునను గుర్తింపవచ్చును. “నితాంత..[ప్రకారము'* అక్షరఫుటనా 
(ప్రకారమున ప్రన్బుటమగుచున్నది. 'నితాంతదంతపీడనమున' బిందుపూర్వక 
దంత్యాక్షరములు మర్దలధణంధణలు వొరయించుట. వికట[భు కుటీచటుల 
(ప్రవృత్తనర్తనమున మూర్దన్య పరుషటకారవృత్తి (శ్రుతికటువులైన పదఘట్టనములను 
దలపించుట యక్షరములచే వర్ష్యవస్తుసాక్షాత్కారము చేయించు మహాశిల్పము.” 


-డాక్టర్‌ పాటిబండ మాధవశర్మ (ఆంధ్ర మహాభారతము; ఛందళ్ళ్శిల్పము. పు. 
420-422) 


సీ. నేలయు నింగియు.దాళముల్‌గా. జేసి । 
యేపున రేంగి వాయించి యాడం 
గులపర్వతంబులు గూల్లి యొండొంటితో. 
దాంకంగ వీంళమై(దన్నియాడ, 


కీచక వధ 119 


నేడు సాగరములు నిక్కడక్కడం బెట్టి । 
పలుచని రొంపి మై నలందికొనంగ, 

దిక్కులు నాలుగు నొక్కచోటికిం దెచ్చి! 
పిసికి పిండలి సేసి పిడుచగొనంగ, 


తే. మిగిలి బ్రహ్మాండదభాండంబు పగుల వ్రేయ। 
నప్పళించుచు( బ్రకయకాలా నలమున 
గండరించిన రూపంబు కరణి భీము.€। 
డతి భయంకరాకారత నతిశయిల్లై. 113 


ప్రతిపదార్దం: నేలయున్‌, నింగియున్‌= భూమి, ఆకాశమూ; తాళముల్‌+ 
కాన్‌+చేసి= తాళాలుగాచేసి; ఏపునన్‌, రేంగి= గర్వంతో పెట్రేగి; వాయించి+ 
ఆడన్‌= వాయించి అడేటట్టుగా; కులపర్వతంబులు+కూల్చి= కులపర్వతాలను 
పడగొట్టి; ఒండు+ ఒంటితోన్‌+తాంకంగన్‌= ఒకదానితో ఒకటి ఢీకొనేటట్టు; 
వీంకమైన్‌= పరా[క్రమంతో; తన్ని+ ఆడన్‌= తన్ని ఆడేటట్టుగా; ఏడు 
సాగరములున్‌= ఏడు సముద్రాలను; ఇక్కడన్‌+ అక్కడన్‌+పెట్టి= ఇటు 
నటుచేసి; పలుచని రొంపి= పలచటి బురద; మైన్‌+అలంది కొనంగన్‌= ఒంటికి 
పూసికొనేట్టుగా; దిక్కులు నాలుగున్‌= నాలుగు దిక్కులను; ఒక్క చోటికిన్‌+ 
తెచ్చి= ఒకటిగా జేసి; పిసికి పిండలి చేసి= పిసికి ముద్దజేసి; పిడుచకొన(గన్‌= 
(మ్రింగేటట్టుగా; మిగిలి= అతిశయించి; బ్రహ్మాండభాండంబు= బ్రహ్మాండమనే 
కుండను; పగుల(వ్రేయన్‌= పగలగొట్టడానికి; అప్పళించుచున్‌= ప్రయత్నిస్తూ; 
భీముడు; ప్రళభయకాల+అనలమునన్‌= 'ప్రళయకాలంలోని అన్నిలోనుండి; 
గండరించిన రూపంబు కరణిన్‌= రూపొందించిన ఆకారంవలె; అతిభయంకర+ 
ఆకారతన్‌= మిక్కిలి భయం కలిగించే రూపంతో; అతిశయిల్లెన్‌= ప్రకాశించాడు. 


తాత్పర్యం: నేలనూ, ఆకాశాన్నీ తాళాలుగా చేసికొని పేట్రేగి వాయించి 
ఆడినట్టుగానూ, కులపర్వతాలను పడగొట్టి ఒకటి మీద ఒకటి పడేటట్లు తన్ని 


120 కీచక వధ 


ఆడినట్టుగానూ, ఏడు సముద్రాలను అటునిటు చేసి నీరు పోగా మిగిలిన 
పలుచని బురదను శరీరం నిండా పూసికొన్నట్టుగానూ, నాలుగు దిక్కులనూ 
కలిసి ఒకచోట చేర్చి ముద్దచేసి [మ్రింగ బోతున్నట్టుగానూ అతిశయించి, 
(బ్రవ్మోండవునే జాండాన్ని వగులగొట్టాలని, జబ్బలు చరున్తూ 
'ప్రళభయకాలంలోని మహాన్షి పుట్టి మానవరూపం తాల్ఫిందా అన్నట్టు భీముడు 
మిక్కిలి భయాన్ని కలిగించే ఆకారంతో ప్రకాశించాడు. 
విశేషం: 1. అలం: సీసపాదాలలో - అత్యుక్తి ఎత్తుగీతిలో - ఉత్రేక్ష క్రమాలంకారం. 
“అత్యుక్తి రద్భుతాతథ్య శౌర్యౌదార్యాది వర్లనమ్‌.” అద్భుతాలూ, అసహజాలూ 
అయిన శౌర్యౌాదార్యాదులను వర్షించటం అత్యుక్తి ఉపమాన తాదాత్యాాన్ని 
ఉపమేయంలో సంభావించటం ఉథశ్రేక్ష. ఈ రెండలంకారాలను ఒకచోట 
కూర్చటం వలన తిక్కన భీముడి భయంకర రూపాన్ని అపూర్వంగా, 
భావనామయంగా, అద్భుతంగా ప్రత్యక్షీకరించగలిగాడు. పైపద్యంలో క్రోధోద్రేకం 
వలన కలిగిన ఆంగికాభినయాన్ని నమాసాడంబరంతో అక్షరరమ్యంగా 
రూపకాలంకారాన్ని ఆశ్రయించి రూపుకట్టించాడు. ఈ పద్యంలో తిక్కన భీముడి 
మనస్సులో రేకెత్తిన (క్రోధ తీవ్రతను అలంకారికంగా పఠితల మనస్సులలో 
రూపాందేటట్టు చిత్రింపదలచుకొన్నాడు. రెండు పద్యాలలోనూ భీముడి 
భయంకరాకారమే వర్లించబడింది. పైపద్యంలో భీముడి ముఖమే ఒక నర్తనశాల, 
అతడి కోపవే ఒక కరాళ నృత్యం. ఈ పద్యంలో (బ్రహ్మాండభాండాన్ని 
పగలగొట్టటానికి రూపుతాల్చిన ప్రళయాన్నివలె తోచటం సాత్పికాభి నయం. భీముడి 
మనసులో పుట్టింది క్రోధం. అది ఉత్కటావస్థ పొంది రౌద్రరసరూపం తాల్ఫింది. 
ఆ రౌ[ద్రరసముద్రలో ఉన్న భీముడి రూపం చూచేవారికి భయంకరంగా ఉన్నది. 
తిక్కన రసశిల్పం ఇక్కడ విశిష్టం. 'రసం సామాజిక నిష్టం కదా! భీముడు 
రౌ(ద్రరసవిభావం; ఆయనను చూస్తే ప్రేక్షకులకు కలిగేది భయం. జనకజన్యరస 
విశిష్ట సమ్మేళనం భయాన్ని కలిగించే రౌద్రాకారం రసానుభవాన్ని కలిగించే 


కీచక వధ 121 


రమణీయ విభావం. ఇది రసశిల్పం తెలిసిన కవి మాత్రమే చేయగలడు. విభావాన్ని 
చూచిన సహృదయుడు విభావనం చేస్తాడు. భౌతిక విభావాన్ని పైపద్యంలో 
ప్రదర్శించిన తిక్కన సహృదయ పక్షంలో భీముడి రౌద్రాన్ని ఈ పద్యంలో 
భావనామయం చేశాడు. ఆలోచనామృతాన్ని అందించాడు. దానికి తోడ్పడే 
అర్జాలంకారాలు అత్య్యుక్తి ఉత్రేక్ష అలంకారంతో రసధ్వనిని కల్పించటం ఇందులోని 
వర్షనాశిల్పం. 

ఐం 


2. తిక్కన కల్పించిన [క్రమాలంకారం సై రెండు అలంకారాలకు 
అంతస్వూత్రం. ప్రళయాన్ని రూపుడుగా కనబడుతున్న భీముడు కౌరవాంతకు 
డౌతాడని అలంకారధ్వని. భూమ్యాకాశాలను కలిపి తాళం వేస్తూ నాట్యం 
చేస్తున్నట్టున్నది అతడి హావం. ఇది జాతీయప్రయోగంతో సాధిస్తున్న ధ్వని. రెండు 
అసాధ్యమైన, విరుద్ధమైన అంశాలను కలిపి సాధించే ఒక సాహసాన్ని నేలానింగీ 
కలిపి తాళం వేసి ఆడటం వలె చెప్పటం తెలుగు జాతీయం. అజ్ఞాతవాసంలో 
ఉన్న వాస్తవాన్నీ, కీచకుడిని సంహరించటాన్నీ భీముడు అద్భుతంగా సాధించే 
భావికథార్థం. భూమ్యాకాశాలను తాళాలుగా (మోగిస్తే బ్రహ్మాండభాండం పగలటం. 
ఇదీ జాతీయమే, ఇందుట్లో వస్తుధ్వని, కులపర్వతాలను ఒకదానిపై ఒకటివేసి 
తన్ని ఆడినట్టుగా అతడి కోపం పెచ్చుపెరిగిందట. ఈ అత్యుక్తి దంద్వయుద్ధంలో 
కీచకుడి సంహారాన్ని ప్రాథంగా ధ్వనింపజేన్తున్నది. ఆ వని చేయటానికి 
సిద్దపడుతున్నట్టు కీచకుడు అప్పళించాడు. సప్తసాగరాలను ఇంకింపచేయటం 
తెలుగు జాతీయం. 'సముద్రా లింకినా, భూమి (బ్రద్ధలైనా, ప్రళయం వచ్చినా 
నేనీపని చేస్తా'ననే వాక్యాలు లోకంలో వింటాం. ఆ ప్రాగల్బ్యం భీముడి 
రౌద్రోద్రేకంలో ప్రత్యక్షమయింది. సముద్రజలాలను ఇట్టట్టు చేసేదీ, ఇంకింప 
చేసేదీ ప్రళయకాలాన్ని. ఇది కవిసమయం కూడా. అందువలననే ఈ భావో ద్రేకాన్ని 
ప్రదర్శిస్తున్న భీముడు ప్రళయకాలాన్ని రూపం తాల్చినట్టుగా తోచాడు. ఇక 
నాల్లవపాదంలో నలుదిక్కులను ముద్దచేసి (మింగే భయంకర భావావిష్కారం 
జరిగింది. అందువలననే భీముడు 'భయంకరాకారత నతిశయిల్లైనని తిక్కన 


122 కీచక వధ 


వర్షించాడు. సీసపద్యంలో (క్రమాలంకారం పాటించటం తిక్కన సహజళిల్పం. దానిని 
భావనామయం చేయటం ఇక్కడ రసధ్వని శిల్పం. (సంపా) 


3. కులపర్వతాలు ఏడు: మహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, 
గంధమాదనం, వింధ్యం, పారియాత్రం, సప్తసముద్రాలు: లవణ, ఇక్షు, సురా, 
ఘృత, దధి, క్షీర, జల సముద్రాలు. 


వ. ఇట్లుపేర్చిన కోపాటోపంబున నవిచారిత సమయవర్తనుండయి వృకోదరుండు 
కీచకుని గీటడంగింపంజూచి తత్సంబంధబద్ద్ధుండును నాజ్ఞాపరిపాల 
కుండును గావున మత్స్యపతి. దన యలుకలోని వానిన కాందలంచుచు 
నచ్చేరువ నున్న యున్నత్రవృక్షంబు నిరీక్షించి, యాననంబు పల్లటిల్ల ధర్మ 
తనయుం గనుం గొనిన నతండు తన నయనాకారంబున వారించి 
యిట్లనియె. 114 


ప్రతిపదార్థం: ఇట్టు పేర్చిన= ఈ విధంగా అధికమైన; కోప+ఆటోపంబునన్‌= 
కోపాతి శయం చేత; అవిచారిత సమయ వర్తనుండు+అయి= ఆలోచించబడని 
అజ్ఞాతవాస (వ్రత ప్రవర్తన కలవాడై - అంటే - అజ్ఞాతవాస నియమాన్ని గురించి 
పట్టించుకొనని ఆచరణకు పూనుకొన్నవాడై ఉన్న; వృకోదరుండు= భీముడు; 
కీచకునిన్‌+ గీటు+అడంగింపన్‌= కీచకుడిని మట్టుబెట్టాలని; చూచి= చూచి; 
తత్‌సంబంధ బద్దుండును= వానితో చుట్టరికం వలన కట్టబడ్డవాడూ; ఆజ్ఞాపరి 
పాలకుండును= ఆ కీచకుని ఆనతి పాటించేవాడూ; కావునన్‌= కనుక; 
మత్స్యపతిన్‌= మత్స్యదేశానికి రాజయిన విరాటరాజు; తన అలుకలోని 
వానిన్‌+అ= తనకోప పరిధిలోకి వచ్చేవాడినిగానే; తలం చుచున్‌= భావిస్తూ; 
ఆ+చేరువన్‌+ఉన్న= ఆ సమీపంలో ఉన్న; ఉన్నతవృక్షంబు= పెద్దచెట్టును; 
నిరీక్షించి= ఎగాదిగ చూచి; ఆననంబు పల్లటిల్లన్‌= ముఖము ఎ(ర్రబారగా; 
ధర్మతనయున్‌= ధర్మరాజును; కనుంగొనినన్‌= చూడగా; అతండు= 


కీచక వధ 123 


ధర్మరాజు; తన= తనయొక్క; నయన+ఆకారంబునన్‌+వారించి= కను సైగలతో 
అడ్డు పెట్టి; ఇట్టు+అనియెన్‌; ఈ విధంగా అన్నాడు. 
టట అ ౮ 


తాత్పర్యం: ఈ విధంగా అధికమైన కోపంతో భీముడు తమ అజ్ఞాతవాస 
ప్రతిజ్ఞను మరచిపోయి కీచకుడిని మట్టుబెట్టాలని చూచి, కీచకుడితోడి 
చుట్టరికంవలన, అతడి ఆజ్ఞకు విరాటరాజు లోబడి ఉండటం వలన విరాటుడినీ 
తనకోప పరిధిలోని వాడినిగా భావిస్తూ, దగ్గరలో ఉన్న పెద్దచెట్టును ఎగాదిగా 
చూచి మొగం ఎర్రబారగా ధర్మరాజు వైపు చూచాడు. భీముడి ఆకారాన్ని 
చూచి ధర్మరాజు కనుసైగలతో వారించి ఇట్టా అన్నాడు. 


విశేషం: తిక్కన నాటకీయత కిది మచ్చుతునక. భీముడు ఆవేశపరుడైనా 
ఆదేశంకొరకు అన్నవైెపు చూడటం, అతడు వారించగానే ఆగిపోవటం భీముడిలోని 
సమయజ్ఞతను, (క్రమశిక్షణను తెలియజేస్తాయి. 


మ. '“వలలుం డెక్కడ6 జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే? 
ఫలితంబై వరశాఖ లొప్పంగ ననల్పప్రీతి సంధించుచున్‌ 
విలసచ్చాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపంగాం 
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపంగా నేటికిన్‌? 115 


ప్రతిపదార్థం: వలలుండు= వలలుడు అనే పేరుతో వ్యవహరిస్తున్న వంటవాడు 
(భీముడు); ఎక్కడన్‌*చూచెన్‌= ఎక్కడ చూచాడో; ఒండు+ఎడన్‌= మరొకచోట; 
అసేవ్యక్ష్మాజముల్‌= సేవింపదగని చెట్టు; పుట్టవే?= పుట్టవా?; ఫలితంబు+ఐ= 
పండ్లు పండినదై; వరశాఖలు+ఒప్పంగన్‌= మంచి కొమ్మలు కలుగగా; 
అనల్పప్రీతిన్‌= ఎక్కువ సంతోషాన్ని; నంధించుచున్‌= కలిగిన్తూ; 
విలసత్‌+ఛాయన్‌= ప్రకాశిస్తున్న నీడతో; ఉప+ఆ'్రిత ప్రతతికిన్‌= దగ్గర చేరిన 
జనసమూహానికి; విశ్రాంతి+కావింపంగాన్‌+కల= ఊణఅట కలిగించగల; ఈ 
భూజమున్‌= ఈ చెట్టు; వంటకట్టియలకై= వంటకట్టైెలకొరకు; ఖండింపం 
గాన్‌+ఏటికిన్‌?= నరికి వెయ్యడం ఎందుకు? 


124 కీచక వధ 


తాత్పర్యం: 'వంటలవాడైన వలలుడు ఎక్కడ చూచాడో కాని ఇక్కడ కాక 
మరొకచోట పనికిమాలిన చెట్టు పుట్టవా? పండ్లు బాగా పండిన పెద్దకొమ శైలతో 
గూడి, విశాలమై నీడనిచ్చి ఆశ్రయించిన వారికి శ్రమను పోగొట్టే ఈ చెట్టును 
వంటకట్టెలకొరకు నరికివేయటం దేనికి?" 


విశేషం: 1. అలం: గూఢోక్తి ప్రస్తుతాంకురం. (అన్యాపదేశం). 


2. భీముడు కోపవేగంతో పెచ్చుపెరిగి ఒక పెద్దవృక్షాన్ని పెరికి అటు 
కీచకుడినీ, ఇటు విరాటునీ వధించటానికి యత్నిస్తూ ఆ చెట్టువైపు చూచి గురి 
నిలిపాడు. కాని, ఆ పనికి ధర్మరాజుయొక్క అనుమతి కావాలి కాబట్టి అతడి 
వైపు చూచాడు. అతడు కనుసైగతో అతడి ప్రయత్నాన్ని మాన్సాడు. ఇది ఆంగికమైన 
అభినయాంశం. దానికి పోషకంగా వాచికాభినయాంశంగా ఈ పద్యాన్ని పలికాడు. 
భీముడితో ధర్మజుడు సూటిగా మాట్టాడ కూడదు. దేవిమీదనో పెట్టి 
అన్యాపదేశంగా చెప్పాలి. ఆ చెప్పే పద్ధతి కూడా గూఢంగా ఉండాలి. భీముడితో 
చెప్పుతున్నా, అతడికి ఆ మాటలలోని అర్థం రహస్యభాషలో అర్థమౌతున్నా, చుట్టూ 
ఉన్నవారికి తెలియకూడదు. అట్టా మాట్లాడటం గూఢోక్య్యలంకారం. ధర్మరాజు 
మాటలు “నిగూఢ భాషణలు” అని తిక్కన రాబోయే పద్యంలో పేర్కొన్నాడు. 
(ప్రస్తుత వర్షనం చేత ప్రస్తుత వృత్తాంతమే ద్యోతమానమైతే ప్రస్తుతాంకురాలంకారం. 
ధర్మరాజు వంటలవాడి చిత్తవృత్తి మీద చమత్కరించి అన్యాపదేశంగా గూఢోక్తులు 
పలికాడు. వలలుడు అని నామ నిర్దేశం చేయటం వలన వంటవాడి ప్రసక్తి 
'ప్రకటంగా, భీముడి ప్రసక్తి గూఢంగా తెలియబడుతుంది. రెండూ ప్రస్తుతాలే 
కావటం చేత ప్రస్తుతాంకురం. వంటలవాడు కట్టెలకొరకు కూల్చటానికే చెట్టువైపు 
చూస్తాడు. భీముడు చూచిన వృక్షం కీచకుడినీ, విరాటుడినీ చంపటానికి 
ఉపయోగించదలచుకొన్న ఆయుధం. ధర్మరాజు ఆ చెట్టును కేంద్రంగా చేసి 
అన్యాపదేశంగా గూఢోక్తులు పలికాడు. ఆ చెట్టును విరాటుడికి అన్వాపదేశం చేశాడు. 
అది పండ్లు పండిన వరశాఖలున్న పచ్చని చెట్టు, విస్తారమైన నీడతో ఆశ్రయమిచ్చి 
సేద తీర్చగలిగిన చెట్టు. అంటే కుటుంబ పరివార సమేతంగా విసృత రాజ్యాన్ని 


కీచక వధ 125 


పాలిస్తూ పాండవులకు వివిధ శాఖలలో ఆశ్రయమిచ్చి వారి అజ్ఞాతవాస (వ్రతాన్ని 
ఫలవంతం చేస్తున్న విరాటుడు వరఫలవ్నక్షం. దానివైపు కట్టెల కొరకు చూస్తే, 
మరొకవైపు అసేవ్య వృక్షాలు (పనికిమాలిన చెట్టు) అంటే సేవలు కోల్పోయి, 
అజ్ఞాతవాసవ్రతం భంగమైన పాండవ వృక్షాలు కట్టెలకు సిద్దమౌతాయి. కాబట్టి 
ఆ చెట్టును పెరికితే తమ ఆశ్రయాన్ని తామే నాశనం చేసికొన్నట్టు పాండవులు 
రెంటికి చెడ్డ రేవడులు కాగలరని వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే 
కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడతాడు. అవి చెడ్డ రేవడులు కాగలరని 
వ్యంగ్యమైన సూచన. భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు 
మాట్లాడతాడు. అవి ఆ సభలో (ద్రౌపదికి మాత్రమే అర్థం కావటం విశేషం. 
తెలుగువారు అన్యాపదేశంగా మాట్లాడే మాటలకు 'వలలుం డెక్కడ చూచె” ననే 
ఈ పద్యాన్ని ఒక సంకేతంగా సంభాషణలలో ఉటంకించటం సాహిత్యమర్యాద. 
తెలుగునాట అంత ప్రచారం చెందిం దీ పద్యం. (సంపా) 


3. కీ.శే, పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు గారు విరాటపర్వ టిప్పణిలో భీముడికీ - 
ఇతరులకూ స్ఫురించే అర్జాలను వేరువేరుగా వింగడించి వివరించారు. అందులోని 
ముఖ్యాంశాలు - భీమపరంగా - 'ఓ భీమసేనా! ఏల చెట్టువైపు చూచెదవు? ఈ 
చెట్టు పెటికికొని యీ టేని నీతని బావమజందినీ చంపంజూచెదవు. ఈరాజు 
'సేవ్యక్ష్మాజము - ఈ యజ్ఞాతవాసమునం దరణ్యవాస దుఃఖతప్త్పులమగు మనకు 
సేవనీయమైన వృక్షమువలె బసయిచ్చిన మహానుభావుడు. సంపన్నుడై బందుగుల 
పోషించుచు, నాశ్రయించిన మనబోటి వారికి, నిలువ నీడ యిచ్చుచు 
ఛాయావృక్షమువలె నున్నవాడు. అట్టి మహాపురుషునిదెసపై నుపకారముల 
నేమియును దలంపక మనకు సమయభంగ మను భీతియు లేక కీచకుని 
మందలింపలే డాయె నను చిన్న నేరమెన్ని ద్రుంపవచ్చునే? అట్టు సేయుట 
యాశ్రిత్యహనన న్యాయమగును. ఇతని యింటిలో మనము దలదాచుకొంటిమి 
కాన మనకు సమయభంగము కాకుండుటకు. గాని, యితని ప్రియము సేం 
తకు(గాని యేతద్పంధువగు కీచకుని. ద్రుంచుటయు. బ్రస్తుత ముచితముకాదు. 


126 కీచక వధ 


అంతగా నీకు. ద్రుంపవలయునవియేయున్న హస్తినాపురములో భ్రాతృత్వాదుల 
నేనియు నెన్నక మనసర్వస్వము నపహరించి మనకు నిలువనీడ లేకుండ చేసిన 
నీరస తరువులనుబోలు దుర్యోధనాదులు లేరా? చంపెదనని ప్రతిజ్ఞను జేసితివే! 
వాదిని నవుయానలతర ము. చంచు్రుము, అజ్ఞాతవాసానంతరము తన 
ముద్దుకూతురగు నుత్తరను మన యర్జ్హునపుత్రుండగు నభిమన్యునకు నొసంగి, 
యిట్టే ముందును హితము గావించుచు వరశాఖలు విజృంభింపగా మనకు. బ్రీతిం 
గావించు టేనిని ద్రుంపందగదు”. 


ఇతరులకు. దోచునర్ణము; “ఈ వంటలవాడికి ఈ చెట్టు ఎక్కడ కానుపించెను? 
'ప్రాయ్యిలోనికి కావలయు నన్న వేజొకచోట శుష్కవృక్షంబులు లేకపోయెనే? 
ఇయ్యది వండ్డతోను, మంచికొమ్ములతోను విస్తరించి, యా్యశ్రయించిన 
బాటసారులకు నుపయోగపడుచు, నిల్వనీడనిచ్చుచున్నది. దీనిని వంటకట్టియలకై 
కొట్టుట ఉచితము కాదు.” 


తే. అని నిగూఢభాషణముల నయ్యజాత। 
శత్రుందనిలజు కోపరసంబు పేర్షి 
చెటిచె, నయ్యన్నదమ్ముల చేష్టితములు । 
దెల్లముగ నవు సూచుచు నల్లలేచి. 116 


ప్రతిపదార్హం: అని= అంటూ; నిగూఢభాషణములన్‌= రహస్య వాక్యాలచేత; 
ఆ+ అజాతశత్రుండు= ఆ ధర్మరాజు; అనిలజు= భీముడియొక్క; కోపరసంబు 
పేరి శన చెటిచెన్‌= కోపావేశాన్ని తగ్గించాడు; ఆ+అన్నదమ్ముల చేష్టితములు= 
ధర్మజభీముల చర్యలు; తెల్లముగన్‌= స్పష్టంగా; అఫ్హ= అప్పుడు; చూచుచున్‌= 
గమనిసూ; అలన్‌+ లేచి= మెలగా లేచి. 
జాని ఛా. ట్‌. 
తాత్సర్యం: ధర్మజుడు రహస్యవచనాలతో భీముడి కోపాతిశయాన్ని తగ్గించాడు. 
అన్నదమ్ముల చేష్టలను (ద్రౌపది గమనిస్తూ మెల్లగా లేచింది. 
లు జాని (౮. 


కీచక వధ 127 


రూ 


ఎలదీ6(గ6గప్పిన లలితపరాగంబు। 
క్రియ మేన మేదినీ రేణువొప్పం 
జంపకంబున నవసౌారభం బెసంగిడు। 
కరణి నాసిక వేండి గాడు నిగుడం 
దోయజ దళములతుది మంచు దొర(౧డు। 
గతింగన్ను[(గవ నశ్రుకణము లురుల, 
నిందుబింబము మీ.ది కందు చందంబున. 
గురులు నెమ్మెగమున నెరసియుండ, 
తే. సర్వజన వంద్య యైన పాంచాలి సింహ । 
బలునిచే నివ్విధంబున భంగపాటు 
దనకు వచ్చిన నెంతయు దైన్యమొంది। 


యవ్విరాటుని సభం జేర నరిగి నిలిచి. 117 


ప్రతిపదార్థం: ఎలతీంగన్‌= లేత తీగను; కప్పిన= చుట్టుకొన్న; లలిత 
పరాగంబు[క్రియన్‌= మెత్తని పుష్పాడివలె; మేనన్‌= శరీరంపై; మేదినీ 
రేణువు+ఒప్పన్‌= దుమ్ము నిలవగా; చంపకంబునన్‌= సంపెంగపువ్వునుండి; 
నవసౌరభంబు+ఎసడు= కొత్తవాసన కలిగినట్టు; కరణి= రీతి; నాసికన్‌= 
ముక్కున; వేడిగాడ్పు నిగుడన్‌= వేడి నిట్టూర్పు రాగా; తోయజదళముల 
తుదిన్‌= తామరరేకుల కొనలలో; మంచు తొరణెడుగతిన్‌= మంచుబిందువులు 
జారినట్టు; కన్ను+కవన్‌= కనుదోయినుండి; అ(శుకణములు+ ఉరులన్‌= 
కన్నీరు జారగా; ఇందుబింబము మీ.ది= చంద్రబింబము మీదనున్న; 
కందుచందంబునన్‌= మచ్చవలె; కురులు= వెంట్రుకలు; నెజ+మొగమునన్‌= 
అందమైన మొగంపై; నెరసి+ఉండన్‌= వ్యాపించి ఉండగా; సర్వజనవంద్య+ 
ఐన= జనులందరిచేత మైక్కులందే; పాంచాలి= ద్రౌపది; సింహబలునిచేన్‌= 
కీచకుడిచేత; ఈ విధంబునన్‌ భంగపాటు= ఇటువంటి అవమానం; తనకున్‌ 


128 కీచక వధ 


వచ్చినన్‌= తనకు కలుగగా; ఎంతయున్‌+ దైన్యము+జఒంది= ఎంతో దుః 
ఖపడి; ఆ విరాటుని సభన్‌, చేరన్‌+ అరిగి నిలిచి= దగ్గరకు వెళ్ళి నిలిచింది. 


తాత్పర్యం: లేతతీగమీద దట్టంగా పడిన మెత్తని పుప్పాడివలె ఆమె శరీరంమీద 
దుమ్ముధూళి క్రమ్ముకొన్నది. సంపెంగ పువ్వునుండి క్రొత్తసువాసన ప్రసరిస్తూ 
ఉన్నట్టు ఆమె ముక్కునుండి వేడి నిట్టూర్పులు వెలువడుతూ ఉన్నాయి. 
పద్మదళాల అంచులనుండి మంచుకణాలు పడుతున్నట్టు ఆమె కనుదోయి 
నుండి కన్నీటి బొట్టు రాలుతున్నాయి. చంద్రబింబంమీద మచ్చలున్నట్టుగానే 
అందమైన నిండుమొగం మీద కురులు బాగా వ్యాపించి ఉన్నాయి. అందరిచేత 
గౌరవించబడే (ద్రౌపది కీచకుడిచేత ఆవిధంగా అవమానాలపాలు కావటంతో 
ఎంతో దీనురాలై ఆ విరాటుడి సభను సమీపించి నిలిచింది. 


విశేషం: అలం: ఉపమ. జనవంద్యురాలైన పాంచాలి భంగపాటు వలన దైన్యం 
పొందింది అనే భావాన్ని ఉపమాలంకార సుందరంగా తిక్కన ఈ సీసపద్య పాదాలలో 
ఆవిష్కరించాడు. తీగమీద పుప్పొడి పడి ఉండటం గౌరవం, మేని మీద 
దుమ్ముపడి ఉండటం దైన్యం. సంపెంగపూవు వాసనవంటి సుగంధ పరిమళ 
నిశ్చాసం కలిగి ఉండటం ఉత్తమజాతి (ప్రీ గౌరవలక్షణం, వేడి నిట్టూర్పులు 
దైన్య లక్షణం. పద్మదళాల అంచులపై మంచుబిందువులు (స్రవించినట్టు 
ఆనందబాష్పాలు రాలటం గౌరవం, అంతటి అందమైన కన్నులనుండి 
కన్నీరుకారటం దైన్యం. చంద్రబింబానికి మచ్చవలె మొగంమీద ముంగురులు 
అందంగా ఉండటం గౌరవం, మొగంమీద కురులు (క్రమ్ముకొనటం దైన్యం. 
పరోక్షంగా ఆ దైన్యరూపం ఆమెయొక్క అజ్ఞాతవాసవ్రత రక్షణకవచంగా 
ఉండటం (వ్రకరణౌచిత్యం. ఉపమాలంకారంలోని ఉవమానాలన్నీ 
కవిసమయసిద్దాలై ఉండటం గమనించదగిన అంశం. (సంపా 


ద్రౌపది తన భంగపాటు విరాటునితో. జెప్పుట (సం.4-15-13) 


ఉ. పంబిన కోపమున్‌ సమయభంగ భయంబును నగ్గలించి యు 
బ్లంబు పెనంగొనంగ6 బతులం దగ సభ్యుల. జూచుమాడ్కిరూ 


కీచక వధ 129 


క్షంబగు చూడినా ద్రుపదుకన్నియ సూచి సభాజనప్రతా 
నంబును మత్యనాథుండు వినంగ నెలుంగు చలింప నిట్లనున్‌.1 18 


ప్రతిపదార్దం: పంబినకోపమున్‌= అతిశయించిన కోపమూ; సమయభంగ 
భయంబును= (ప్రతిన చెడిపోతుందనే భయమూ; అగ్గలించి= అధికమై; 
ఉల్లంబు= మనస్సు; పెనం గొనంగన్‌= కలవరపరచగా; పతులన్‌= భర్తలను; 
తగన్‌+సభ్యులన్‌+చూచుమాడ్కిన్‌= తగినట్టు సభాజనులను చూచినట్టే 
రూక్షంబు+అగుచూడ్కిన్‌= (క్రూరమైన చూపుతో; ఆ+ద్రుపదుకన్నియ+ 
చూచి= ఆ ద్రౌపది చూచి; సభాజన (ప్రతానంబును= నభలోని జన 
సమూహమూ; మత్త్స్యనాథుండున్‌= విరాటరాజునూ; వినంగన్‌= వినేటట్టు; 
ఎలుంగు చలింపన్‌= స్వరం కంపింపగా (గద్గద స్వరంతో); ఇట్టు+అనున్‌= 
ఈ విధంగా అన్నది. 

తాత్పర్యం: ఒకవైపు పెల్టుబికే కోపం, మరొకవైపు అజ్ఞాతవాస భంగభయం 
మిక్కుటమై కలవరపరచగా సైరంధ్రి (ద్రౌపది) సభాసదులను చూచినట్లుగా 
తన భర్తలను తీక్షణంగా చూచి, విస్తారమైన ఆ సభలోని సభాసదులూ, 
విరాటుడూ వినేటట్టు గద్గదస్వరంతో ఇట్లా పలికింది. 


విశేషం: (ద్రౌపది సమయభంగ భయంతో మాట్లాడటం ఆమె సమయజ్ఞతకు 
సూచకం. ఇప్పు డామె పరిస్థితి దయాస్పదం; కౌరవసభలో భర్తలు ఉండీ 
రక్షించలేకపోయారు. అప్పుడు రాజు భంగపరిస్తే, ఇప్పుడు రాజు బావమరిది. 
సభ్యులపై రూక్షవీక్షణం తగునా? అంటే తర్వాతి పద్యాలలో సమాధానం కన్పిస్తుంది. 
సీ. 'నిఖిల ధర్మాధర్మనిపుణంబు లైన శు। 

ద్ధాంతరంగంబుల నతిశయిల్ళి, 

శిష్ణ సంరక్షణ దుష్ట నిగ్రహముల। 
నీతి వాటింపంగ నేర్పు గల్లి, 


130 కీచక వధ 


సకల శస్తాస్త సంచయములంబరమాద్దు | 
తంబు సేయు పరిశ్రమంబు దాల్చి, 

దుర్లమ ప్రతిభట మరన క్రీడమైం 

యట న్‌్‌ ౧ యా 
జతురులు నా నెందు నుతికి నెక్కి, 
తే. యున్నగంధర్వు లేవురు నన్నునిట్టు। 

లొకండు వజుపంగ నూరక యునికి సూడ 

నచ్చిరువు గాది! యెవ్వరి యాండ్రు రింక€। 

బరిభవంబున. బొందక(బ్రదుకువారు? 119 


ప్రతిపదార్హం: నిఖిల ధర్మ+అధర్మనిపుణంబులు= అన్నిరకాలైన ధర్మాలలో, 
అధర్మాలలో నైపుణ్యం గలిగిన; శుద్ధ+ అంతరంగంబులన్‌= స్వచ్చమైన 
మనస్సులచేత; అతిశయిల్లి= వృద్దిపొంది; శిష్టసంరక్షణ= సజ్జనులను 
రక్షించటంలోనూ; దుష్ట నిగ్రహములన్‌= దుష్టులను శిక్షించడంలోనూ; నీతి+ 
పాటింపంగన్‌= ధర్మాన్ని పాటించటంలోను; నేర్పు+కల్లి= సామంపతులన్‌= 
భర్తలను; సామర్యం వహించి; సకల శస్త+అ'స్తసంచయములన్‌= అన్ని బాణాల, 
అ(స్రాల సముదాయాలలో; పరమ+ అద్భుతంబు+చేయు= మిక్కిలి ఆశ్చర్యాన్ని 
కలిగించే; పరిశ్రమలు తాల్చి= చక్కని అభ్యాసం, సామర్థ్యం కలిగి; దుర్రమ= 
అణచలేని; ప్రతిభట మర్దనక్రీడమైన్‌= అణచరాని శత్రువీరులను చంపటమనే 
ఆటలో; చతురులు నాన్‌= సమర్భులని; ఎందున్‌= అంతటా; నుతికిన్‌+ 
ఎక్కి+ఉన్న= ప్రసిద్ధివహించిన; గంధర్వులు+ఏవురు= ఐదుగురు గంధర్వులు; 
నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); ఇట్టులు+ఒకండు= ఈ విధంగా ఒకడు (ఒక 
నీచుడు); పజణుపంగన్‌= పాటుపడజేయగా, బాధపెట్టగా; ఊణక+ఉనికి= 
అలక్ష్యంగా ఉండటం; చూడన్‌= చూస్తే) అచ్చెరువు కాదె?= ఆశ్చర్యంగా లేదూ?; 
ఇంకన్‌= ఇకమీద; ఎవ్వరి ఆండ్రురు= ఎవ్వరి భార్యలు; పరిభవం బునన్‌= 
అవమానాన్ని; పొందక (బ్రదుకువారు?= పొందకుండా బ్రతకగలరు? 


కీచక వధ 131 


తాత్పర్యం: ఏది ధర్మమో, ఏది అధర్మమో క్షుణ్మంగా తెలిసినవారూ, 
సాధుజనులను రక్షించి, దుష్టులను శిక్షించేవారూ, అ(స్త్రశస్తవిద్యలలో 
ఆరితేరినవారూ, శత్రువుల నవలీలగా చంపగల గంధర్వులైన నా భర్తలు 
ఐదుగురు కీచకుడీ విధంగా నన్ను అవమానించగా ఉదాసీనంగా 
ఊరకుండిపోయారు. ఇకపై లోకంలో ఇతరుల భార్యలకు ఇటువంటి 
అవమానం కలిగితే రక్షించే దిక్కు ఎవరుంటారు? 


విశేషం: అలం: పరికరం. 'అలంకారః పరికర స్పాభిప్రాయ విశేషటై;' - విశేషణం 
సాభిప్రాయమైతే పరికరాలంకారం. (ద్రౌపది తన భర్తలైన అయిదుగురు గంధర్వుల 
విశిష్ట గుణాలను సీసపద్య పాదాలలో పేర్కొన్నది. అవి మొత్తం నాలుగు. ఆ 
నాలుగూ సామూహికంగా _అయిదుగురికీ అన్వయిస్తాయి. పరిశీలించి చూస్తే 
ధర్మజ, భీమార్దునులకు మొదటిమాటా, చివరిది కవలైన నకుల సహదేవులకూ 
అన్వయిస్తాయి. ఇట్లు విశషణాలను వాడటం సాభిప్రాయం. ధర్మాధర్మ నిక్మయ 
నిపుణులైన ధర్మజ్ఞుల సభలలో ఉత్తముడుగా రాణించేవాడు ధర్మరాజు. శిష్టులను 
రక్షించాలనీ దుష్టులను శిక్షించాలనీ భావించే నీతి పాటించే నేర్పరి భీముడు. 
సమస్త శస్త్రాస్త్రాలను అద్భుతంగా ప్రయోగించే పరిశ్రమ కలవాడు అర్జునుడు. 
అసాధ్యులైన శత్రువులను చంపటం (క్రీడగా భావించే చతురులు నకుల 
సహదేవులు. ఈ విధంగా విశేషణాలు సాభిప్రాయం కావటం చేత పరికరాలంకారం 
భూషించబడింది. ఈ విధంగా పతుల పరా[క్రమ విశేషాలను పరోక్షంగా పొగడి, 
వారు మారుపలుకకుండా మిన్నకున్నందుకు నొచ్చుకొన్నది. ఇట్లా ఊరుకొంటే 
ఎవరి భార్యలు అవమానాలు పొందక (బ్రతుకుతారు? అని హెచ్చరించి, తాను 
ఎవరికీ కానిదై అవమానం పొంది చనిపోవటం తప్పదు - అని వ్యంగ్యంగా వేదన 
వ్యక్తం చేసింది. (సంపా.) 


క. ఈ నరపతి యాస్థానము 
లో నొక్కరుండైన ధర్మలోప భయమునన్‌ 
బూని తగవైన వెడ పలు। 
కైనను బలుకంగ6 జాల(.డయ్యెను నకటా! 120 


132 కీచక వధ 


ప్రతిపదార్ద్హం: అకటా!= జౌరా! అయ్యో!; ఈ నరపతి+ఆస్టానములోన్‌= ఈ 
విరాటరాజు కొలువులో; ధర్మలోప భయమునన్‌= ధర్మానికి విఘ్నం కలుగుతుం 
దనే భయంతో; ఒక్కరుండు+ఐనన్‌= ఒక్కడైనా; పూని= ప్రయత్నించి; 
తగవు+ఐన= న్యాయమైన వెడపలుకు+ఐనను= చిన్నమాట అయినా; 
పలుకంగన్‌+చాలండు+అయ్యెను= మాట్టాడలేకపోయాడు. 


తాత్పర్యం: ఈ విరాట మహారాజు సభలో ఉన్న ఇంతమందిలో ఒక్కరైనా 
ధర్మానికి లోపం జరుగుతుందేమో నన్న భయం వలన ధర్మ రక్షణం కొరకు 
ముందుకు వచ్చి ఒక్క చిన్నమ్శాటైనా న్యాయంగా పలికేవారు లేకపోయారు. 
అధర్మానికి భయపడేవారే లేకపోయారు. 


విశేషం: అలం: గూడోక్తి ప్రక్కనున్న వారికి తెలియకుండా తనవారి నుద్దేశించి 
గూఢంగా పలుకటం గూడఢోక్తి అలంకారం. ఈ పద్యంలో అందరికీ అర్ధమయ్యే 
తాత్పర్యం పైన చెప్పుకొన్నది. ఇక రెండవ అర్ధం గంధర్వులను ఉద్దేశించి - అంటే 
తన పతులైన ధర్మారాజాదులను ఉద్దేశించి చెప్పే తాత్పర్యం ఇది-ఈ రాజాస్థానంలో 
ఉన్న ఒక్కడైనా అజ్ఞాతవాస ధర్మం భగ్నమౌతుందేమోనన్న భయంతో, ఆ పూనికకే 
(ప్రాధాన్యమిచ్చి, అనువైన ఒకమాటకూడా మాటాడలేనివాడైపోయాడు కదా! 
అయ్యో! ఎంతటి దీన పరిస్థితి ఏర్పడింది. గూఢోక్తి వలన ఈ సన్నివేశంలో నాటకీయ 
సంభాషణ శ్రేషవలె రాణిస్తూ జనాంతిక చమత్కారాన్ని ప్రదర్శించి, తిక్కన రచనా 
౧ అలి 
శిల్యాన్ని వెలార్చింది. (సంపా) 


ఉ. ఇందటు. జూడంగా నిచట నిమ్మెయి నన్ను. బతివ్రతా గుణా 
స్పందిత వర్తనం బరమ సాథ్వి ననిందితశీల. గీచకుం 
డెందును నెట్టి యంగనల నెవ్వరుజశేయనియట్లు సేయంగాం 
గొందఅకైన నిప్పు కృపకుం దథిగాదటె? యేమి సెప్పుదున్‌? 121 


ప్రతిపదార్దం: ఇచటన్‌= ఈ విరాటుని కొలువులో; ఇందయిన్‌+చూడంాన్‌= 
ఇంతమంది సభాసదులు చూస్తూ ఉండగా; ఈ+మెయిన్‌= ఈ విధంగా; 


కీచక వధ 133 


పతివ్రతా గుణ+అస్పందిత వర్తనన్‌= పాతివ్రత్య ధర్మాన్ని వీడని నడవడిక 
కలదానిని; పరమసాధ్విన్‌= ఉత్తమమైన సాధుస్వభావం కలిగినదానిని; అనిందిత 
శీలన్‌= నిందకు తావులేని చరితం (స్వభావం) కలదానిని; నన్నున్‌= 
(ద్రౌపదిని); కీచకుండు= కీచకుడు; ఎందునున్‌= ఎక్కడా; ఎట్టి+అంగనలన్‌= 
ఏ ప్రీలను; ఎవ్వరున్‌ చేయని+అట్టు= ఎవ్వరూ చేయని విధంగా; చేయంాన్‌= 
చేస్తే) కొందణజకున్‌+ఐనన్‌= కొంతమందికైనా; ఇవ్లు= ఇప్పుడు; కృపకున్‌= 
దయకు; తజికాదటె?= సమయం కాదా? ఏమిచెప్పుదున్‌?= ఏమి చెప్పుకొనేది? 


తాత్పర్యం: ఇంతమంది సభాసదులు చూస్తుండగా పతివ్రతాగుణ సంపన్నమైన 
(ప్రవర్తన కలదానను, ఉత్తమ సాధుస్వభావం కలదానను, మచ్చలేని 
శీలంగలదానిని అయిన నన్ను ఈ కీచకుడు ఇంతకుముం దెన్నడు ఏ సస్రీకీ 
జరగని విధంగా అవమానం చేస్తే ఇంతమందిలో కొంతమందికైనా ఇప్పుడు 
కొద్దిపాటి దయనైనా చూపే తరుణం కాదా ఇది? ఇక ఏమనాలో నాకు ఏమీ 
తోచటం లేదు! 


విశేషం: అలం: గూడోక్తి. సభలో అందరినీ ఉద్దేశించి ద్రౌపది మాట్టాడు 
తున్నట్టుంటుంది. కాని, ఆమె తనపతులను ఉద్దేశించి గూఢంగా పలుకుతున్న 
ట్లుంటుంది. ఆమె మాటలలోని మర్మం అది. సభాసదులందరినీ ఉద్దేశించి చెప్పిన 
సాధారణ తాత్పర్యం పైన పేర్కొన్నది. ఇక ఆమె గూఢంగా పాండవుల నుద్దేశించిన 
తాత్పర్య మిది. ఇంతమంది చూచేటట్టుగా ఈ సభాస్త్రలిలో ఈ విధంగా కీచకుడు 
నన్ను అవమానించాడు. అయినా పతులను మనసారా సేవించే వ్రతం నుండి 
తొలగని ప్రవర్తన కలదానినిగా ఉన్నాను. సాధ్వులలో శ్రేష్టురాలుగానే ఉన్నాను. నా 
శీలం కళంకితం కాలేదు. ఇంతవరకు నన్ను నేను రక్షించుకొన్నాను. నేను పడిన 
కష్టాలు మరే ఇల్లాలూ పడి ఉండదు. అయినా, నా పతులైన అయిదుగురిలో 
కొందరికైనా ఇప్పటికీ దయ చూపించదగిన సమయం వచ్చింది అనే భావం 
కలగలేదంటే - ఇక నే నేమి చెప్పేది? ఈ పద్యంలో ఇందరు చూడగా అనే మాట 
(ప్రజలకూ వర్తిస్తుంది. పాండవులకూ వర్తిస్తుంది. 'కొందజికైనన్‌'- అనే మాట 


134 కీచక వధ 


అక్కడున్న ధర్మజభీములకైనా దయరాదా? అన్నట్టు స్పష్టమౌతుంది. గూఢోక్తిని 
(భార్యాభర్తల నడుమ) నిష్టురోక్తులకు మారుగా వాడిన తిక్కన వాక్యచాతుర్యం 
(ప్రశంసనీయం. (సంపా.) 


ఉ. ఐనను మత్స్యదేశమున యాజ్ఞ కితం డొాడయుండు గాన నా 
కీ నరనాథు దూఅందగు; నెయ్యది యేని నధర్మ మెవ్వరెం 
దైన నొనర్జినం బ్రభువు లారసి దండన మాచరింతు; రి 
చ్చోనను6 దన్ను కీచకునింజూచియు నూరక యున్ని పాడియే? 122 


ప్రతిపదార్థం: ఐనను= ఐనప్పటికీ; మత్స్యదేశమున+ఆజ్ఞకున్‌= ఈ 
మత్య్యదేశం యొక్క ప్రభుత్వానికి; ఇతండు= విరటుడు; ఒడయుండు+కానన్‌= 
రాజుగాబట్టి; నాకున్‌= (ద్రౌపదికి); ఈ నరనాథున్‌= ఈ విరాటరాజును; 
దూజన్‌+తగున్‌= నిందించటం భావ్యం; ఏ+అది+ఏనిన్‌= ఏదైనా; అధర్మము= 
ధర్మము కానిదాన్ని; ఎవ్వరు+ఎందైనన్‌= ఎవరైనా, ఎక్కడైనా; ఒనర్చినన్‌= 
చేస్తే) ప్రభువులు= రాజులు; అరసి= గమనించి; దండనము+ ఆచరింతురు= 
శిక్షిస్తారు; ఈ+చోన్‌= ఇక్కడ; ననున్‌= (ద్రౌపదిని); తన్ను= తన్నిన; 
కీచకునిన్‌+చూచియున్‌= కీచకుడిని చూచికూడా; ఊరక, ఉన్కి, పాడియే?= 
ఊరుకొనటం ధర్మమా? 


తాత్పర్యం: ఇంత జరిగినందుకు ఈ మత్స్యదేశాధినేత అయిన ఈ 
విరాటరాజును నేను నిందించాలి. ఏదైనా ధర్మలోపం ఎక్కడైనా జరిగితే రాజు 
దానిని గమనించి శిక్షించాలి. ఈ సభలో ఈ విధంగా నన్ను తన్నిన కీచకుడిని 
చూస్తూ ఊరుకొనటం ధర్మమా?” 

విశేషం: అలం: గూఢోక్తి. ఈ పద్యంలోకూడా గూఢోక్తి రమణీయంగా 
నిర్వహించబడింది. గూఢోక్తిలో అధిక్షేపోక్తిని కూడ తిక్కన మేళవించాడు. ఈ 
పద్యంలో “ఇతండు ఒడయుండుగాని 'నరనాథు దూజందగు, ప్రభువు లారసి 


కీచక వధ 135 


దండన మాచరింతురు 'మొదలైన మాటలు గమనించదగినవి. ఆమె మత్స్యదేశంలో 
ఉన్నది కాబట్టి, కీచకుడి వలని అవమానం మత్స్యదేశంలో జరిగింది కాబట్టి, ఆ 
రాజ్యానికి ఏలిక విరాటుడు కాబట్టి, అత డా విషయంలో తగిన ఆజ్ఞ 
-ఈయదగినవాడు. కాబట్టి పాండవులు మారుపల్కక కూర్చున్నారని భావించినా, 
ఆజ్ఞ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న విరాటుడు నిందించదగినవాడు కాబట్టి ద్రౌపది 
అతడిని అధిక్షేపించింది. ఒకవేళ విరాటుడు తగిన ఆజ్ఞ ఇవ్వలేకపోతే, అధర్మాన్ని 
అరికట్టలేకపోతే పాండవులు మారుపల్కకుండా ఉండటం న్యాయమా? వారు 
తగిన చర్యలు తీసికొనటానికి అవకాశం ఉన్నదని ద్రౌపది ధర్మమార్గాన్ని 
సూచించింది. లోకంలో రాజు లుంటారు. ప్రభువు లుంటారు. రాజులు 
సామంతులు కావచ్చును, కాని ప్రభువులు ఒకరికి తలజగ్గి ఉండరు. విరటుడు 
రాజు; ధర్మజుడు ప్రభువు. అతడి తమ్ములుకూడ 'ప్రభువులే. రాజు అసమర్హుడై 
అధర్మాన్ని అణచలేకపోతే, ధర్మాన్ని రక్షించలేకపోతే, ప్రభువులు మిన్నకుండరాదు. 
వారు పరిస్థితిని పరిశీలించి రంగంలోకి దిగి అధర్మపరులకు తగిన దండన 
విధించాలి. అది ధర్మం కాబట్టి 'ఇది మత్స్య్యదేశం, విరటుడే ఆజ్ఞ ఇవ్వాలి - అని 
కూర్చోకుండా, మీ ప్రభుత్వాన్ని ప్రదర్శించి నన్ను ఆపదనుండి రక్షించండి. ఊరక 
ఉండటం న్యాయం కాదు” అని ద్రౌపది గూఢంగా ధర్మజాదులను అధిక్షేపించింది. 
రహస్యంగా పాండవులను [క్రియాశీలురు కమ్మని (శ్రైరేపించింది. ఈ తాత్పర్యం 
సభలోనివారికి తెలియరాదు. పాండవులకే తెలిసివస్తుంది. పఠితలకు రెండర్జాలూ 
స్ఫురిస్తాయి. ఇది గూఢోక్తి రమ్యత. (సంపా.) 

చ. అనుడు విరాటు(డుల్లమున నక్కటికం బొలయంగ నంగనం 
గనుంగొని, కీచకుం గినియంగా6 దగు సత్త్వము లేమి జేసి సాం 
త్వనములు పల్కిరోషభరితస్టితి. గంపితమూర్తి మైన యా 
తని మది కుందు వాపిన నతండును బోయె నివాసభూమికిన్‌.123 


ప్రతిపదార్దం: అనుడున్‌= ఆ విధంగా (ద్రౌపది పలుకగా; విరాటుండు= 
విరాటమహారాజు; ఉల్లమునన్‌= మనస్సులో; అక్కటికంబు+ ఒలయంగన్‌= 


136 కీచక వధ 


దయకలుగగా; అంగనన్‌= ద్రౌపదిని; కను6గొని= చూచి; కీచకున్‌= కీచకుడిపై; 
కినియంగాన్‌+తగు= కోపించటానికి తగిన; సత్వము లేమిన్‌+చేసి= శక్తిలేక 
పోవటం వలన; సాంత్వనములు పల్కి= ఓదార్పు మాటలాడి; రోషభరితస్థితిన్‌= 
కోపంతో నిండిన మానసిక స్థితి చేత; కంపితమూర్తి+ఐన= వణకే దేహంతో 
ఉన్న; ఆతని మది కుందు+పాపినన్‌= కీచకుడి మనస్సులోని పరితాపాన్ని 
పోగొట్టగా; అతండును= కీచకుడుకూడ; నివాసభూమికిన్‌+ పోయెన్‌= ఇంటికి 
వెళ్ళాడు. 

తాత్పర్యం: ద్రౌపది మాట్లాడిన మాటలను విని విరాటుడు మనసులో 
దయబూని ద్రౌపదిని చూచాడు. కాని కీచకుడిని మందలించే ధైర్యం 
లేకపోవటం వలన ఆమెను ఊరడించాడు. నిండిన కోపంతో ఊగి (వణికి) 
పోతున్న ఆ కీచకుడి పరితాపాన్ని విరాటుడు అనునయంతో ఉపశమింపబేశాడు. 
అప్పుడు కీచకు డింటిముఖం పట్టాడు. 


వ. అట్టియవసరంబున. 124 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ, 'శుభలక్షణాంగి యీ సుందరి సైరంధ్రి । 


యగు టెట్లొకో! యని వగచువారు, 
“నిమ్మేని కక్కట యిట్టిది సేసెనే! | 

మాయ దైవం' బని మజుంగువారు, 
“నింత కీ డొనరించెనే! రాజు సూడ నీ। 

దుష్టాత్మకుం' దని దూజువారు, 
“దేవి యుపేక్షయ చూవె! యాయమకు ని। 

ప్పాటు వచ్చుట' యని ప్రందువారు 


తే. నగుచు సభవార లందటబు నంత నంత। 
నల్ల నల్లన గుజగుజ లాడుచుండి; 


కీచక వధ 137 


రుల్లమున నిండి ఖేదంబు వెల్లివిరిసె। 
నాంగ మోముల విన్నందనంబు గదుర. 125 


ప్రతిపదార్థం: శుభలక్షణ+అంగి= మంచి అవయవాలు కలిగిన; ఈ సుందరి= 
ఈ సౌందర్యవతి; సైరంధ్రి అగుట+ఎట్టు+ఒకో= సైరంధ్రీ వేషంలో ఉండటం 
ఎందుకు జరిగిందో; అని వగచువారున్‌= అని దుఃఖించేవారూ; మాయ 
దైవంబు= దుష్టుడైన విధి; ఈ+మేనికిన్‌=-ఈ (అందమైన) శరీరానికి; ఇట్టిది+ 
చేసెనే= ఇటువంటి విపరీతమైన పని చేశాడే; అని= అని; మణు6ంగువారు= 
బాధపడేవారూ; రాజు+చూడన్‌= రాజు చూడగా; ఈ దుష్టాత్మకుండు= ఈ 
చెడు స్వభావముగల కీచకుడు; ఇంతకీడు+ఒనరించెనే!= ఇట్టి చెడ్డపని చేశాడే; 
అని దూణువారు= అని నిందించేవారూ; దేవి+ఉపేక్ష4అ చూవె= సుదేష్ష 
అలసత్వమేగదా చూడగా; ఈయమకున్‌= ద్రౌపదికి; ఈ+పాటు= ఈ కష్టం; 
వచ్చుట అని ప్రందువారున్‌= పరితపించువారూ; అగుచున్‌= జొతూ; 
సభవారలు+ అందయున్‌= సభాసదులంతా; ఉల్లమునన్‌= మనస్సులో; నిండి= 
నిండిన; ఖేదంబు= దుఃఖం; వెల్లివిరి సెన్‌+నా6గన్‌= సైకి వచ్చిందా అన్నట్టు; 
మోములన్‌ విన్నందనంబు+ కదురన్‌= మొగాల పై దైన్యం ఉట్టిపడగా; అంతన్‌+ 
అంతన్‌= దూరదూరంగా; అల్లనన్‌+ అల్లనన్‌= మెల్లమెల్లగా; గుజగుజలు+ 
ఆడుచుండిరి= గుసగుసలాడసాగారు; 


తాత్సర్యం: మంగళకరమైన లక్షణాలు గల ఈ సుందరాంగి సైరంధ్రిగా 
ఎందుకు మారిందో - అని కొందరు విచారించసాగారు. ఇంతటి లలితాంగికి 
ఇటువంటి కష్టాలు పెట్టాడు. దేవుడు నిజంగా నిర్రయుడు - అని కొందరు 
కుతకుతలాడసాగారు. దుర్మార్లడైన కీచకుడు రాజు చూస్తుండగానే ఈమెకు 
ఇంతటి కీడు చేశాడే-అని కొందరు అతడిని నిందించసాగారు. ఈమెకు ఈ 
అవమానం కలగటానికి కారణం సుదేష్ట ఉపేక్షయే - అని కొందరు 


138 కీచక వధ 


పరితపించసాగారు. ఈ విధంగా సభాసదులందరూ మెల్లమెల్లగా, గుసగుస 
లాడుతూ, మనసులలోని దుఃఖం పొంగిపొరలగా ముఖాలు వెలవెలపోతూ 
కనిపించారు; 


నిశేషం: అలం: ఉల్లేఖం. “బహుభిర్సహుధోల్లేభా దేకస్యోల్లేఖ ఇష్యతే”. ఒకే వస్తువును 
అనేకులు అనేక విధంగా వర్షించినట్లు చెప్పితే ఉల్లేఖం. సభ్యులలో కొన్ని వర్గాలవారు 
తమకు తోచిన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ ద్రౌపదిపట్ల సానుభూతితో, గౌరవంతో 
సాగినవే. సభ్యుల నుద్దేశించి (ద్రౌపది పెట్టుకొన్న మొరకు సభ్యుల మాటలు 
మౌన(ప్రతిస్పందన. 'యథారాజా తథా ప్రజా అన్నట్టు ఆ సభాసదులు కూడా 
జాలిని ప్రదర్శించారే తప్ప ఆమెకు కలిగిన కష్టాన్ని తీర్భలేకపోయారు. ఉల్లేఖంలో 
కూడా తిక్కన ఒక (క్రమాన్ని పాటించాడు. ఉత్తమజాతి స్త్రీగా నిరూపించేవి ఆమె 
శుభ లక్షణాంగకాలు. ఉదాత్తురాలికి అనుదాత్తమైన పరిస్థితి ప్రాప్తించింది. ఆమె 
శరీరం కోమలం. కాని, ఆమె చేసే సేవలు కఠినం. స్వభావానికి తగినటువంటి 
సేవావృత్తి లభించలేదని భావం. రాజు చూస్తుండగా దుర్మార్గుడు ఆమెకు కీడు 
చేశాడు. ఉత్తమురాలికి తగని అవమానం జరిగిందని జాలిపడి, అవమానించిన 
వాడిని నిందించారు. దీనికంతా కారణం దేవి ఉపేక్షాభావ మని నిశ్చయించి 
విచారించారు. ద్రౌపది అమాయకత్వంపై వారు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని 
విశేషించి వివేకాన్ని ప్రదర్శించగల (ప్రవృత్తిని సభ్యులలో చిత్రించి తిక్కన రాజ 
సభాసదుల పాత్రకు న్యాయం చేశాడు. విరటుడి వలెనే ఆ సభ్యులు కూడా 
ధర్మాన్ని సమర్ధిస్తారు. దానిని అభిమానిస్తారు. కాని, అధర్మాన్ని ఎదుర్కొనలేరు-అని 
తిక్కన తీర్పు. ఉల్లేఖాలంకారం సభాస్వభావ వ్యంజకం కావటం విశేషం. 


(సంపా 


ఉ. అప్పుడు ధర్మసూతి హృదయంబు గలంగ, లలాట భాగముం 
గప్పంగ ఘర్మవారి, యధికంబగు రోషము నొందియుండియుం 
దప్పంగ6 ద్రోచికొంచు.దనధైర్యము పెంపున నిర్వికారు(డై 
యెప్పుడు6దాను పల్కునెలు. గేర్పడ ద్రౌపదితోడ నిట్లనున్‌. 126 


కీచక వధ 139 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయంలో; ధర్మసూతి= ధర్మరాజు; 
హృదయంబు కలంగన్‌= మనస్సు కలతపడగా; ఘర్మవారి= చెమటనీరు; 
లలాటభాగమున్‌+కప్పంగన్‌= నుదుటిపై వ్యాపించగా; అధికంబు+అగు 
రోషమున్‌= ఎక్కువైన కోపం; ఒంది+ఉండియున్‌= పొందికూడా; తప్ప 
గన్‌+త్రోచికొంచున్‌= తొలగత్రోసికొంటూ; తన ధైర్యము పెంపునన్‌= తన 
స్థిరమైన మనస్సు యొక్క గొప్పతనంతో; నిర్వికారుండు+ఐ= మనోవికారాలు 
లేనివాడై, నిబ్బరం కలవాడై; ఎప్పుడున్‌+తాను; పల్కు+ఎలుయ+ఏర్పడన్‌= 
తాను మామూలుగా మాట్లాడే కంఠస్వరంతో; ద్రౌపదితోడన్‌+ఇట్టు+ అనున్‌= 
(ద్రౌపదితో ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: అప్పుడు ధర్మరాజు మనస్సు కలతచెందింది. నెన్నుదురుమీద 
చెమట (క్రమ్మింది. మిక్కుటమైన రోషం పెచ్చుపెరిగింది. అయినా, ఆ రోషాన్ని 
ధీరగుణంతో అణచుకొన్నాడు. వికారం లేని మనసుతో స్టైర్యాన్ని పొందాడు. 
ఎప్పుడూ మాట్లాడే కంఠస్వరంతో ఈ విధంగా (ద్రౌపదితో అన్నాడు. 
విశేషం: (ద్రౌపది పలికిన గూఢోక్తులకు, అధిక్షేపోక్తులకు, కీచకుడి అనౌచిత్య 
వర్తనానికి ధర్మరాజు చిత్తం కలత చెందింది. అది స్వేదమనే సాతికభావంతో 
వ్యక్తమయింది. కీచకుడి దుష్టవర్తనం అతడిలో రోషాన్ని పెంచింది. ధీరుడు కాబట్టి 
ధర్మరాజు దానిని అదుపు చేసికొన్నాడు. ఎంతటి మానసిక సంక్షోభాన్నైనా 
సంయమించుకొనటంలో వశీకృతచిత్తుడు ధర్మరాజు. (సంపా.) 


సీ. 'జననాయకుండు నీ సభవారు నీదగు। 

తెఅంగెల్ల నెలింగిరి తెజివ! యింక 

మానక యీ పలుమాట లాడంగ నేల? 
చనుము నీవు సుదేష్ట సదనమునకు; 

నీపరాభవమున. గోపింప నేరరే। 
గంధర్వులకు.( దటిగాదుగాక; 

సమయ మెయ్యది యేనిందమకును నీకుంగ। 
ల్లిన యట్టులైనను గినియ రిచట 


140 కీచక వధ 


తే. గాన నాథుల దూజంగంగాదు వినుము 
సతికి(దానెంత వడియును సభలలోన. 
దడవుగా నిల్చి యిట్టు లుదగ్రవృత్తి। 
శంక సెడి ధిక్కరింపంగ6 జనునె చెపుమ!' 127 


ప్రతిపదార్దం: తెజవ!= ఓ వనితా! (ద్రౌపదీ; జననాయకుండున్‌= రాజూ; 
ఈ సభవారున్‌= ఈ సభలో జనులూ; నీది+అగు= తెజంగు+ఎల్లన్‌= నీ 
భంగపాటునంతా; ఎటీ6గిరి= తెలిసికొన్నారు; ఇంకన్‌+మానక= ఇంక 
చాలించక; ఈ పలుమాటలు= ఇట్టాంటి అనేక రకాలైన మాటలు; అడం 
గన్‌+ఏల?= పలకటం ఎందుకు?; సుదేష్ణ సదనమునకున్‌= మహారాణి 
నివాసానికి; నీవు చనుము= నీవు వెళ్ళిపొము శై గంధర్వు లకున్‌= గంధర్వులకు; 
తజీ+కాదు+కాక= సమయం కాదు కానీ లేకపోతే; నీ పరాభవము నన్‌= నీ 
అవమానానికి; కోపింప నేరరే?= కోపపడలేరా?; సమయము+ఎయ్యది+ఏని= 
ఏదైనా ఒక నియమం; తమకును, నీకున్‌= వాళ్ళకూ నీకూ; కల్షిన 
అట్టులు+ఐనను= ఉన్నట్టయితే; ఇచటన్‌+కినియరు= ఇక్కడ కోపపడరు; 
కానన్‌= కావున; వినుము= తెలిసికొనుము; సతికిన్‌= భార్యకు; నాథులన్‌= 
భర్తలను; దూజంగన్‌+కాదు= నిందించతగదు; తాను+ ఎంత+పడియును= 
తాను ఎంతబాధ పడినా, సభలలోనన్‌= సభలలో; ఇట్టులు= ఈ విధంగా; 
తడవుగాన్‌ నిల్ఫి= ఎక్కువసేపు నిలబడి; ఉద[గ్రవృత్తిన్‌= కోపంగా; శంక+చెడి= 
సంకోచం లేకుండా; ధిక్కరింపంగన్‌= ఎదిరించటం; చనునె చెవుమ= తగునా 
చెప్పుము. 

తాత్పర్యం: 'ఓ సైరంధ్రీ! నీ సమాచారం రాజుగారికి, సభాసదులకు సవివరంగా 
తెలిసింది. ఇంక ఎక్కువ మాట్లాడకుండా రాణిగారి మందిరానికి వెళ్ళిపొామ్ము. 
నీకు జరిగిన అవమానానికి నీ భర్తలైన గంధర్వులు కోపించరా? కాని, ఇది 
తగిన సమయం కాదని ఊరకున్నారు. నీకూ వారికీ ఏదో నియమం 


కీచక వధ 141 


ఉన్నట్టయితే, సమయం కాదని వా రిప్పుడు కోపగించరు. కాబట్టి దానిని 
గమనించక నీ భర్తలను నీవు నిందించటం ఉచితం కాదు. సతి తా నెన్ని 
పాట్టుపడినా నిండు సభలలో చాలాసేపు నిలబడి ఆవేశంతో సంకోచం లేకుండా 
ఎదిరించి మాట్లాడటం మంచిదా? నీవే చెప్పుము.” 


నిశేషం: అలం: గూఢోక్తి ద్రౌపది గూఢోక్తులతో మాట్టాడింది. ధర్మరాజు కూడ 
గూడోక్తులతోనే ఆమెకు సమాధానం చెప్పసాగాడు. ఆమె ఉద్వేగకరంగా 
మాట్టాడింది. ధర్మజుడు నిబ్బరంగా, నిర్వికారంగా మాట్టాడుతున్నాడు. ప్రజలు 
ధర్మజుడి మాటల తీరులో తేడా లేదు కాబట్టి సభలో ఆమెను మందలిస్తున్నాడనే 
భావించి ఊరుకుంటారు. ధర్మరాజు మాటలు సభ్యుల దృష్టిలో మందలింపు 
మాటలుగా, ద్రౌపది దృష్టిలో చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తున్న విధివాక్యాలుగా 
స్పురించటం గూఢోక్తి అలంకార విశేషం. గంధర్వుల పేరు చెప్పి తన మనసులోని 
అభిప్రాయాన్ని చెప్పాడు ధర్మరాజు. ఈ మాటలు ఆమె కెంత సూచనలో, ఆ 
సభలో ఉన్న భీమునికి కూడా అంత సూచనలే! వారికి తోచే తాత్పర్యం ఇట్లా 
ఉంటుంది. “ఓ సైరంధ్రీ! నీకు జరిగిన అవమానాన్ని అటు రాజూ! ఇటు 
సభాసదులూ తెలిసికొన్నారు. ఇక దానిని గురించి వివరించటం మానటం మంచిది. 
అట్లా కాకుండా నీవు సభలో నిలువబడి పలుమాటలు మాట్టాడుతున్నావు. అది 
మంచిది కాదు. అందువలన నీవు వెంటనే సుదేష్టాదేవి మందిరానికి వెళ్ళిపొమ్ము. 
(భావి కార్యక్రమం అక్కడి నుండి సాగాలి కాని, సభలో కాదు. నీ పరాభవాన్ని 
చూచిన మాకు (గంధర్వులకు) కోపం రాదా? వచ్చింది. కాని, దానిని ప్రదర్శించే 
సమయం కాదిది. కోపం వలన నియమభంగం జాతుంది. అంటే నీకూ మాకూ 
కూడా అజ్ఞాతవాసవ్రతం చెడుతుంది. కాబట్టి మేమిక్కడ మారుపల్కటానికి 
వీలులేదు. దీనిని గమనించి నీవు మమ్ములను (నీ భర్తలను) నిందించవద్దు. 
నేను చెప్పేమాటలు బాగా అర్థం చేసికొమ్ము, భార్యవైన నీవు ఎన్నోపాట్లు పడిన 
మాట నిజమే. సమయ నియమబద్దులైన భర్తలు సభలో ఉండగా వారి నుద్దేశించి 
గూఢంగానైనా ఎక్కువసేపు మాట్లాడటమే దోషం. పైపెచ్చు నీవు జంకూ గొంకూ 


142 కీచక వధ 


లేకుండా కోపో[ద్రేకంతో ధిక్కరించి మాట్లాడటంవలన ఏం ప్రయోజనం సాధించ 
గలుగుతావు? నీ వెంత మాట్లాడినా మేము నిండుసభలో ఏమీ మారుమాట 
మాట్టాడలేం. ఇది సమయం కాదు; ఈ సభ స్థలం కాదు. రాణిమందిరంలోనే 
జరుగవలసిన పని జరగాలి. నీవు ఆవేశం మానాలి. మాకు నీకంటె ఎక్కువగానే 
కోపంగా ఉన్నది. నియమం చెడకుండా ఉపాయం ఆలోచించాలి. ప్రస్తుతానికి నీ 
విక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఎవరైనా నిన్ను దద్రౌపదిగా గుర్తిస్తే అజ్ఞాతవాస 
(వ్రతం భంగం కాకతప్పదు”) అని గూఢోక్తులకు గూఢోక్తులతోనే సమాధానం చెప్పించటం 


తిక్కన సంభాషణ శిల్పం. (సంపా 


వ. అనియిట్లు సెప్పిన ధర్మతనయుని పలుకులు విని వెండియు సైరంధ్రి 
యచ్హోటు గదలక నిలిచి యెద్దియేనియుం బలుకం దలంచినం జూచి 
యతండు మజియు నిట్లనియె. 128 


ప్రతిపదార్దం: అని+ఇట్టు+చెప్పినన్‌= అని ఈ విధంగా పలికిన; 
ధర్మతనయుని= ధర్మరాజు యొక్క; పలుకులు వని= మాటలు వని; 
వెండియున్‌= తిరిగి; సైరంధ్రి; ఆ+చోటు కదలక నిలిచి= అక్కడి నుండి 
కదలకుండా నిలబడి; ఎద్ది+ఏనియున్‌= ఏదో; పలుకన్‌+తలంచినన్‌= 
మాట్లాడాలనే ఉద్దేశంతో ఉండటం; చూచి= గమనించి; అతండు= ధర్మరాజు; 
మతజియున్‌= ఇంకను; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ధర్మరాజు ఇట్టా మాట్టాడిన మాటలు వినికూడా (ద్రౌపది 
అక్కడినుండి కదలకుండా నిలబడి, ఏదో మాట్టాడాలని అనుకొంటుండగా, 
ధర్మరాజు మళ్ళీ ఇట్టా అన్నాడు. 

విశేషం: ధర్మరాజు ద్రౌపదిని సుదేష్ణ అంతఃపురానికి పొమ్మన్నాడు. ద్రౌపది 
పోవటానికి ఆలస్యం చేసింది. దాని వెనుక ఏదో కారణం ఉండాలి. దానిని 
వ్యంగ్యంగా పఠిత ఊహకు వదలిపెట్టటం ఇక్కడ విశేషం. అంతఃపురానికి వెళ్ళితే 
సమస్య తీరదు. కాగా, అది మరీ తీవ్రతరం కావచ్చును. కాబట్టి సమస్యను వేగంగా 


కీచక వధ 143 


తీరవలసిన అవసరం ఉన్నదని ఆమె భావం. దానిని ఎట్టాగైనా ధర్మరాజుకు 
గుప్తంగానే చెప్పవలెనని యత్నించటం (ద్రౌపది అప్పటి మసలటంలోని పరమ 
తాత్పర్యం. దానిని ధర్మరాజు (గ్రహించి, ఆమె అక్కడ ఉండి, ఆ మాటలు 
చెప్పనవసరం లేదని, త్వరగా వెళ్ళుమని సూచించాడు. ఆమె దానిని గ్రహించలేదు. 
అందువలననే ఆమె ఆరాటపడసాగింది. ధర్మరాజుశాసనాన్ని కాదనటానికి 
వీలులేదు; అయినా తన మనసులోని మాట చెప్పుకొనకుండా ఉండటానికి 
వీలులేదు. ఈ సంఘర్షణలో ద్రౌపది వెనుకముందాడుతున్నది. (సంపా. 


క. 'పలుపోకల. బోవుచు వి। 
చ్హలవిడి నాట్యంబు సలువు చాడ్పున నిచటన్‌ 
గులసతుల గజువ చందము । 
దొలంగంగ నిట్లునికి దగునె తోయజవదనా!” 129 


ప్రతిపదార్థం: తోయజవదనా!= పద్మంవంటి ముఖం కలదానా!, ఓ సైరంగధ్రీ; 
పలు పోకలన్‌+పోవుచున్‌= పెక్కు హొయలులు పోతూ; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; 
నాట్యంబు సలుపు చాడ్పునన్‌= నాట్యం చేస్తున్నట్టుగా; ఇచ్చటన్‌= ఈ 
కొలువులో; కులసతుల= కులప్రీలయొక్క; గణువ చందము తొలంగ6గన్‌= 
గొప్పతనం తాలగిపోయేటట్టు; ఇట్ట్లు+ ఉనికిశతగునె?= ఇక్కడ ఇట్టా ఉండటం 
భావ్యమా? 

తాత్పర్యం: 'ఓ సైరంధ్రీ! ఇట్టా స్పైరవిహారం చేస్తూ నాట్యం చేస్తున్నట్టుగా 
ఈ కొలువులో కులపస్రీల జొన్నత్యం తొలగిపోయేటట్లు నీవు నిలబడటం 
సంభావ్యం కాదు.” 


నిశేషం: అలం: ఉపమ. సమాజంలో ఉండే ఒక ఆచారానికి సంబంధించిన 
సాంస్కృతికమైన ఉపమానాన్ని తిక్కన సాభిప్రాయంగా ఇక్కడ వాడటం విశేషం. 
కులసతుల గౌరవ వర్తనం ఇందులో చెప్పబడింది. అది పలుపోకడలు పోవటం 
వలన, విచ్చలవిడిగా నాట్యం చేయటం వలన కులసతి గౌరవం తొలగిపోతుంది- 
అనే భావం సాంస్కృతికమైన ఒక విలువ. తెలుగులో 'పలుపోకలు పోవుటి - 


144 కీచక వధ 


జాతీయం. దానికి- అనేక మార్గాలలో తిరగటం, పెక్కుహాయలు ప్రదర్శించటం, 
పలు కపటచేషస్టలు చేయటం, పెక్కుమందితో విహరించటం (చరించటం), పలు 
రీతులలో అభినయించటం (వర్తించటం)-అని అర్భాలు చెప్పవచ్చును. ఇవన్నీ 
కులసతికి నిషేధాలే. “విచ్చలవిడి నాట్య" మాడటం- అనేది కూడా తెలుగు 
జాతీయమే. ఇష్టం వచ్చినట్టు చేతులూపుతూ, కాళ్ళూపుతూ, అభినయిస్తూ 
మాట్లాడటం. అదుపూ ఆజ్ఞా లేకుండా వ్యవహరించటం. (ప్రేలటం, స్వతంత్ర 
ధోరణితో ఆవేశంగా వ్యవహరించటం. కపటనాటకాలు ఆడటం, కపట నటనం 
చేయటం మొదలైన అర్జాలు చెప్పవచ్చును. భర్త మాట జవదాటని కులసతికి 
ఈ లక్షణాలు పనికిరానివి. కాబట్టి సభలో ఉండటం కులసతి లక్షణ విరుద్ధమని 
ధర్మజుడి అభిప్రాయం. అందులో సున్నితమైన మందలింపూ ఉన్నది. పరుషమైన 
అదలింపూ ఉన్నది. (సంపా.) 


వ. అనిన విని పాంచాలి సాభిప్రాయంబుగా నతనికిట్లనియె. 130 
తాత్సర్యం: ధర్మజుని మాటలు విని ద్రౌపది ఉద్దేశపూర్వకంగా ఆయనతో 
ఇట్టా అన్నది. 


తే. 'నాదు వల్లభుండు నటు; డింత నిక్కంబు;। 


పెద్దవారి యట్ల పిన్నవారు 
గానంబతుల విధమకాకయే శైలూషి6। 
గా ననంగరాదు కంకభట్ట! 131 


ప్రతిపదార్థం: కంకభట్ట!= కంకభట్టు వేషంలో ఉన్నవాడా! (ధర్మరాజా!); నాదు 
వల్లభుండు= నా భర్త నటుడు= నటించేవాడు. నాట్యాచార్యుడు; 
ఇంతనిక్కంబు= అంతవరకు నిజమే; పెద్దవారి+అట్టు+అ= పెద్దవారివలెనే; 
పిన్నవారు= చిన్నవారు ప్రవర్తిస్తారు; కానన్‌= కాబట్టి; పతుల విధము+అ+కాక= 
భర్తల పద్దతిలోగాక; ఏన్‌= నేను (ద్రౌపది); శైలూషిన్‌= నాట్యకత్తెను; 
కాను+అనంగరాదు= కాను అని అనటానికి వీలు లేదు. 


కీచక వధ 145 


తాత్పర్యం: 'ఓ కంకభట్టా! నా భర్త నటుడు. ఇది కాదనలేని వాస్తవం. 
పెద్దవారితోడి వారే చిన్నవారు. కాబట్టి, నేనూ నా భర్త వంటి దానినే. అందువలన 
నేను నర్తకిని కాను అనటానికి వీలులేదు. 


విశేషం: 1. అలం: పరికరం. *“అలంకారః పరికర స్పాభిప్రాయ నిశేషతైవొ. విశేషణం 
సాభిప్రాయమైతే అది పరికరాలంకారం. ఈ పద్యంలో ద్రౌపది 'నాదు వల్లభుండు 
నటుండు' అని అన్నది. 'నటుడు" అనే విశేషణం సాభిప్రాయం. దానివలన బృహన్నల 
సూచితు డయ్యాడు. మత్స్యయంత్రాన్ని ఛేదించి స్వయంవర సభలో ఆమెను 
(గ్రహించిన భర్త అర్జునుడు. అతడు నాట్యాచార్యుడై ఉత్తరాదులకు నాట్యం 
నేర్పుతున్నాడు. 'నటుడి భార్యను కాబట్టి నేను నర్తకినే. పెద్దలవలె పిన్నలుండటం 
న్యాయం. నన్ను నర్తకిని కాదనటానికి వీలులేదు, అని ధర్మజుడి మాటలకు 
'ప్రత్యాఖ్యానం చేసింది. ధర్మరాజు మాటవరసకు జాతీయ ప్రయోగంగా 'నాట్యంబు 
సలుపు చాడ్పుని నిండు సభలో మెలగవద్దని హెచ్చరించాడు. అక్కడి అర్థం 
జొాపచారికం, .చానిని వాచ్యంగా (గ్రహించి ద్రౌపది త్రిప్పికొట్టింది. (ద్రౌపది 
అభిమానవతి. మాటపడదు. అందువలన మాటకు మాట వడ్డించింది. దానికి 
కారణం ఆమె చెప్పదలచుకొన్న మాటను ధర్మరాజు సభలో చెప్పనీయలేదనే రోషం. 


2. 'నేను ఆటవెలది” నని ద్రౌపది చెప్పిన పలుకులను 'ఆటవెలది” లో 
రచించటం తిక్కన ప్రదర్శించిన వృత్తాచిత్యం. (సంపా,) 


వ. అట్లగుటంజేసి నాకు నాట్యంబును పరిచితంబ; మత్పతి శైలూషుండ 
కాండు, కితవుండునుం గావున జూదరి యాలికి గబువచందం బెక్కడిది? 
యనుచు నచ్చోటు వాసి తన చిత్తంబున. 132 
ప్రతిపదార్థం: అట్టు+అగుటన్‌+చేసి= అట్టా కావటం వలన; నాకున్‌= 
(ద్రాపదికి; నాట్యంబును పరిచితంబు+అ= నాట్యంకూడా తెలుసు; మత్సతి= 
నా భర్త; శైలూషుండు+ అ-కాండు= ఆటకాడు మాత్రవే కాదు; 
కితవుండునున్‌+కావునన్‌= జూదరి కూడా కాబట్టి; జూదరి+ఆలికిన్‌= జూదరి 


146 కీచక వధ 


యొక్క భార్యకు; గయివచందంబు= పెద్దరికం, గరవఠ, జున్నత్యం; 
ఎక్కడిది?= ఎక్కడ ఉంటుంది?; అనుచున్‌= అనిపల్కుచు; ఆ+చోటువాసి= 
అంటూ ఆ ప్రదేశం వదలి; తన చిత్తంబునన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: అట్టా కావటం వలన నాకు నాట్యం చేయటం అలవాటే. నా భర్త 
నాట్యకాడు మాత్రమే కాదు. జూదరి కూడా! జూదరి భార్యకు పెద్దరికం, గౌరవం 
ఎక్కడి నుండి వస్తుంది?” అంటూ ఆ ప్రదేశం వదలిపెట్టి, తన మనస్సులో, 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: అలం: పరికరాంకురం. “సాభిప్రాయే విశేష్యే తు భవే త్పరికరాంకురొ. 
విశేష్యం సాభిప్రాయంగా ప్రయోగించబడితే పరికరాంకురాలంకార మౌతుంది. 
వెనుకటి పద్యంలో (ద్రౌపది తాను నర్తకినే అని చెప్పుకొనటానికి తగిన హేతువును 
పేర్కొన్నది. నాట్యాచార్యుడైన అర్జునుడికి భార్య కావటం చేత తాను నర్తకినని 
చెప్పి, సాభిప్రాయంగా సమర్థించుకొన్నది. అందులో అధిక్షేపంతోపాటు ఒక 
అనౌచిత్యం కూడా స్పురించే అవకాశం ఉన్నది. ఎట్టాగంటే- “నిజంగా నా భర్త 
అర్జునుడే. అతడు ఇప్పుడు నాట్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను రక్షించుకొనే స్థితిలో 
లేడు. అందువలన నేనూ, నన్ను నేను రక్షించుకొనటానికి ఎన్నో నటనలు 
చేయవలసి వస్తున్నది. భర్త యొక్క వృత్తియే భార్యకు ప్రవృత్తిగా మారింది" - 
అని పలికి అర్జునుడు (బృహన్నల) సాకుగా భర్తల అసమర్థతను ఎత్తిపొడిచి 
అవహేళనం చేసింది. రోషంతో ఆ మాట అని ఆమె నాలుక కొరుక్కొని ఉంటుంది. 
వెంటనే ఆ అనౌచిత్యాన్ని పరిహరించే మరొక వాక్యాన్ని ఇప్పుడు పలికింది. 'నా 
భర్త నటుడే కాదు జూదరి కూడా' - అని. ఈ రెండు విశేష్యాలూ సాభిప్రాయాలు. 
నా భర్త నటుడైన అర్జునుడే కాడు. జూదరి అయిన ధర్మరాజు కూడా! అని ఒక 
అర్ధం. నా భర్త నటుడూ, జూదరీ - రెండూ అయినవాడు అని - రెండో అర్థం. 
ధర్మరాజు వాడిన “విచ్చలవిడి నాట్యంబు సూపు చాడ్పున' - అనే పోలికకు తగిన 
వడ్డింపు ఇక్కడ వచ్చింది. ధర్మరాజు కంకభట్టుగా వేషాన్ని ధరించి నటిస్తున్నాడు. 
కాబట్టి అతడూ నటుడే. ఆ నటనలోకూడా జూదరి పాత్రనే నిర్వహిస్తున్నాడు. 
నటనలోకూడా జూదరి అయిన విశేష లక్షణం ధర్మరాజుకే దక్కింది. దానిని ఎత్తి 


కీచక వధ 147 


పొడిచింది ద్రౌపది. జూదరి భార్యను అమ్ముకొంటాడు. ఆమెకు కలిగే అవమానాన్ని 
లక్ష్యపెట్టడు. అతడికి ఇల్లాలైన వనితకు లోకంలో గౌరవం ఉండదు. గౌరవం 
పోయిన జూదరి భార్యకు “విచ్చలవిడితనం” దోషం కాదని అధిక్షేపించింది. ద్రౌపది 
యందు ధర్మజుడు ఆరోపిస్తున్న అవలక్షణాలన్నీ ధర్మరాజు జూదరి కావటం వలన 
ఏర్పడినవే అని అధిక్షేపోక్తి. ధర్మరాజు తనను మాట్టడనీయకుండా అడ్డుపడ్డాడు. 
ఆమె కూడా ఆయన మాట్టాడలేనట్టు అడ్డుపలికి ఆయన సమాధానం కొరకు 
వేచి ఉండకుండానే వెనుదిరిగిపోయింది. ధర్మరాజు ఆదేశించినట్లే సుదేష్ణ యొక్క 
అంతఃపురానికి ఆమె వెళ్ళి ధర్మరాజు ఆనతిని పాటించింది. కాని, అధిక్షేపోక్తితో 
తన తీవ్ర పరితాపాన్ని వ్యక్తం చేసింది. తన కష్టాల కన్నిటికీ ధర్మజుడిని బాధ్యుడిని 
చేసింది. ఆ కష్టాలు తీర్చే బాధ్యత కూడా అతడిమీదనే పెట్టింది. ఇక మాటలతో 
పనిలే దన్నట్టు, కార్యాచరణమే ముఖ్యమన్నట్టు గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. 
తిక్కన రచనలో పాత్రల ప్రతికదలికలో రసధ్వని రవళిస్తుంది. అందుకు ఈ 
సన్నివేశం సజీవోదాహరణం. (సంపా) 


సుదేష్ణ ద్రౌపది నూజడించుట (సం.4-15-36) 


ఉ. 'నన్నిటు లాదురాత్ము సదనంబునకుం జనుమన్నజంత కీ 
బన్నములన్నియుం దెలిపి ప్రయ్యిదనే యని పోయె నార్తయై 
కన్నుల బాష్పపూరములు గ్రమ్మంగ మోమున దైన్యమొందంగా 
నన్నలినాక్షి తొట్రిలుచు నంగము దూల సుదేష్టపాలికిన్‌. 133 


ప్రతిపదార్థం: ఆ+నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులు గల ఆ సైరంధ్రి 
(ద్రౌపది); నన్నున్‌+ఇటులు= నన్ను ఈ విధంగా; ఆ దురాత్ముసదనంబు 
నకున్‌= ఆ దుష్టుడైన కీచకుని ఇంటికి; చనుము+అన్న= వెళ్ళుమన్న; జంతకున్‌= 
ధూర్తురాలికి, (సుదేష్షకు);; ఈ బన్నములు+అన్నియున్‌= ఈ అవమానాలన్నీ; 
తెలిపి= తెలిసేటటు చెప్పి; ప్రయ్యి+ఇడను+ఏ= నిందించనా? (తిటిపోయనా?); 
0? యు 
అని ఆర్త+ఐ= అని అనుకొంటూ పెద్దగా ఏడుస్తూ; కన్నులన్‌ బాప్పపూరములు= 
కళ్ళలో కన్నీటి ధారలు; క్రమ్మంగాన్‌= వ్యాపించగా; మోమునన్‌= ముఖంమీద; 


148 కీచక వధ 


దైన్యము+ఒందంగాన్‌= దీనత్వం కనిపించగా; తొట్రిలుచున్‌= తడబడతూ; 
అంగము+తూలన్‌= శరీరం తూలుతూ ఉండగా; సుదేష్టపాలికిన్‌= 
సుదేష్టవద్దకు; పోయెన్‌= వెళ్ళింది. 


తాత్సర్యం: 'నన్ను ఆ దుష్టుడైన కీచకుడి ఇంటికి వెళ్ళుమన్న ఆ ధూర్తురాలికి 
నాకు జరిగిన అవమానాలన్నీ తెలియచెప్పి నిందించా'లని అనుకొంటూ కన్నీళ్ళు 
ధారాపాతంగా ప్రవహించగా, బావురుమని దుఃఖిస్తూ శరీరం కంపించగా, 
తూలుతూ, దీనవదనంతో ఆ సైరంధ్రి సుదేస్ణవద్దకు వెళ్ళింది. 


విశేషం: తిక్కన రచించిన అభినయాత్మకమైన పద్యాలలో ఇది ఒకటి. మనసులోని 
భావపరిణామానికి అనువుగా ఆంగిక అభినయం ప్రవర్తిల్లినట్టు వర్లించటం తిక్కన 
నాటకీయ రచనా శిల్పం. ఈ పద్యంలో ద్రౌపది మనస్సులో అనుకొన్న మాటలివి; 
'నన్ను ఈ విధంగా - ఆ దురాత్ముడి ఇంటికి పొమ్మని - పంపిన - ఆ జంతకు - 
నా పడిన అవమానాలన్నీ - చెప్పి - నోరారా నిందిస్తాను' - ఈ మాట లనుకుంటూ 
సుదేష్ట వద్దకు పోతున్న (ద్రౌపది రోదించింది. నమ్మినవారు మోసం చేయగా, 
గత్యంతరం లేక మరలవారి వద్దకే వెళ్ళవలసిన దీనస్టితి వచ్చినప్పుడు 
ఉన్నతవంశసంజాతురాలు, ఉత్తమురాలు, అభిమానవతి అయిన సతి మొదట 
బావురుమన్నట్టు రోదించటం సహజ సాత్వికాభినయం. కీచకుడి ఇంటికి పంపిన 
సన్నివేశ స్మరణం చేత ద్రౌపదికి కన్నీటి ధారలు పొంగి వచ్చాయి. మాట తప్పిన 
యజమానురాలి దుర్నీతికి బలి అయిన ఒక ఇల్టాలు బలవంతంగా ఒక దుర్మార్లుడి 
ఇంటికి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు సంభవించే అపాయాన్ని తలచినప్పుడు 
కళ్ళనీళ్ళు పొంగి పొరలటం సహజా భినయం. అక్కడ కీచకుడు ఆమెపట్ట్ల వర్తించిన 
వికార చేస్టలను, పలికిన వాక్యాలను, తాను పడిన అవమానాలను తలపునకు 
తెచ్చుకొన్నప్పుడు ఆమె కంపించిపోయింది. సుదేష్ణకు ఆ సంగతులు ఎట్టా 
చెప్పాలి? - అనే అభిమానం అడ్డం వచ్చి, చెప్పక తప్పని తన దయనీయ స్థితిని 
భావించి, ముందుకు వెళ్ళలేక వెళ్ళుతున్నప్పుడు ఆమె శరీరం తూలినట్టయింది. 
-ఈ అభినయం భావ(ప్రవాహ (ప్రతిస్పందనం. తిక్కన అభినయ కళాప్రతిభకు 
అభినవ దర్శణం! (సంపా.) 


కీచక వధ 149 


తే. చనిన, నయ్యెలనాగయు సంభ్రమంబు.। 
దెచ్చికొని తానెజుంగని తెజంగు దాల్చి 
శాఠర్యమున నుమ్మలించి పాంచాలితోడ | 
నెలుంగువేజొక భంగిగా నిట్టులనియె. 134 


ప్రతిపదార్థం: చనినన్‌= వెళ్లగా, ఆ+ఎలనాం/గయున్‌= ఆ మహారాణి సుదేష్ష 
కూడా; సంభ్రమంబున్‌+తెచ్చుకొని= వేగిరపాటును తెచ్చిపెట్టుకొని; 
తాను+ఎయుంగని తెజంగు+తాల్భి= తనకేమీ తెలియదన్న వైఖరిని ప్రదర్శిస్తూ; 
శాథ్యమునన్‌= కపటం౦గా; ఉమ్మలించి= దుఃఖాన్ని తెచ్చిపెట్టుకొని; 
పాంచాలితోడన్‌= సైరంధ్రితో; ఎలుంగు వేలు+ఒక భంగిగాన్‌= డగ్గుత్తిక 
చెందినట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ద్రౌపది అట్టా వెళ్ళగా సుదేప్ణకూడా వేగిరపాటును తెచ్చి పెట్టుకొని, 

౮ కల లయ 
తన కేమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తూ, కపటమైన దుఃఖాన్ని కొనితెచ్చుకొని, 
సైరంధ్రితో డగ్నత్తిక చెందిన స్వరంతో ఈ విధంగా పలికింది. 


విశేషం: సైరంధ్రిది సహజాభినయం, సుదేష్షది కపటాభినయం. తులనాత్మక 
పరిశీలనలో ఈ వైరుద్యం తిక్కన రచనలో ప్రసన్నం. (సంపా) 


సీ. “ధరణీ పరాగంబు వొరసి ధూసరితమై | 

చేడియ! నీ మేను చెన్నుదటింగె6 

జిత్తంబు తలపోంతచే వాడు పొదవిన । 
చెలువ | నీ నెమ్మోము చిన్నంబోయె.; 

బ్రస్వేదమున. దోంగి పాలంబుతో నంటి; 
యుగ్మలి! నీ కురు లొప్పు కుందె.; 

గన్నీరు వట్టొడ్ది కాంతి యెంతయుం.గొన్న। 
వెలది! నీ కను6గవ విన్ననయ్యె; 


150 కీచక వధ 


ఆ. నేదికారణమున నెవ్వరెచ్చోట నీ। 
కేమికీ డొనర్జి రెట్టిపాటి 
సాహసికులొ వారి.జంపుదు నొంపుదు। 


భంగపటజుతు నిడుమపటఖుతు. జెజుతు. 135 


ప్రతిపదార్థం: చేడియ= ఓ వనితా! (సైరంధ్రీ?; ధరణీ పరాగంబు= నేలమీది 
దుమ్మును; పొరసి= పొంది; ధూసరితము+ఐ= బూడిదరంగు కలదై; నీ 
మేను= నీ శరీరం; చెన్ను+తతి.౧న్‌= అందం కోల్పోయింది; చెలువ!= ఓ 
'సైరంధ్రీ; చిత్తంబు తలపోంతచేన్‌= మనసులోని చింతవలన; వాడు+పొదవినన్‌= 
వాడినందువలన; నీ నెజ+మోము= నీ అందమైన ముఖం; చిన్నయోయెన్‌= 
కాంతిహీనమైనది; ఉగ్మలి!= ఓ సైరంధ్రీ!; ప్రస్వేదమునన్‌+తో.గ౧= మిక్కిలి 
చెమటపోసి; ఫాలంబుతోన్‌+అంటి= నుదుటికి అంటుకొని; నీ కురులు= నీ 
కేశాలు; ఒప్పు కుందెన్‌= అందవిహీనాలైనవి; వెలంది!= సైరంధ్రీ!; కన్నీరు= 
కన్నీరు; వయ్ట+ఒడ్డి= (ప్రవహించి; కాంతి+ఎంతయున్‌+కొన్న= కాంతి 
నంతటినీ తగ్గించటంచేత; నీ కనుంగవ= నీ రెండు కళ్ళు; విన్నన్‌+అయ్యెన్‌= 
చిన్నబోయి ఉన్నాయి; ఏది కారణమున్‌= ఏ కారణంవలన; ఎవ్వరు, ఏ+చోటన్‌= 
ఎవరైనా, ఎక్కడైనా; నీకున్‌+ఏమి కీడు+ఒనర్చిరి?= నీ కేదైనా బాధ 
కలిగించారా?; ఎట్టిపాటి సాహసికులొ= వాళ్లు ఎంతధైర్యవంతులో! ఐనప్పటికీ; 
వారిన్‌+చంపుదున్‌= వారిని నాశనం చేస్తాను; వొంపుదున్‌= బాధిస్తాను; 
భంగపణతున్‌= అవమానం చేస్తాను; ఇడుమపణుతున్‌= కష్టపెట్టుతాను; 
చెజుతున్‌= నశింపచేస్తాను. 

తాత్సర్యం: దుమ్ము అంటుకొని నీ శరీరం కాంతిహీనం అయింది. 
మనసులోని చింతచేత నీ ముఖం వాడి చిన్నవోయింది. చెమటకు తడిసి నీ 
ముంగురులు నుదురు కంటుకొనటంచేత అందంకోల్పోయి ఉన్నాయి. కన్నీరు 
కారి నీ కళ్ళు విలాసరహితంగా ఉన్నాయి. నీకు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా 
అపకారం చేశారా? వారి కెంత ధైర్యం? వారిని చంపుతాను. అవమానాల 
పాలుచేస్తాను. కష్టాల పాలుచేస్తాను. రూపుమాపుతాను. 


కీచక వధ 151 


వ. ఇత్తెజంగు నాకుం జెప్పు 'మనిన 'నీ వెలిందియు నెజుంగమి భావించిన, 
నింక నేమని పలుకంగలదాన? నైనను విను” మని సైరంధ్రి యిట్లనియె.1 36 


ప్రతిపదార్దం: ఈ+తెజంగు= ఈ సంగతి; నాకున్‌+చెప్పుము+అనినన్‌= 
నాకు చెప్పుమని అనగా; నీవు ఎజీంగియున్‌= నీకు తెలిసికూడా; ఎజుంగమి 
భావించినన్‌= తెలియనట్లుగా భావిస్తే; ఇంకన్‌+ఏమని, పలుకన్‌+కలదానను?= 
ఇంక ఏమని చెప్పేది?; ఐనను వినుము+ అని= ఐనా వినుమని; సైరంధ్రి; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ఎట్టా జరిగిందో నాకు చెప్పు' మని అడుగగా సుదేష్టను చూచి 
సైరంధ్రి ఇట్టా అన్నది. 'అన్నీ తెలిసీ, తెలియనిదానివలె నన్ను అడిగితే నే 
నింక ఏమని చెప్పగలను? 


మ. “నను నీ వప్పుడు సూతమందిరమున న్మద్యంబు. దెమ్మన్న(బో 

యిన నాతం డవినీతి సేసినను జేయీ కేను మత్య్యావనీ 

శుని యాస్టానము దిక్కువే చనిన నచ్చో. దీవ్రకోపంబున 

న్వెనుకం గూడంగ ముట్టి పట్టికొని తన్నెం బల్కులింకేటికిన్‌” 137 
ప్రతిపదార్దం: ననున్‌= (ద్రౌపదిని); ఈవు= నీవు సుదేష్ష; అప్పుడు= ఆ 
సమయంలో; సూత మందిరమునన్‌= కీచకుడి ఇంటిలో; మద్యంబు 
తెము శ అన్నన్‌= కల్టు తీసికొనిరమ శని చెప్పగా; పోయినన్‌= వెళ్ళితే) ఆతండు= 
ఆ కీచకుడు; అవినీతి+చేసినను= దుర్మార్గపు పనిచేయగా; చేయి+ ఈక= 
పట్టుకోనీక; ఏను= దద్రౌపదినైన నేను; మత్స్య+ అవనీశుని+ఆస్టానము దిక్కు= 
విరాటరాజు కొలువువైపు; వే+చనినన్‌= త్వరగా వెళ్ళగా; అచ్చోన్‌= అక్కడ; 
తీవ్రకోపంబునన్‌= అధికమైన కోపంతో; వెనుకన్‌+కూడంగన్‌+ముట్టి= 
వెంబడించి; పట్టికొని తన్నెన్‌= నన్ను పట్టుకొని తన్నాడు; పల్కులు+ 
ఇంకన్‌+ఏటికిన్‌?= వేరే మాట లిం కెందుకులే. 
తాత్పర్యం: 'అప్పుడు నీవు నన్ను సూతుడైన కీచకుడి ఇంటికి మద్యం తెమ్మని 
పంపగా నేను వెళ్ళాను. అప్పుడతడు అవినీతి పనిచేయబోగా, నే నతడికి అవకాశ 


152 కీచక వధ 


మివ్వక విరాటరాజు కొలువువైపు పరుగుతీశాను. అతడు మిక్కిలి కోపంతో నా 
వెనుకనే వచ్చి నన్ను పట్టుకొని తన్నాడు. ఇంతకంటె నే నేమి చెప్పేది?” 
వ. అని యేర్ప్చడం బలికిన. 138 
తాత్పర్యం: అని తెలిసేటట్టు చెప్పగా. 
ఉ. 'ఖేదము దక్కుమీ క్షణమ కీచకు దండితుం జేసి నీకు నా 

హ్లాద మొనర్తు నేనని నయంబున. గేకయరాజపుత్రియ 

త్యాదరవృత్తితో ననునయం బొనరించిన నయ్యసత్య సం 

వాదిని పూన్కిపాండుసుతవల్లభ యాలము సేసి యిట్లనున్‌. 139 
ప్రతిపదార్థం: ఖేదము+తక్కుము= విచారించటం మానివేయి; ఈక్షణము+ 
అ= ఇప్పుడే; నేను= నేను; కీచకున్‌ దండితున్‌+చేసి= కీచకుడిని దండించి; 
నీకున్‌+ఆహ్ల్హాదము+ ఒనర్హున్‌= నీకు (ద్రౌపదికి) సంతోషం కలిగిస్తాను; అని= 
అని పలికి; కేకయరాజపుత్రి= సుదేష్షు నయంబునన్‌= కోమలంగా, నెమ్మదిగా; 
అతి+ఆదరవృత్తితోన్‌= ఎంతో గౌరవంగా; అనునయంబు+ ఒనరించినన్‌= 
ఓదార్భగా; ఆ+అసత్యసంవాదిని పూన్కి= ఆ అబద్దాలకోరు ప్రయత్నం; 
ఆలము+చేసి= లక్ష్యపెట్టకుండా; పాండుసుత వల్లభ= పాండవపల్ని ద్రౌపది; 
ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 
తాత్సర్యం: 'నీవు విచారం మానుము! ఆ కీచకుడిని దండించి నీకు సంతోషం 
కలిగిస్తానులే' అని సుదేష్ణ ఎంతో ఆదరంగా ఓదార్పు మాటలు పలికింది. ఆ 
అబద్ధాలకోరు మాటలను నిర్లక్ష్యం చేస్తూ ద్రౌపది ఇట్టా అన్నది. 
నిశేషం: సుదేస్ణ కావాలని కీచకుడి ఇంటికి సైరంధ్రిని పంపింది. కీచకుడు దుష్టుడు, 
నీచుడని తెలుసు. సైరంధ్రి పట్ల అగొారవం (ప్రదర్శించటం తన వంశానికే కళంకం 
అని సుదేష్ణకు తెలుసు. ఈ సందిగ్ధ పరిస్థితిని ఇక్కడ కవి చక్కగా వర్షించాడు. 
క. 'నీవింతయలుగ నేటికి? 

నావంతయు.బౌరజన మనఃకోదము నొ 


కీచక వధ 153 
కానంత ద్రిక్కకుండ6 గ। 
లావంతులు మత్పతులు గలరు పగ దీర్వన్‌. 140 


ప్రతిపదార్హం: నీవు= సుదేష్షు ఇంత+అలుగన్‌+ఏటికిన్‌= ఇంతగా కోపించట 
మెందుకు? (అవసరంలేదని భావం); నా వంతయున్‌= నా దుఃఖమూ; 
పౌరజనమనఃఖేదమున్‌= లోకుల మనస్సులోని దుఃఖమూ; ఒక్క+ఆవంత= 
కొంచెంకూడా; త్రిక్కకుండన్‌= విడవకుండా; కలావంతులు= సమర్ధులు; 
మత్‌+పతులు= నా భర్తలు; పగన్‌+దీర్పన్‌+*కలరు= పగ సాధించగలరు. 
తాత్సర్యం: 'ఓ సుదేష్టాదేవీ! నీవు అంతగా కోపపడవలసిన పనిలేదులే! నా 
కష్టాలను, లోకుల దుఃఖాన్నీ కించిత్తుకూడా మిగల్బకుండా పగదీర్భగల 
సమర్జ్హులు నా భర్తలు ఉన్నారులే.” 

విశేషం: ఇక్కడ వ్యంగ్యంగా కీచకుడిని మట్టుపెట్టటం త్వరలో జరగగలదని కవి 


సూచించాడు. 


క. అనిన సుదేష్ణయు. దత్పరి। 

జనములు వెజఅంబొంది యెన్ని సాంత్వనములు సె 

ప్పెనందేఅద, మజ్జన భో। 

జనములకుం జొరద ద్రుపదసంభవ యెొట్లున్‌. 141 
ప్రతిపదార్దం: అనినన్‌= ఆమె అట్లా అనగానే; సుదేష్ణయున్‌= సుదేష్టయూ; 
తద్‌+పరిజనములున్‌= ఆమె పరిచారికలూ; వెజన్‌+పొంది= భయపడి; ఎన్ని 
సాంత్వనములు= ఎన్ని రకాల ఓదార్పు మాటలు; చెప్పినన్‌= చెప్పినా; ద్రుపద 
సంభవ= ద్రౌపది; తేజద= తేరుకోదు; ఎట్టున్‌= ఎన్నిరకాల యత్నించినా; 
మజ్జన= స్నానం చేయటానికీ; భోజనములకున్‌= అన్నం తినటానికీ; చారదు= 
పూనుకొనదు. 
తాత్పర్యం: [ద్రౌపది మాటలకు సుదేష్టా ఆమె పరిచారికలూ భయటభ్రాంతు 
లయ్యారు. వారు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా ద్రౌపది కోపం వదలలేదు. 
స్నానం చేయలేదు. అన్నపానాదులు ముట్టలేదు. 


154 కీచక వధ 


విశేషం: క్రియలమీద అవధారణార్థకం చేర్చి తేజదు+అ, చొరదు+అ అని 
ప్రయోగించి తిక్కన [ద్రౌపది దృఢ ప్రవృత్తిని, వేదన తీవ్రతను ధ్వనింపచేశాడు. 
(సంపా 


వ. అట్టియెడ సుదేష్టసేయునది లేక నివ్వెజింగంది యుండె(; దక్కటి 
యంగనలును గీచకుని నీచత్వంబు దలంచి వాని చేటున కొడంబడిరి; 
పరిభవానల సంతప్తయ్రైనపాంచాలి నిజశయనస్థానంబునకుం జని 
తల్పంబుపై మేను వైచి, యపాంగంబులం దొరంగు కన్నీరు చెవుల కొలంకులు 
నిండ నెవ్వగలు నివ్వటిలం దలపోయుచుండి. 142 


ప్రతిపదార్థం: అట్టి+ఎడన్‌= ఆ సమయంలో సుదేష్ష; చేయు+అదిలేక= చేసే 
దేమీ తోచక; నివ్వెఅంగు+అంది+ఉండెన్‌= ఆశ్చర్యంతో చేష్టలుడిగి 
ఉండిపోయింది; తక్కటి అంగనలును= మిగతా స్రీలు కూడా; కీచకుని 
నీచత్స్వంబు+తలంచి= కీచకుడియొక్క అల్పత్వాన్ని మనసులో భావించి; వాని= 
అతడి యొక్క; చేటునకున్‌+ఒడంబడిరి= ముప్పునకు అంగీకరించారు; 
పరిభవ+ అనలసంతప్త+ఐన= అవమానమనే అగ్నిచేత కాల్బబడిన; పాంచాలి= 
(ద్రౌపది; నిజశయనస్థ్టానంబునకున్‌= తన పడకటింటికి; చని= వెళ్ళి; 
తల్పంబుపైన్‌= పడకపై; మేను వైచి= నడుము వాల్ళి; అపాంగంబులన్‌= 
కనుగొలకుల నుండి; తొరంగు కన్నీరు= వచ్చే కన్నీళ్ళు; చెవుల కొలంకులు, 
నిండన్‌= చెవులనే సరస్సులు నిండగా; నెజ+వగలు= పెనుదుఃఖం; నివ్వటిలన్‌= 
కలుగగా; తలపోయుచున్‌+ఉండి= ఎన్నో ఆలోచనలు చేస్తూ, 

తాత్పర్యం: అప్పుడు సుదేష్ష చేసే దేమీ లేక అచ్చెరువుతో భయభభ్రాంతురాలై 
ఊరక ఉండిపోయింది. మిగిలిన ఆడువారు కీచకుడి నీచస్వభావాన్ని తలచి, 
వాడికి తప్పక కీడు కలగటానికి మనసులలో అంగీకరించారు. ద్రౌపది 
అవమానాగ్నితో వేగిపోతూ పడకగదిలోకి పోయి పడకమీద నడుం వాల్చింది. 
అయినా, ఆమె కనుకొలకుల నుండి కన్నీరు ధారలుగా కారుతూ చెవులు 


కీచక వధ 155 


అనే సరస్సులు నిండిపోతున్నాయి. హృదయం నుండి పెల్టుబుకుతున్న దుః 
ఖం అతిశయిస్తూ ఉండగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండింది. 


విశేషం: 1. మేను వైచి- తెలుగు జాతీయం. శరీరాన్ని పక్కమీద పడేసి అని 
అర్ధం. ఆ చర్య దుఃఖ వివశత్వాన్ని సూచిస్తుంది. కన్నీరు కనుకొలకుల నుండి 
జారి చెవులదొప్పలు నిండటం- అనే అవస్ట్ర ఆమె ఆలోచనలో పడి ఒకే భంగిమలో 
చాలా సేపు ఉండిపోయిందని సూచన. భావి కార్య నిర్వహణకై ఆమె యోచించ 
నారంభించింది. (సంపా.) 


2. కొన్ని ప్రతులలో ఈ క్రింది అధిక పాఠం కనపడుతున్నదని ఉ.వి. 
సంశోధిత మహాభారత ముద్రిత ప్రతిలో పాదసూచిగా ఇవ్వబడింది. “వాని చేటున 
కొడంబడిన విని జనమేజయుండు వైశంపాయనున కిట్టనియె- అయ్యా! కీచకుం 
డేవంశంబునవా. డెవ్వం డనిన నమ్మునివరుం డా జనపతి కిట్టని చెప్పె - 
(బ్రాహ్మణియందు క్షత్రియుని వలనం బుట్టినవాండు సూతుం డనంబరంగు6; 
(బ్రతిలోమజాతులలోన న(న)ద్విజుండనంబరంగి క్షత్రియునికంటె నించుక 
తక్కువయు, వైశ్యునికంటె నధికుండునై ప్రాతిలోమ్యంబున రాజసంబంధార్హుం 
డగునట్టి నూతువంశంబున నూతవిషయాదీ ళుండును రాజకన్యా 
సముద్భూతుండును నగు కీచకుం డనువాండు గలండు; వానికి మాళవియందు 
నూటయాట్వురు కీచకులు పుట్టి; రం దగ్రజుండు బలవంతుండై యుండి కేకయ 
రాజపుత్రియగు తమ తల్లి చెలియలి కూంతురైన సుదేష్టకుం బరిచరించుచు 
విరాటనగరంబున నుండు; వాని తమ్ములు నూటయేవురును వానిన 
యనుసరించి యుండుదు రని యిట్టు నూతవంశ ప్రకారం బెటింగించి 
యిట్లనియె; నంతం బరిభవానల..” 


క. 'ప్రబలుండారయనాసిం। 
పహబలుం;డాతని జయింప ననిలతనయు బా 
పహుబలంబ కూడందగు; దై। 
వబలంబును నాతనికి నవశ్యము. గల్గున్‌.” 143 


156 కీచక వధ 


ప్రతిపదార్థం: ఆరయన్‌= ఆలోచించి చూడగా; ఆ సింహబలుండు= ఆ 
కీచకుడు; ప్రబలుండు= చాల బలవంతుడు; ఆతనిన్‌= జయింపన్‌= వాడిని 
జయించడానికి; అనిలతనయు బాహుబలంబు+అ= భీముడి భుజబలమే; 
కూడన్‌+*తగున్‌= సరితూగుతుంది; ఆతనికిన్‌= భీముడికి; దైవబలంబును= 
దైవశక్తికూడా; అవశ్యమున్‌+కల్లున్‌= తప్పక సిద్దిస్తుంది. 

తాత్పర్యం: 'ఆ కీచకుడు బలాఢ్యుడు. అతడిని జయించడానికి తగిన 
సమర్ధుడు ఒక్క భీముడే. అతడి భుజబలశక్తికి తోడు దైవబలం కూడా తప్పక 
సమకూరుతుంది.” 


విశేషం: 1. కీచకుడు సింహబల నామధేయుడు, ్రబలుడు, అతడిది మృగరాజ 
బలమని ధ్వని. మరి భీముడు అనిలతనయుడు కావటంచేత దైవబలం, ప్రభంజనత్వం 
సహజసిద్ధం. విరోధులను సంహరించేటప్పు డతడిలో అతడి తండ్రి అవేశిస్తాడు. 
ఎన్ని శారీరక ఉపద్రవాలు వచ్చినా, రాక్షసులతో యుద్ధాలు వచ్చినా భీముడు ఎప్పుడూ 
విజయుడే - అని తర్కబద్ధంగా ప్రతివ్యూహాన్ని ఊహించింది ద్రౌపది. 2. ఈ పద్యానికి 
మారుగా ఈ క్రింది పద్యం ఒక ప్రతిలో కనపడుతున్నదని ఉ.వి. సంశోధిత మహాభారతం 
పేర్కొన్నది. 'తే. ప్రబలు6 డారయ నా సింహబలుండు నతని, బరగ సమయింస 
ననిలజుబాహుబలము(ను), కాక యితరుల కలనియే ఫఘను(డ(డితండు, దబైవబల 
మతనికి (క) నవశ్యంబు గలదు.” (ఈ పద్యంలోని నాల్లవ పాదంలో యతిమైత్రి లేదు.) 


ద్రౌపది భీమసేనుతో. దన భంగపాటు సెప్పి పరితసించుట (సం.4-16-5) 
వ. ఇట్లూహించి రాత్రిసమయం బగుటయు, సమస్త జనంబులు. 
గ్రమంబున నిద్రింపం దొడంగినం దానును శయ్యాతలంబు విడిచి, మేని 
ధూళి గడిగి, ధౌత పరిధాన పరీతయై మహానస గృహంబున సుప్తుందైన 
వృకోదరు కడకుం జని. 144 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఊహించి= ఆలోచించి; రాత్రి 
సమయంబు= రాత్రివేళ అగుటయున్‌= కావటం వలన; సమస్త జనంబులున్‌= 


కీచక వధ 157 


అంతఃపురంలోని జనమంతా; క్రమంబునన్‌, నిద్రింపన్‌+ తొడంగినన్‌= 
(క్రమంగా నిద్ర కుపక్రమించగా; తానును= ద్రౌపది; శయ్యాతలంబు విడిచి= 
పడకనువదలి; మేని ధూళి+కడిగి= శీరరం పైనున్న దుమ్ము కడుగుకొని; 
ధౌతపరిధానపరీత+ఐ= ఉతికిన చీర కట్టుకొని; మహానస గృహంబునన్‌= 
వంటింటిలో; సుప్తుండు+ఐన= నిద్రిస్తున్న; వృకోదరు కడకున్‌+చని= భీముడి 
దగ్గరకు వెళ్ళి. 
తాత్పర్యం: ఇట్టు ఆలోచించి, రాత్రి కావటం వలన జనులందరూ నిద్రలో 
మునుగగా (ద్రౌపది పడకటిల్టు వదలి, శరీరంపై కమ్మిన దుమ్ము కడుగుకొని, 
ఉతికిన చీర కట్టుకొని, వంటింట్లో నిద్రపోతున్న భీముడి దగ్గరకు వెళ్ళింది. 
ఉ. 'నన్నుంబరాభవించి సదనంబునకుం జని కీచకుండు ము 
న్నున్నతెజంగు దప్పక సుఖోచిత శయ్యను నిద్రసేయ నీ 
కన్నుమొగుడ్డు నూజటకు. గారణ మెయ్యది? భీమసేన! మీ 
యన్నపరాక్రమంబు వలదన్న నొకో దయమాలితక్కటా!? 145 
ప్రతిపదార్థం: భీమసేన!= ఓ భీమసేనా!; నన్నున్‌+పరాభవించి= నన్ను 
అవమానించి; సదనంబునకున్‌= ఇంటికి; చని= వెళ్ళి; కీచకుండు; 
మున్ను+ఉన్న తెజంగు+తప్పక= ఇంతకు ముందున్న తీరు వదలక; 
సుఖ+ఉచితశయ్యను= మెత్తని పాన్సుపై; నిద్ర+చేయన్‌= హాయిగా నిద్రించగా; 
నీకన్నువుుగుడ్భు= నీవు నిద్రపోయే; ఊజటకున్‌= నిశ్చింతకు; 
కారణము+ఏ+అది?= కారణమేమి?; అక్కటా!= జొరా!; మీ+అన్న= 
ధర్మజుడు; పరా[క్రమంబు= సాహసం; వలదు+అన్నన్‌+ఒకో= వద్దన్నందువలన 
కాబోలు; దయమాలితి(వి)?= నాపై దయచూపటం మానావు? 
తాత్సర్యం: 'ఓ భీమసేనా! నన్ను అవమానించి కీచకుడు ఇంటికి వెళ్ళి హాయిగా 
ఇంతకుముందు వలె యథావిధిగా సుఖశయ్యపై నిద్రపోతుంటే, నీవు 
నిశ్చింతగా ని(ద్రపోవటానికి కారణ మేమిటి? అక్కటా! మీ అన్న ధర్మజుడు 


158 కీచక వధ 


నీవు సాహసం చూపించటానికి ఇది తగిన సమయం కాదని చెప్పటం వలన 
కాబోలు, నీవు నాపై దయచూపటం లేదు”. 


విశేషం: అలం: సంభావన. ప్రతిపదసార్ధకమైన ధ్వనిమయ రచన ఇది. తనను 
అవమానించి కూడా కీచకుడు ఎటువంటి ప్రతిఘటననుగాని, కీడునుగాని 
పొందకుండా సుఖశయ్యమీద ని(ద్రపోవటం (ద్రౌపది సహించలేకపోయింది. ఆమెకు 
పరాభవాన్ని వలన రాత్రి నిద్రపట్టలేదు. ఆమెను రక్షించవలసిన, శత్రువును 
శిక్షించవలసిన భీముడు మాత్రం నిశ్చింతగా నిద్రపోతున్నాడు. శత్రువును నిద్ర 
పోనిస్తున్నాడు. తనకొరకు మేల్కొని ఉండవలసిన భర్తలు నిశ్చింతగా నిద్రపోవటం, 
శత్రువు సుఖంగా ఉండటం అనే ఆ విపరీతస్థితిని చెప్పి అధిక్షేపిస్తూనే దానికి కారణాన్ని 
కూడా సంభావించింది. భీముడి నిశ్చింతకు కారణం ధర్మరాజు అతడి పరాక్రమాన్ని 
వారించటంగా ఊహించింది. ఇందులో భీముడిపై అధిక్షేపేమూ ఉన్నది; దానికి 
తగిన కారణం ఉండటం వలన సమర్థనీయమనే సాంత్వనమూ ఉన్నది. ద్రౌపది 
మాటలలో పృథక్పదత్వంతో కూడి శబ్దగుణ మాధుర్యమూ ఉన్నది. ఉక్తివైచిత్యంతో 
కూడిన అర్ధగుణమాధుర్యమూ ఉన్నది. పతిహృదయాన్ని తన కనుకూలంగా 
మార్చుకొనే నేర్పును మాధుర్య గుణ వ్యంజితం చేయటం సార్ధకం. (సంపా.) 


వ. అనుచు మంద మంద సంభాషణంబుల సంబోధించు పాంచాలి పాణి 
స్పర్మంబున మేలుకని “యిది యెవ్వ' రనవుడు? నే నను నమ్మానిని 
యెలుంగిలింగి భీమసేనుండు “యాజ్ఞసేని కీచకు దురాచరణంబు నాకు. 
బ్రకటించి వాని నిర్దింప నియోగించునదియై యరుగుదెంచెంగా వలయు; 
నత్తెజం గిత్తెజివ దాన చెప్పవిందు' నని తలంచి. 146 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; మంద మంద సంభాషణంబులన్‌= 
మెల్లమెల్లని మాటలతో; సంబోధించు= పిలిచే; పాంచాలి= ద్రౌపది యొక్క; 
పాణిస్పర్భంబునన్‌= చేతి తాకుడుకు; మేలుకని= నిద్రలేచి; ఇది ఎవ్వరు= 
ఎవరది?; అనవుడున్‌= అనగా; నేను= నేను (ద్రౌపదిని); అను+అ+మానిని= 
అనే (ద్రౌపది యొక్క; ఎలుంగు= గొంతు సవ్వడి; భీమసేనుండు= భీముడు; 


కీచక వధ 159 


ఎటింగి= గుర్తించి; యాజ్ఞసేని= (ద్రౌపది; కీచకు దురాచరణంబు= కీచకుడు 
చేసిన అవినీతి; నాకున్‌+ప్రకటించి= భీమునికి తెలియజెప్పి; వానిన్‌ నిర్దింపన్‌= 
కీచకుడిని చంపటానికి; నియోగించునది+ఐ= ్రేరేపించటానికై; అరుగు 
దెంచెన్‌+కావలయున్‌= వచ్చింది కాబోలు; ఆ+తెజంగు= ఆ పద్దతి; ఈ+ 
తెజవ=-ఈ ద్రౌపది; తాన్‌+అ= తానే; చెప్పన్‌విందున్‌= చెప్పగా వింటాను; 
అని తలంచి= అనిభావించి 

తాత్పర్యం: అని మెల్లమెల్లగా మాట్టాడుతూ చేతితో తాకగా ద్రౌపది స్పర్శకు 
భీముడు మేల్కొని, ఎవరు? అని అనగా, నేనని ద్రౌపది బదులు పలికింది. 
కీచకుడి దుష్టకార్యాలను తెలిపి వాటిని మట్టుపెట్టటానికి తనను 
'ప్రేరేపించటానికి వచ్చిందని భీముడు భావించాడు. ఆ సంగతి ఆమె నోటనే 
వినాలని అనుకొన్నాడు. 


విశేషం: లోక సహజమైన విషయాన్ని ఇక్కడ తిక్కన చూపాడు. రాత్రిపూట 
సహజంగా భార్యాభర్తలు ఒకరి గొంతు ఒకరు పోల్చుకొనగలరు. 'నేను' అంటే 
చాలు. ఫలానా ద్రౌపదిని అని చెప్పనక్కరలేదు. అదే మాట అన్నది ద్రౌపది. 


తే. “ఇంత ప్రొద్దేల యిచ్చోటి కేంగుదేరం। 
గారణం బేమి? యెవ్వరుంగానకుండు 
నట్లుగా.జనుదెంచితె యంబుజాక్షి !। 


యనిన నయ్యింతి యిట్లను నతని తోడ. 147 


ప్రతిపదార్దం: అంబుజాక్షి!= ఓ (ద్రౌపదీ!) ఇంత'ప్రొద్దు= ఇంత రాత్రివేళ; 
ఏల= ఎందుకు?; ఈ+చోటికిన్‌= ఇక్కడికి; ఏంగు+తేరన్‌= రావటానికి; 
కారణంబు+ఏమి?= కారణమేమి?; ఎవ్వరున్‌+కానకుండునట్టుగాన్‌= ఎవరూ 
చూడకుండా; చను+తెంచితె?= వచ్చావా? అనినన్‌= అని భీముడనగా; 
ఆ+ఇంతి= (ద్రౌపది; అతనితోడన్‌ ఇట్టు+అనున్‌= భీముడితో ఇట్టా 
అన్నది. 


160 కీచక వధ 


తాత్సర్యం: 'ఓ ద్రౌపదీ! ఇంత (ప్రొద్దుపోయిన తర్వాత ఇట్టా ఎందుకొచ్చావు? 
కారణమేమిటి? ఎవరూ చూడకుండా వచ్చావా? అని భీము డనగా (ద్రౌపది 
ఇట్టా పలికింది. 


నిశేషం: (ద్రౌపది రాకకు కారణం భీము డిదివరకే ఊహించాడు. కాని, ఆమె 
నోటనే వినాలని ఈ ప్రశ్నలు వేశాడు. నడిరేయి రాకకూ, రహస్య భాషణకూ 
ఏదో రహస్యమైన కారణమే ఉండాలి. అయితే ఆమెరాకగానీ, ఆమెమాటలుగానీ 
మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త వహించటం జరిగిందా? అని ప్రళ్నించి 
అజ్ఞాతవాస (వ్రత స్పృహను (ప్రకటించాడు భీముడు. (సంపాం 


చ. 'ఎటింగి యెటింగి నన్నడుగ నేమిటి? కప్పు డెలింగి యింతకు 
న్మజిచుట గల్లెనే, నది వినం బనిలే; దటుగాక యున్నరూ 
పెజింగియు నేన చెప్పవిన నిష్టము గల్గుట చాల లెస్స; య 
త్తెలంగెటింగించెదన్‌ వినుము తెల్లముగా మొదలింటినుండియున్‌. 148 


ప్రతిపదార్థం: ఎజింగి+ఎటింగి= తెలిసి తెలిసి; నన్నున్‌+అడుగన్‌+ఏమిటికిన్‌= 
నన్నడగటం దేనికి?; అప్పుడు= ఆ సమయంలో (కొలువు దగ్గర జరిగిన 
సంఘటన సందర్భంలో,); ఎటింగి= తెలిసి; ఇంతకున్‌+మజఅచుట= ఇంతలో 
మరచిపోవటం; కల్లెన్‌+ఏన్‌= జరిగివుంటే; అది వినన్‌+పనిలేదు= దానినిగూర్చి 
విన నవసరం లేదు; అటు+కాక= అట్టాకాక; ఉన్న రూపు+ఎజీ(౧గియున్‌= 
ఉన్నదంతా తెలిసి కూడా; నేను+అ చెప్పన్‌+వినన్‌= నేనే చెప్పగా వినాలని; 
ఇష్టము+కల్గుట= ఇష్టపడటం; చాల లెస్సు= చాలా బాగుంది; మొదలింటి 
నుండియున్‌= మొదటి నుండీ; ఆ తెజు(గు= ఆ ప్రకారం; తెల్లముగాన్‌= 
సవిస్తరంగా; ఎజీ6గించెదన్‌= వివరిస్తాను; వినుము= వినుము. 


తాత్పర్యం: 'భీమసేనా! తెలిసి తెలిసీ నీవు నన్ను ఎందు కడుగుతావు? 
కొలువులో జరిగింది చూశావుకదా! ఇంతలోనే మరిచిపోతే నేను చెప్పపనిలేదు. 
నీవు విన నవసరం లేదు. అట్టాకాక ఉన్నదంతా నా నోటితో వినాలని ఉంటే 
సరే, తేటతెల్లంగా చెప్పుతాను విను. 


కీచక వధ 161 


విశేషం: 1. ద్రౌపది వివేకవతి - భీముడు తెలిసి తెలిసి కావాలని అడుగుతున్నాడని 
పసిగట్టింది. ఆమె గడుసరి. సూర్యోదయ సమయాన కొలువులో తెలిసికొన్న 
సంగతిని చంద్రోదయ సమయానికి మరచిపోయేవారికి జ్ఞాపకం చేసి కూడా 
(ప్రయోజనం లేదులే అని ఎత్తిపొడిచింది. అది మరువరానిదని కూడా గూఢంగా 
హెచ్చరించింది. ద్రౌపది పరేంగితజ్ఞురాలు. ఎదుటివారి మనసును పసిగట్టగల 
సూక్ష్మబుద్ది కలది. అందువలననే తన నోట స్వయంగా వినాలనే కోరికతో భీము 
డడుగుతున్నట్టుగా నిశ్చయించి విషయం తెల్లమయ్యేటట్టు చెప్పనా రంభించింది. 


2. తెల్లమయ్యేటట్టు చెప్పటమంటే - జరిగిన కథలోని వివరాల జోలికి 
పోకుండా తాత్పర్యం బోధనపడేటట్టు, (ప్రధానాంశాలు వదలకుండా చెప్పటమన్న 
మాట. పునఃుకథనంలో ఈ కథాకథన శిల్పాన్ని తిక్కన ప్రయోగిస్తున్నాడని సూచన. 


3. విరాటుడి సభవద్ద (ద్రౌపదికి కీచకుడివలన కలిగిన అవమానం భీముడికి 
తెలుసుకాని, దాని వివరాలు తెలియవు. ఆ సన్నివేశమే భీముడిలో రౌద్రాగ్నిని 
'ప్రకోపింపచేసింది. దానిని ధర్మరాజు చల్చార్చాడు. ఆ కోపాన్ని మరల ్రజ్వలించ 
బడాలి. అందుకు (ద్రౌపదినోట కథనంతా భీముడు వినాలి. శత్రుకృత పరాభవ 
(శవణం- అందులోనూ అవమానిత అయిన అర్జాంగి చెప్పగా వినటం, భీముడిలో 
శత్రుసంహార సమర్థమైన రౌద్రోద్రేకానికి సమర్ధమైన కారణం కాగలదు. తిక్కన 
రసాభ్యుదయోల్లాస శిల్పంలో ఇదొక సంవిధానం. (సంపా.) 

చ. అధిపు మఅంది సింహబలు. డప్పకు మైక్కంగ వచ్చి నన్నున 
త్యధికమనోజ రాగ మతియై కనుంగొంచు. గడంగి యెన్నియేన్‌ 
విధముల(బల్కినాకు6 దన విన్నను వెల్లను జూపి చెప్పెమా 

నధన విహీనతం జెనకినం గడునేవము పుట్టి యయ్యెడన్‌. 149 


ప్రతిపదార్థం: అధిపుమణజంది= విరాటుని బావమరిది; సింహబలు.డు= 
కీచకుడు; అప్పకున్‌ మొక్కంగన్‌+వచ్చి= అక్కకు నమస్కరించడానికి వచ్చి; 
నన్నున్‌= ద్రౌపదిని; అతి+అధికమనోజరాగమతి+ఐ= ఎక్కువైన మన్మథావేశంతో; 
కను(గొంచున్‌= చూస్తూ; కడంగి= ప్రయత్నించి; ఎన్నియేన్‌ విధములన్‌+పల్కి= 


162 కీచక వధ 


ఎన్నో రకాలుగా మాట్టాడి; నాకున్‌= (ద్రౌపదికి; తన విన్ననువు= తన నేర్పరితనం; 
ఎల్లన్‌+చూపి= అంతా ప్రదర్శించి; చెప్పి= తననుగురించి తాను పొగడికొని; 
మానధనవిహీనతన్‌= సిగ్గులేకుండా; చెనకినన్‌= సమీపించగా; ఆ+ఎడన్‌= 
అక్కడ; కడున్‌+ఏవముపుట్టి= మిక్కిలి అసహ్యం కలిగి. 

తాత్పర్యం: ఓ భీమసేనా! విరాటుడి బావమరిది కీచకుడు తన అక్క సుదేష్షకు 
మొైక్కటానికి వచ్చి, నన్ను మదనావేశంతో చూస్తూ ఎన్నో రకాలుగా మాట్టాడి 
తన నేర్పరితనం చూపించి, పొగడికొని, సిగ్గులేకుండా నన్ను సమీపించాడు. 
అప్పుడు నాకు అసహ్యం కలిగింది. 

విశేషం: 1. ఉ.వి. సం. ప్రతిలో “చూచి చెప్పి” అని ఉన్నది. దానికంటె “చూపి 
చెప్పి” అనే పాఠం పొసగుతుంది. కాబట్టి ఇక్కడ [గ్రహించటమైనది. కీచక ప్రథమ 
సన్నివేశంలోని అంశాల నన్నింటిని బీరువోకుండా ఈ పద్యంలో సూచించింది. 
అవి- మదనాతిశయంతో చూడటం, ఎన్నో రకాలుగా విలాసంగా మాట్లాడటం, 
తన నేర్పరితనాన్ని చూపటం, పొగడుకొనటం. అంతటితో ఆగకుండా తాకటానికి 
దగ్గరికి రావటం-ఇవన్నీ మదనాతురుడు (ప్రదర్శించే చేష్టలే. వాటన్నిటిలో 
సిగ్గులేనితనం కనబడింది ద్రౌపదికి. అందువలన ఆమెకు ఏవగింపు కలిగింది. 
కీచకుడు మదనాతురుడైనా, ద్రౌపది అతడిపట్ట ఏవగింపు ప్రదర్శించిందని 
తాత్పర్యం. భీముడికి కీచకుడి వర్తనం కోపాన్నీ, ద్రౌపది వర్తనం సానుభూతినీ 
కలిగిస్తాయి. (సంపా) 


క. విడియం బలుక6గ వెండియు। 
నుడుగక కీచకుండు మన్మథోన్మాదము ద 
న్నడరిన న న్నడుగుటకుం। 
దొడరిన6గోపించి వానితో నిట్లంటిన్‌. 150 


ప్రతిపదార్హం: విడియన్‌= నన్ను వదలిపోయేటట్టు; పలుకంగన్‌= మాట్లాడగా; 
వెండియున్‌= మరల; ఉడుగక= వదలిపెట్టక; కీచకుండు; మన్మథ+ 


కీచక వధ 163 


ఉన్మాదము= మదనుని పిచ్చి; తన్నున్‌= కీచకుడిని; అడరినన్‌= అధికంగా 
ఆవహించగా; నన్నున్‌+ అడుగు టకున్‌= నన్ను కోరటానికి; తొడరినన్‌= 
ప్రయత్నించగా; కోపించి= కోపపడి; వానితోన్‌+ఇట్టు+ అంటిన్‌= ఆ కీచకుడితో 
ఇట్టా అన్నాను. 

తాత్పర్యం: అతడిని విదిలించినట్టు నేను మాట్లాడినా అతడు మత్తెక్కిన 
మదనావేశంతో నన్ను కామంతో కోరగా, వాడిమీద కోపించి నే నిట్లా అన్నాను. 


విశేషం: వెనుక పద్యంలో ద్రౌపది కీచకుడు మనోజరాగమతితో వ్యవహరించిన 
తీరు చెప్పింది. ఈ పద్యంలో మదనోన్మాదావస్ట్రను ప్రకటించిన విధం తెలిపింది. 
'అడుగుటి అనే క్రియకు తెలుగులో కామకేళికి పిలవటం అనే అర్ధం ఉంది. అది 
ఉన్మాదావస్ట్రకు చిహ్నంగా చెప్పింది. (సంపా 
శా. దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్సుర 

ద్లర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతు 

ల్లీర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలన్‌ వెసన్‌ గిట్టి గం 

ధర్వుల్‌ మానము. బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా! 151 


కీచకవధ ప్రయత్నం (ఈ పద్యానికి అర్ధ తాత్పర్యాలు 55వ పద్యం వద్ద ఇవ్వబడ్డాయి.) 


నిశీేషం: ఈ పద్యం కీచకుడిని బెదిరించటానికి అప్పుడు పలికింది. ఇప్పుడు 
కీచకుడి ముందు పాండవ (ప్రతాపాన్ని కీర్తించిన వద్ధతిని భీముడికి 
తెలియజెప్పటమే కాక, “ఇవ్లు నిను దోర్లీలన్‌ వెసన్‌గిట్టి. మానము బ్రాణముం 
గొనుట తథ్యం బెమ్మెయిన్‌ో అని తానన్న మాటలు నిజం చేయవలసిన అవసరం 
వచ్చిందని భీముడికి పరోక్షంగా సూచించటానికి అవే మాటలు తు-చ తప్పక 
పునరుక్తం చేయటం జరిగింది. ఇకముందు భీముడు కీచకవధప్రయత్నం చేస్తాడనీ, 
అందులో దుర్వార ఉద్యమం, బాహువిక్రమం, గర్యాంధ ్రతివీరనిర్మథన విద్యా 
ప్రదర్శనం అనే దశలు స్పురిస్తాయని ధ్వని. (సంపా.) 


164 కీచక వధ 


వ. అనిన విని వాండు గొన్ని ప్రల్లదంబులు పలికిన నేనునుం దత్కాలోచిత 


దా 
వచనం బులం ద్రోచిపుచ్చినం బోయె.; బదంపడి పాపాత్మయైన సుదేష్ట 
తనకు మదిరారసంబు దేరం గీచక నివాసంబునకు నన్నుం బనిచినం 
బోవుట కొడంబడక, యెన్ని సెప్పిన నన్నింటికి నన్ని సెప్పి నిర్ణంధించినం బెద్ద 
పెనంగ నొల్లక నా మనంబున నన్నెవ్వరికి నేమి సేయవచ్లు నని మీలావు 
నచ్చి సూతునింటికి సురకుం బోయిన. 152 


ప్రతిపదార్థం: అనినన్‌, విని= అనగా విని; వాండు= కీచకుడు; కొన్ని 
ప్రల్లదంబులు= కొన్ని వదరుబోతుమాటలు; పలికినన్‌=పలుకగా; నేనునున్‌= 
నేనుకూడా; తద్‌+కాలోచిత వచనంబులన్‌= ఆ సమయానికి తగిన మాటలతో; 
(త్రోచిపుచ్చినన్‌= త్రోసివేయగా; పోయెన్‌= పోయాడు; పదంపడి= మళ్ళీ; 
పాపాత్మ+ఐన= పాపిస్టిదైన; సుదేష్షు తనకున్‌; మదిరారసంబు= కలు; తేరన్‌= 
తీసికొనిరమ్మని; కీచక నివాసంబునకున్‌= కీచకుడి ఇంటికి; నన్నున్‌+పనిచినన్‌= 
నన్ను పంపగా; పోవుటకున్‌+ఒడంబడక= పోవటానికి ఇష్టపడక; ఎన్ని చెప్పినన్‌= 
ఎన్ని కారణాలు చెప్పినా; అన్నింటికిన్‌+అన్ని+చెప్పి= అన్నిటికీ అన్ని విధాల 
అడ్డంకులు చెప్పి; నిర్చంధించినన్‌= బలవంతం చేయగా; పెద్ద పెనంగన్‌= 
చాలాసేపు ఘర్షణపడటం; ఒల్లక= ఇష్టం లేక; నా మనంబునన్‌= నా మనస్సులో; 
నన్నున్‌+ ఎవ్వరికిన్‌+ఏమిచేయవచ్చున్‌+అని= నన్ను ఎవరేమి చేయగలరనే 
ధైర్యంతో; మీలావు నచ్చి= మీ బలంపై నమ్మకంతో; సూతుని+ఇంటికిన్‌= 
కీచకుడి ఇంటికి; సురకున్‌= కల్టుతేవటానికి; పోయినన్‌= పోవగా. 


తాత్పర్యం: కీచకుడు ఎన్నో రకాల వదరుబోతు మాటలు పలుకగా, నేను 
సమయో చితంగా మాట్టాడి త్రోసిపుచ్చాను. ఎట్టకేలకు అతడు మరలిపోయాడు. 
కాని, ఆ తరువాత పాపాత్మురాలైన ఆ సుదేష్ణ మాత్రం నన్ను కల్టు తెమ్మని 
యా బం ౮: 
కీచకుడి ఇంటికి పొమ్మని ఆజ్ఞాపించింది. నేను పోనని వాదించినా ఆమె 
వినలేదు. నే నెన్ని కారణాలు చెప్పినా, అన్నింటికీ ఆమె అడ్డంకులు చెప్పి 


కీచక వధ 165 


బలవంతపెట్టింది. ఎక్కువగా ఘర్షణ పడటం బాగుండదని తలచి, నా మదిలో 
మీ బలసంపన్నతపై ఉన్న నమ్మకంతో, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని 
నిశ్చయించుకొని కీచకుడి ఇంటికి కల్లు తెద్దామని వెళ్ళాను. 


క. కొన్నివెడమాట లాడుచు। 
నన్నునతండు చెట్టవట్టినం ద్రోచి వెసం 
జన్నవెనుకొనుటయును మీ; 
యున్నెడ కేనపుడు సంభ్రమోపేతగతిన్‌. 153 


ప్రతిపదార్దం: అతండు= కీచకుడు; కొన్ని వడమాటలు+ఆడుచున్‌= కొన్ని 
అసందర్భపు మాటలు పలుకుతూ; నన్నున్‌= (ద్రౌపదిని; చెట్ట+పట్టినన్‌= 
చేయిపట్టుకోగా; త్రోచి,వెసన్‌+ చన్నన్‌= తొలగద్రోసి వెళ్లగా; వెనుకొనుట 
యును= వెంబడించగా; మీ+ఉన్న+ ఎడకున్‌= మీరున్నచోటికి; సంభ్రమ+ 
ఉపేతగతిన్‌= వేగిరపాటుతో కూడిన నడకతో; ఏను+అపుడు= నేను (ద్రౌపది) 
అప్పుడు. 

తాత్పర్యం: కీచకుడు కొన్ని అసందర్భవు మాటలాడుతూ నన్ను 
చేయిపట్టుకొనపోగా, నేను వాడిని తొలగ(ద్రోసి పోసాగాను. వాడు నన్ను 
వెంబడించాడు. నే నప్పుడు వడివడిగా మీరున్న చోటికి. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


తే. పాజుతెంచిన నక్కులపాంసనుండు । 

గోప మడరంగ వెనుకన కూడముట్టె; 

నట యెజుంగుదు వీవు; మీ యన్న పెద్ద | 

తనము. జూచితి; వేమందు ననిలతనయ! 154 
ప్రతిపదార్థం: పాజుతెంచినన్‌= పరుగెత్తి రాగా; ఆ+కులపాంసనుండు= ఆ 


కుల(భ్రష్టుడు; కోపము+అడరంగన్‌= కోపం ఎక్కువకాగా; వెనుకన 
కూడముట్టైన్‌= వెంబడించి పట్టు కొన్నాడు; అట= అప్పటినుండి; 


166 కీచక వధ 


అనిలతనయ!= భీమా!; నీవు+ఎణుంగుదు(వు)= నీకు తెలుసు; మీ+అన్న= 
ధర్మజుడియొక్క; పెద్దతనము చూచితివి= గొప్పతనం చూచావు; 
ఏమందును?= ఇంక ఏమి చెప్పగలను? 


తాత్పర్యం: నే నట్లా పరుగెత్తి రాగా ఆ కులభ్రష్టుడైన కీచకుడు నన్ను 
వెంబడించి వచ్చి పట్టుకొన్నాడు. ఆ సభలో ఏం జరిగిందో నీకు తెలుసు. మీ 
అన్న ధర్మజుడు చూపిన పెద్దతనం చూచావు. ఇంక అంతకన్నా ఎక్కువ ఏమి 
చెప్పగలను? 


విశేషం: సభలో పెత్తనం నిర్వహించేవారు ఎట్లా ప్రవర్తిస్తారో, ధర్మానికి ఎట్టా 
విఘాతం కలుగుతుందో ద్రౌపది ఇక్కడ ఎత్తిపొడిచింది. 


ఉ. మీ సుభటత్వమున్‌ బలము మిన్నకపోవంగ దుస్ససేనుండ 
ట్లా సభలోన నన్‌ బటిచె; నంతియకాక జయద్రథుండు సం 
త్రాసభరంబు లేకనుచితం బొనరించిన. జెల్లిపోయె; నేం 
డీ సభికుల్‌ గనుంగొనంగ నిట్లయితిన్‌; వగ నాకు వింతయే! 155 


ప్రతిపదార్థం: మీ సుభటత్వమున్‌= మీ పరాక్రమమూ; బలమున్‌= శక్తీ 
మిన్నకపోవంగన్‌= వమ శ్రయిపోగా; దుస్ససేనుండు= దుళ్ళాసనుడు; అట్టు+ఆ 
సభలోనన్‌= ఆ విధంగా ఆ సభలో; నన్‌+పటీచెన్‌= నన్ను అవమానించాడు; 
అంతియకాక= అంతేకాక; జయ([ద్రథుండు= సైంధవుడు; సంత్రాసభరంబు 
లేక= ఎట్టి భయం లేకుండా; అనుచితంబు+ఒనరించినన్‌= ఉచితంకాని 
పనిచేయగా; చెల్లిపోయెన్‌= చెల్లుబాటు అయింది; నేడ= ఈ రోజు; ఈ 
సభికుల్‌= విరాటుడి కొలువులో సభ్యులు(జూదరులని); కనుంగొనంగన్‌= 
చూడగా; ఇట్టు+అయితిన్‌= ఈ విధంగా అయ్యాను; నాకున్‌= (ద్రౌపదికి; 
వగ= దుఃఖం; వింతయే!= (క్రొత్తగాదు కదా! 

తాత్పర్యం: మీ బలపరా[క్రమాలు వమ్మయిపోయాయా అన్నట్టు ధృతరా'స్త్రుడి 
కొలువులో దుశ్ళాసనుడు నన్ను అవమానించాడు. అంతేకాక, సైంధవుడు నన్ను 


కీచక వధ 167 


నిర్భయంగా అట్లా తీసికొని పోయి అనుచితం చేసినా చెల్లిపోయింది. ఈనాడు 
విరాటుడి కొలువులో సభాసదులందరూ చూస్తూ ఉండగా వీడు ఈ విధంగా 
చేశాడు. అయినా మిమ్ములను అనుకొని ప్రయోజనం లేదు. దుఃఖపడటం 
నాకీనాడు (క్రొత్తగాదుగదా!. 

విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ద్రౌపది జన్మించినదాది కష్టాల ననుభవిస్తున్నది. 
పాండవపల్ని అయినది మొదలు ఆవుకు కడగండ్డు చుట్టుముట్టాయి. 
దుశ్తాసనుడు నిండు కొలువులో వ(స్త్రాపహరణ ప్రయత్నం చేశాడు. భర్తలంతా 
చూస్తూ నిలుచుండిపోయారు. కృష్ణుడు రక్షించాడు. వనవాసకాలంలో సైంధవుడు 
(ద్రౌపదిని నిర్భయంగా తీసికొని వెళ్ళాడు. పాండవులు విడిపించుకొని వచ్చారు. 
ఇన్ని అవమానాలకు తలదన్నేటట్టు ఈనాడు నీచకీచకుడు భర్తలూ, సభ్యులూ 
చూస్తుండగా తన్నాడు. కాని, పాండవులు అజ్ఞాతవాస భయంతో సభలో ఏమీ 
చేయలేకపోయారు. 'వగనాకు వింతయే” - అనే సామాన్యాంశంచేత విశేషాంశం 
సమర్థించబడింది. కాబట్టి అర్జాంతరన్యాసాలంకారం. 


ఆ. అకట! యాండుకూయు నాలకూయును లాంతి । 

వారికైన నరయవలయు ననిన 

నన్ను.గీచకుండు దన్నంగ నెట్టులు। 

సూడ నేర్చె ధర్మసూనుం డపుడు.” 156 
ప్రతిపదార్దం: అకట!= అయ్యో!; ఆండుకూయున్‌= ఆడదాని ఏడుపును; 
ఆలకూయును= ఆవుల అరుపును; లాతివారికైనన్‌= పరులకైనా? అరయన్‌+ 
వలయు+అనినన్‌= గమనించి రక్షించాలి అని లోకంలో ప్రసిద్ధి ఉండగా; 
నన్నున్‌= (ద్రౌపదిని; కీచకుండు+ అపుడు= అప్పుడు కీచకుడు; తన్నంగన్‌= 
తన్నగా; ధర్మసూనుండు= ధర్మజుడు; ఎట్టులు+ చూడన్‌నేర్చెన్‌?= ఎట్లా 
చూడగలిగాడు? 
తాత్సర్యం: స్రీరోదనాన్నీ, గోమాత అరుపునూ విన్నప్పుడు పరాయివారైనా 
వారిని పట్టించుకొని రక్షించటం లోకపరిపాటి. అట్టాంటిది ఆ సభలో కీచకుడు 
నన్ను తన్నగా చూచి ధర్మజుడు చూస్తూ ఎట్లా ఉండిపోయాడు?” 


168 కీచక వధ 


విశేషం: భర్తల సమక్షంలో అవమానాన్ని పలుమార్చు పొందటం భరించరానిదిగా 
ఉన్నదని (ద్రౌపది భావం. 


వ. అనిన విని యతం డిట్లనియె. 157 
తాత్పర్యం: ఆ మాటలు విని భీము డిట్టా అన్నాడు. 


ఉ. 'కీచకుండట్లు మీందు పరికింపక నిన్ను.బరాభవింపంగాం 
జూచి మహోగ్రకోప వివశుండగు నన్నును జూచి ధైర్యహే 
మాచలుండైన ధర్మసుతు6. డమ్మెయి వారణ సేయకున్ననే 
నీచత వాని మత్స్వవిభునిం బరివారము నుగ్గు సేసినన్‌. 158 


ప్రతిపదార్థం: కీచకుండు; అట్టు మీందు పరికింపక= ఆ విధంగా [క్రిందుమీదులు 
చూడక; నిన్ను పరాభవింపంగాన్‌+చూచి= (ద్రౌపది నవమానించటం చూచి; 
మహా+ఉ(గ్ర కోపవివశుండు+అగు= అధికమైన కోపావేశంతో ఉన్న; 
నన్నును+చూచి= భీముడిని చూచి; ధైర్యహేమ+అచలుండు+ఐన= ధైర్యంలో 
మేరుపర్వత సమానుడైన; ధర్మసుతుండు= ధర్మరాజు; ఆ+మెయిన్‌= ఆ 
విధంగా; వారణచేయక+ఉన్నన్‌= నివారించనిచో; నేన్‌= భీముడు; నీచతన్‌= 
హీనంగా; వానిన్‌= కీచకుడినీ; మత్య్యవిభునిన్‌= విరాటుడినీ; పరివారమున్‌= 
సేనలనూ; నుగ్గుచేసినన్‌= మట్టు పెట్టినట్లయితే. 

తాత్పర్యం: "కీచకుడు క్రిందు మీదులు చూడకుండా ఆ విధంగా నిన్ను 
పరాభవించటం చూచి కోపావేశంతో ఒడలు తెలియని నన్ను చూచి, ధైర్యంలో 
మేరుపర్వత సమానుడైన ధర్మజుడు నన్ను అడ్డుపెట్టకపోతే కీచకుడిని, 
విరాటుడిని, అతని సేనలను నేను మట్టు పెట్టి ఉండేవాడిని. 


విశేషం: ధర్మరాజును నిర్ణయుడిగా చిత్రించింది ద్రౌపది. అది పరిభవ వేదన 
వలననే కావచ్చును. 'మీ అన్న పెద్దతనము”* అని ఎత్తిపొడిచింది. దానికి భీము 
డిచ్చిన సమాధాన మిది. భార్యను పరిభవించిన కీచకుడిని ఒకవైపు చూచాడు 
ధర్మరాజు, ఆ దృశ్యాన్ని చూచి మహో[గ్రకోపవివశుడైన భీముడిని మరొక వైపు 


కీచక వధ 169 


చూచాడు. మొదటి దృశ్యం చూచి భీముడివలె ధర్మజుడూ కోపావేశంతో 

విజృంభించి ఉండాలి. భీముడి ఆవేశాన్ని చూచి అభినందించిఉండాలి. కాని, 

అతడు మేరుపర్వతంవలె పిరచిత్తుడై ఉండిపోయాడు. 'సైర్యాన్ని పర్వతంతో పోల్చి 
యణ అాతియు= 63 

చెప్పటం కవిసమయం. పర్వతాలలో శ్రేష్టమైనది మేరుపర్వతం కాబట్టి ధీరులలో 

అగ్రగణ్యుడు ధర్మజుడని భీముడి భావం. (సంపా) 


వు ఆసంరంభంబున సమయబంగంబుగా జనంబులు మనల 
నెలింగిరయేని 159 


ప్రతిపదార్దం: ఆ సంరంభంబునన్‌= ఆ సంక్షోభంలో; సమయభంగంబు+ 
కాన్‌= అజ్ఞాత వాస ప్రతిజ్ఞ చెడిపోగా; జనంబులు= లోకులు; మనలన్‌+ 
ఎజింగిరి+అ+ఏని= మనలను కనిపెడితే. 
తాత్పర్యం: ఆ ఉద్రిక్త పరిస్థితిలో అజ్ఞాతవాస ప్రతిజ్ఞావాస ప్రతిజ్ఞాపాలన 
వమ్మయిపోయి, లోకులు మనలను గుర్తిస్తే, (తరువాతి పద్యంతో అన్వయం). 
క. ముందటి భంగిన కానల। 

యందుజరింపంగ వలదె? యది నీవును నే 

నుం దెచ్చిన యాపదగా। 

నిందింపరె యెల్లవారు నీరజనయనా! 160 


ప్రతిపదార్దం: నీరజనయనా!= పద్మాక్షీ ద్రౌపదీ! ముందటిభంగిన్‌+అ= 
ఇంతకుముందు వలెనే; కానల+అందున్‌= అరణ్యాలలో; చరింపంగవలదె!= 
తిరగాలికదా!; అది= ఆ స్థితి; నీవును నేనున్‌= నీవూ నేనూ; తెచ్చిన= తెచ్చిపెట్టిన; 
ఆపదకాన్‌= ఇబ్బందిగా; ఎల్లవారు= అందరూ; నిందింపరు+ఎ?= 
ఆడిపోసుకోరా? 

తాత్పర్యం: ఓ (ద్రౌపదీ! అట్టా చేసి ఉంటే ఇంతకు ముందువలె మళ్ళీ 
అరణ్యవాసం చేయవలసి వచ్చేది. అది నీవూ నేనూ కలిసి కల్పించిన ఆపదగా 
జనులందరూ నిందించరా? 


170 కీచక వధ 


నిశీేషం: పంచపాండవులలో భీముడు ఉద్దతుడు. అతడి వలన ఏదో ఒక ఆపద 
వస్తుందని లోకులు అనుకొనటం పరిపాటి. మాటపడకుండా చూచుకొనాలని 
భీముడి తపన. 


వ. కావున సత్యవ్రత నిష్టుండగు యుధిష్టిరుండు పొగడ్తకుం దగువా 
డుగాని దూజువడ నర్హుండుగాం డని వెండియు నిట్లనియె. 161 

ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; సత్యవ్రత నిష్టుండు+అగు= ఆడిన 
మాటకు కట్టుబడి ఉండే; యుధిస్టిరుండు= ధర్మరాజు; పొగడ్తకున్‌= ప్రశంసకు; 
తగువాండు+కాని= అర్హుడే కాని; దూజు+పడన్‌= నింద పడటానికి; 
అర్హుండు+కాండు= తగడు; అని వెండియున్‌= అని మరల; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 

తాత్పర్యం: ఆడిన మాటలకు లోబడి ఉండే స్వభావం గల ధర్మరాజు ప్రశంసా 
పాత్రుడేకాని, నిందార్హుడు కాడు” అని భీముడు మరల ఇట్టా అంటున్నాడు. 
నిశేషం: ధర్మరాజు వర్తనానికి మూలకారణం అతడి సత్యవ్రత నిష్టయే అని 
భీముడి వ్యాఖ్య. (సంపాం 


క. 'పరిభవకరుండగు కీచకు.। 
బరిమార్దుట యిపుడు గడవంబడియెనె? యిమ్మె 
దురపిల్ల నేల? వ్రేల్మిడిం | 
బొరిగొని నీ మనము కలంక పుత్తులతాంగీ! 162 


ప్రతిపదార్దం: లతాంగీ!= తీగవంటి కోమలమైన శరీరం కలదానా, (ద్రౌపదీ!) 
పరిభవకరుండు+అగు= అవమానం కలిగించిన; కీచకున్‌= కీచకుడిని; 
పరిమార్చుట= చంపటం; ఇపుడు= ఇప్పుడు; కడవన్‌+పడియెనె?= 
దాటిపోయిందా?; ఈ+మెయిన్‌= ఈ విధంగా; దురపిల్లన్‌+ఏల?= బాధపడట 
మెందుకు?; వ్రేల్మిడిన్‌= వెంటనే; పొరిగొని= చంపి; నీ మనము= నీ 
మనస్సులోని; కలంకపుత్తున్‌= దుఃఖాన్ని పోగొట్టుతాను. 


కీచక వధ 171 


తాత్పర్యం: ద్రౌపదీ! నిన్ను అవమానించిన కీచకుడిని మట్టుపెట్టటం 
ఇప్పటికైనా మించిపోలేదు. ఈ విధంగా నీవు బాధపడ నవసరం లేదు. నేను 
వెంటనే వాడిని చంపి నీ మనస్సులోని చింతను పోగొట్టుతాను. 


నిశేషం: ఓదార్పు మాటలు చెప్పటంలో ఇట్లా సహజంగా జరుగుతుంది. ఇప్పు 
డేం మించిపోయింది? రెండు నిమిషాలలో నీ పని పూర్తి చేస్తానంటే 
ఎదుటివారికి ఊరట కలుగుతుంది. భీము డదే చేశాడు. 


వ. మనల నెవ్వరు నెజటుంగకుండునట్టి తెజంగు తలపోయవలయు.గాక, 
పగతుని భంజించుట యెంతపని? యనిన విని యా మానిని యిట్లనియె. 163 


ప్రతిపదార్హం: మనలను= పాండవులను; ఎవ్వరున్‌+ఎయిగక+ఉండు+అట్టి= 
ఎవ్వరూ గుర్తుపట్టని; తెఅంగు= ఉపాయం; తలపోయవలయున్‌+కాక= 
ఆలోచించాలిగాని; పగతునిన్‌= శత్రువును; భంబించుట= చంపటం; 
ఎంతపని?= సులభమే; అనినన్‌; విని; ఆ మానిని= (ద్రౌపది. 


తాత్పర్యం: మనలను లోకులు గుర్తించని రీతిలో ఉపాయం ఆలోచించాలి 
కాని, శత్రువును మట్టుపెట్టటం ఒక లెక్కలోనిది కాదు” అని భీముడు పలుకగా 
(ద్రౌపది ఇట్టా అన్నది. 
క. 'గొంతికి నంత వెజఖవ, మీ। 

కంత వెజవ, దైవమునకు నంత వెజవ, న 

త్యంత కలుషాత్మ విరటుని। 

కాంతకు నే వెజతుంబనులు గావించునెడన్‌. 164 


ప్రతిపదార్థం: ఏన్‌= నేను; గొంతికిన్‌= కుంతికి, అత్తగారికి; అంత వెజవన్‌= 
అంత భయపడను; మోకున్‌+అంత వెణవన్‌= పతులైన మిమ్ములను చూచి 
భయపడను; దైవమునకున్‌+అంత వెటువన్‌= దేవుడికి కూడా అంత 
భయపడను; అతి+ అంతకలుషాత్మ= మిక్కిలి నీచస్వభావురాలైన; విరటుని 
కాంతకున్‌= సుదేష్షకు; పనులు కావించు+ఎడన్‌= సేవలు చేసేటప్పుడు; 
వెజుతున్‌= నేను భయపడతాను. 


172 కీచక వధ 


తాత్పర్యం: 'నా జీవితంలో నేను అత్తగారైన కుంతికి భయపడలేదు. పతులైన 
మీకు భయపడలేదు. చివరకు ఆ దైవానికి కూడా భయపడలేదు. కాని, 
దురాత్మురాలైన సుదేష్టకు సేవలు చేస్తూ అమితంగా భయపడుతున్నాను. 
విశేషం: అత్తకు, పతులకు, దైవానికి కూడా భయపడవలసిన అవసరం రాలేదు. 
కాని, ఈనాడు సుదేష్ష కొలువు భయంకరమని భావన. 


చ. కినుకకు జాల కెంతయును గీడ్పడి నా పడుపాటులెల్ల వ 
మ్మునంగలయంగ నిట్టు లొక మూర్చునిచే. దుదింబోయి కోలుపో 
యెనె యభిమానమ న్వగపు నేడ్తెజ డెందము కొందలంబుంబొం 
దిన ధృతి మాలి యేం బలికితిం దగవెల్ల నెజిందియుండియున్‌.1 65 


ప్రతివదార్దం: కినుకకున్‌+చాలక= కోపగించటానికి అవకాశం లేక; 
ఎంతయును+కీడ్పడి= ఎన్నో అవమానాలు భరించి; నా పడుపాటులు+ఎల్లన్‌= 
నేను అనుభవించిన కష్టాలన్నీ; వమ్మునన్‌+కలయంగన్‌= వ్యర్థమైపోగా; 
తుదిన్‌+పోయి= చివరకు పోయి పోయి; ఇట్టులు+ఒక= ఈ విధంగా ఒక; 
మూర్చునిచేన్‌= నీచుడైన కీచకుడిచేత; అభిమానము= పరువు; కోలుపోయెనె?= 
నశించిందా? అను, వగపు= అనే దుఃఖంయొక్క; ఏడ్పెజన్‌= అతిశయంతో; 
డెందము= హృదయం; కొందలంబున్‌+పొందినన్‌= కలత చెందగా; 
ధృతిమాలి= ధైర్యాన్ని కోల్పోయి; తగవు+ఎల్లన్‌= న్యాయమంతా; ఎటీంగి+ 
ఉండియున్‌= తెలిసికూడా; ఏన్‌+పలికితిన్‌= నేను మాట్లాడాను. 


తాత్సర్యం: కోపతాపాలు తెలుపుకొనే వీలు లేక ఎన్నో అవమానాలను భరించి 
నేను పడే పాట్టన్నీ వ్యర్థమైపోగా, చివరకు మూర్చుడైన ఈ కీచకుడి వలన 
ఆత్మగౌరవం కోల్పోవలని వచ్చిం దనే దుఃఖంతో మంచీ చెడూ 
తెలిసినదానినైనా మనసు కలత చెందటం చేత ఇట్లా అన్నానుగాని, ధర్మరాజు 
గొప్పతనం తెలియనిదానిని కాను. 


కీచక వధ 173 


విశేషం: ఆత్మగౌరవం కోల్పోయే అవమానం కలిగినప్పుడు ఎంతటి వివేకవంతు 
లైనా విజ్ఞతను కోల్పోయి మాట్టాడటం సహజం. అయితే, ఉత్తములు తమ 
పొరపాటు తెలిసికొని వెంటనే తమను తాము సరిదిద్దుకొంటారు. (ద్రౌపది దానికి 


ఉదాహరణం.(సంపా.) 

ద్రౌపది భీమునితో ధర్మరాజు నహిమ చెప్పుట (సం.4-17-15) 
న. ఇట్టిద కాని సమస్త జనస్తవనీయుండగు పాండవాగ్రజు నిక్కంబ 
నిందించినదానం గా'నని పలికి మజియును. 166 
ప్రతిపదార్థం: ఇట్టిది+అకాని= అంతేకాని; సమస్త జనస్తవనీయుండు+అగు= 
జను లందరిచేతా ప్రశంసించబడే; పాండవ+అ(గ్రజున్‌= ధర్మరాజును; 


నిక్కంబు+అ= నిజంగా; నిందించిన దానన్‌+కాను= నిందించలేదు; అని 
పలికి; మజియును. 


తాత్పర్యం: ఇంతేకాని, జనులందరి చేత కీర్తించబడే ధర్మరాజును నిజంగా 
నిందించే దానిని కాను” అని పలికి ఇంకా ఇట్టా అన్నది. 
క. “ధర్మతనూభవు సంతత । 

ధర్మనిరతి మనము బ్రదుకం దలంచుట యరుదే? 


నిర్మలు(.డగు నాతని స। 
తృర్మంబున. గాదె బ్రదుకు ధాత్రికి నెల్లన్‌. 167 


ప్రతిపదార్దం: ధర్మతనూభవు= ధర్మరాజు యొక్క; సంతతధర్మనిరతిన్‌= 
నిత్యధర్మ దీక్షచేత; మనము= పాండవులు; బ్రదుకన్‌+తలంచయట= బ్రతకాలను 
కొనటం; అరుదే!= అబ్బురమా?; నిర్మలుండు+అగు= నిష్కల్మషుడైన; ఆతని 
సత్కర్మంబునన్‌+కాదె= ఆయన మంచి పనుల వలననేకదా; ధాత్రికిన్‌+ఎల్లన్‌= 
లోకానికంతా; బ్రతుకుకాదె?= మనుగడకదా!. 


తాత్పర్యం: 'ఆ ధర్మరాజు ధర్మదీక్షవలన సమస్త జగత్తు రక్షించబడుతున్నది. 
ఆ ధర్మం వలనే పాండవులమైన మనం బ్రతకాలనుకొనటం సహజమే కదా! 


174 కీచక వధ 


విశేషం: విశ్వాన్ని ధరించేది ధర్మం. ఆ ధర్మమే మూర్తికట్టినవాడు ధర్మరాజు. 
(ప్రపంచమే అతడి ధర్మనిరతితో బ్రతుకుతూ ఉంటే పాండవులు కూడా ఆ ధర్మ 
ప్రభావంతోనే బ్రతుకుతున్నా రనటంలో ఆశ్చర్య మేముంది? (సంపా.) 


సీ. చనునె వేటొకని కజాతశత్రుండను | 
పేర దిగ్విజయంబు పెంపు దాల్ప? 
రాజసూయ మహాధ్వరము. గోరి చేయంగ6 | 
దీరునే పెఅధరిత్రీపతులకు? 
ధర్మైకనిరతు6 డాతం డొక్కరుండ చూవె। 
యనం.జన నొరులకు నలవి యగునె? 
నిత్యవ్రతంబుగా సత్యంబు పాటింప। 
వచ్చునె యొరుల కెవ్వరికి నైన? 


తే. నయ్యుధిష్టిరు గాంభీర్య మతనిధైర్య। 
మరయ నొండెడంగలుగునె? యతండు కీర్తి 
ధరుండు కరుణోత్తరుండు మహీసుర సమృద్ది । 
కరుడు నిజవంశకరు. డుపకారపరుండు. 168 


ప్రతిపదార్దం: అజాతశత్రుండు+అనుపేరన్‌= పుట్టని శత్రువులు కలవాడు 
అనే పేరుతో; దిగ్యిజయంబు= అన్ని దిక్కులను జయించి; పెంపు+తాల్పన్‌= 
అతిశయించటం; వేజు+ఒకనికిన్‌= మరొకరికి; చనునె?= సాధ్యమా?; 
రాజసూయ మహా+అధ్వరము= రాజసూయం అనే గొప్ప యజ్ఞాన్ని; పెజ 
ధరి(త్రీపతులకున్‌= ఇతర రాజులకు; కోరి చేయంగన్‌= కావాలని చేయటానికి; 
తీరునే?= వీలుపడుతుందా? ధర్మ+ఏకనిరతుండు= ధర్మదీక్షకలవాడు; 
ఆతండు+ఒక్కరుండు+అ చూవె= ఆయన ఒక్కడేకదా; అనన్‌+*చనన్‌= 
అనటానికి; ఒరులకున్‌= ఇతరులకు; అలవి+అగునె?= సాధ్యపడుతుందా?; 


కీచక వధ 175 


నిత్యవ్రతం బుకాన్‌= అనుదినం దీక్షగా; సత్యంబు= సత్యాన్ని; ఎవ్వరికిన్‌+ 
ఐనన్‌= ఎవరికైనా; ఒరులకున్‌= ఇతరులకు; పాటింపవచ్చునె?= పాలించ 
సాధ్యమా; ఆ+యుధిస్టిరు గాంభీర్యము= ఆ ధర్మజుడి గంభీరస్వభావం; అతని 
ధైర్యము= ఆయన సాహసం; అరయన్‌= చూడగా; ఒండు+ఎడన్‌+ కలుగునె?= 
మరొకచోట ఉంటుందా?; అతండు కీర్తిధరుండు= అతడు ఖ్యాతిని చక్కగా 
ధరించినవాడు; కరుణా+ఉత్తరుండు= దయా గుణంచేత (శ్రేష్టుడు; మహీసుర 
సమృద్ధికరుండు= బ్రాహ్మణులకు సంపదను కలిగించే వాడు; నిజవంశకరు( 
డు= తన వంశానికి కీర్తి తెచ్చేవాడు; ఉపకార పరుండు= ఉపకారం చేసేవాడు. 


తాత్పర్యం: అజాతశత్రుడనే బిరుదం కలిగి ఉండి కూడా దిగ్విజయం చేసి 
కీర్తికక్కటం ధర్మరాజుకు తప్ప వేరొకరికి సాధ్యమౌతుందా? రాజసూయ 
మహాయజ్ఞాన్ని కోరి నిర్విఘ్నంగా నిర్వహించటం మిగిలిన భూపతులకు 
శక్యమౌతుందా? ధర్మాచార పరాయణుడని కీర్తించటానికి అత డొక్కడే 
తగినవాడుకాని, ఇతరుల కది వీలవుతుందా? సత్యవ్రతాన్ని నిత్యంగా 
పాటించటం అతడివలె ఇతరుల కెవ్వరికైనా సాధ్యమౌతుందా? ఆ 
ధర్మరాజుకున్న గాంభీర్యం, ధైర్యం మరొకరిలో ఎక్కడైనా కానవస్తాయా? అతడు 
యశస్వి, కరుణామయుడు, బ్రాహ్మణ హితకరుడు, చంద్రవంశకీర్తికరుడు, 
ఉపకారపరుడు. 


నిశేషం: అలం: ఉదాత్తం. ఎత్తుగీతిలో ధీరోదాత్త నాయక లక్షణాలు 
పేర్కొనబడ్డాయి. సీసపద్య పాదాలలో ఉదాత్త నాయకులందరిలో శశ్రేష్టుడైన 

య నక. స్‌ు 
మహానాయకుడి లక్షణాలు చెప్పబడ్డాయి. ధీరుడంటే కష్టాలను సహించేవాడు. 
ఉదాత్తుడంటే తనను తాను పొగడుకొనని వాడు. దయామయుడు. 
హర్షశోకాదులచేత అభిభూతుడు కానివాడు. అంతేకాక గంభీరుడు, మహాసత్తుడు, 
దృఢ(వ్రతుడు, గూఢమానము కలవాడని లాక్షణికులు చెప్పారు. ఈ లక్షణాలన్నీ 
ఎత్తుగీతిలో ప్రస్తావించబడ్డాయి. ఈ లక్షణాలన్నీ ధర్మరాజు చరిత్రలో సంభవిల్లిన 


176 కీచక వధ 


నాలుగు విలక్షణాంశాలలో ధ్వనించబడుతున్నాయి. దిగ్విజయం చేసి కూడా 
అజాతశత్రు వనిపించుకొన్న మహాసత్తుడు. రాజసూయం చేయటం వలన వచ్చే 
ఫలితాలను గురించి తెలిసి కూడా పితృతృప్తి కొరకు సాహసంతో చేసిన ధీరుడు. 
ధర్మాచరణం వలన కలిగే కష్టనిష్టురాలను ఎదురొడ్డి నిలిచిన గంభీరుడు. 
సత్యవ్రతాన్ని నిత్యంగా పాటించటం వలన ఎన్ని ఆపదలు వచ్చినా ఆ (వ్రతాన్ని 
వీడని దృఢవ్రతుడు - ఆయా గుణాలలో అతడికంటె ఘనుడు మరొక్కడు 
లేడని అతడి జౌదాత్త్యాన్ని ఉదాత్తాలంకారంలో చెప్పటం సార్ధకం. (సంపా.) 


క. కలిమికి నొప్పగు నీండియు, | 
బలిమికి.దొడవైన యట్టి బలంగమునై లో 
కులచిత్తములకు వ్రేంగగు। 
కొలది మన న్గొంతి పెద్దకొడుకున కమరున్‌. 169 


ప్రతిపదార్దం: కలిమికిన్‌= సంపదకు; ఒప్పు+అగు= తగిన; ఈంగియున్‌= 
దానగుణమూ; బలిమికిన్‌= బలానికి; తొడవు+ఐన+ అట్టి= అలంకారప్రాయ 
మయిన; బల/మున్‌+ఐ= పరివారం కలవాడై; లోకుల చిత్తములకున్‌= జనుల 
హృదయాలకు; వ్రేయు+అగు కొలందిన్‌= అబ్బురమైన (పట్టనంత) పరిమితిచేత; 
మనన్‌= (ప్రవర్తించటానికి; గొంతి పెద్దకొడుకునకున్‌= ధర్మరాజునకు; 
అమరున్‌= సాధ్యపడుతుంది. 

తాత్పర్యం: తనకున్న సంపదకు తగినట్టుగా దానం చేస్తూ, శౌర్యానికి తగ్గట్టు 
సహాయ సంపత్తులూ బలగమూ కలిగి లోకుల హృదయాలు పట్టనంతగా 
ఆనందం కలిగించే ప్రవర్తన కొనసాగించటం ఆ ధర్మరాజుకే చెల్లింది. 


విశేషం: ధనం దానం వలన ఫలిస్తుంది. శౌర్యం సహాయ సంపత్తులతో 
'ప్రకాశిన్తుంది. ఆ రెండింటినీ సాధించిన రాజులు (ప్రజల హృదయాలను 
చూరగొంటారు. ధర్మరాజు అటువంటివారిలో అగ్రగణ్యుడు. (సంపా) 


కీచక వధ 177 


రూ 


ఎవ్వని వాకిట నిభమదపంకంబు। 
రాజభూషణ రజోరాజి నడంగు; 
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు | 
నొజ్జయై వినయంబు నొజపు6. గఅిపు; 
నెవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి। 
మానిత సంపద లీనుచుండు; 
నెవ్వని గుణలత లేడు వారాసుల | 
కడపటి కొండపై(గలయంబ్రాంకు; 


తే. నతండు భూరిప్రతాప మహాప్రదీప। 
దూర విఘటిత గర్వాంధకారవైరి 
వీర కోటీరమణి ఘృివేష్టితాంఫ్రి ; 


తలుండు కేవల మర్మ్యుడె ధర్మసుతుండు! 170 


ప్రతిపదార్థం: ఇభమద పంకంబు= ఏనుగుల మదజలం వలన నేల తడిసి 
ఏర్పడిన బురద; ఎవ్వని వాకిటన్‌= ఎవరి వాకిటి ముందు; రాజభూషణ= 
రాజులయొక్క అలంకారాల రాపిడివలన రాలిన; రజోరాబిన్‌= దుమ్ము 
సముదాయంచేత; అడంగున్‌= అణగుతుందో; ఎల్లలోకములకున్‌= సమస్త 
లోకాలకు; ఎవ్వని చారిత్రము= ఎవని నడవడి; ఒజ్జ+ఐ= గురుత్వం వహించి; 
వినయంబున్‌+ఒజపున్‌= వినయంయొక్క పద్దతిని; కజపున్‌= నేర్పుతుందో; 
ఎవ్వని కడకంటన్‌= ఎవరి కనుకొనలలో; నివ్వటిల్లైడుచూడ్కి= ప్రసరించే చూపు; 
మానితసంపదలు= అధిక సంపదలు; ఈనుచుండున్‌= కలిగిస్తూ ఉంటుందో; 
ఎవ్వని గుణలతలు= ఎవరి గుణాలనే తీగలు; ఏడువారాసుల= ఏడు 
సముద్రాల; కడపటికొండ పైన్‌= చివరనున్న చక్రవాళ పర్వతం పై; కలయన్‌+ప్రాం 
కున్‌= బాగా అల్టుకొంటుందో; అతండు= ఆయన; భూరిప్రతాప= గొప్ప 


178 కీచక వధ 


పరాక్రమమనే; మహాప్రదీప= గొప్పదీపంచేత; దూరవిఘటిత= దూరంగా 
పారదోలబడిన; గర్యాంధకార= గర్వమనే చీకటి కల; వైరివీర= శత్రురాజుల; 
కోటీర= కిరీటాలలో; మణిఘృణి= రత్నకాంతులచేత; వేష్టిత= చుట్టబడిన; 
అంఘ్రితలు.డు= పాదాలు (అడుగులు) కలవాడు; ధర్మసుతుండ:= ధర్మజుడు; 
కేవల మర్ష్యుండె?= సామాన్య మానవుడా? (కాదని భావం). 


తాతృర్యం: ఎవరి ముంగిట్లో మదపుటేనుగుల శరీరాలనుండి కారే 
మదజలధారలవలన ఏర్పడిన బురదను ఆయనను సేవించటానికి వచ్చే 
మహారాజుల అలంకారాల ఒరపిడివలన రాలిన ధూళి రాబిఅనే దుమ్ము 
అణచివేస్తుందో అట్టి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి ఉత్తమ ప్రవర్తన 
లోకాల కన్నింటికీ ఆదర్శమై (గురువై) వినయ వర్తనానికి ఒరవడి పెట్టుతుందో 
అట్టి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి కటాక్ష వీక్షణం గొప్ప సంపదలను 
కలుగజేస్తుందో, అటువంటి ధర్మరాజు సామాన్య మానవుడా? ఎవరి 
సుగుణాలనే తీవెలు సప్తసముద్రాలు దాటి చ(క్రవాళ పర్వతం మీదకు 
కలయు[ప్రాకుతాయో అట్టి భర్మరాజు సామాన్య నరుడా? ఎవరి 
మహాపరా[క్రమమనే పెద్ద దీపం శత్రువుల గర్వమనే అంధకారాన్ని దూరంగా 
పారద్రోలుతుందో, ఎవరి పాదాలు శత్రువీరుల కిరీటాలలోని రత్నకాంతులతో 
సదా ఆవరింపబడి వెలిగిపోతూ ఉంటాయో అటువంటి ధర్మరాజు కేవలం 
మానవుడా? (కాడు-దివ్యమానవ సదృశుడని భావం.) 


విశేషం: అలం: ఉదాత్తం. రాజభూషణ రజోరాబిన్‌ అనే సమాసానికి రాజులు 
ధరించే అలంకారాల రాపిడి వలన ఏర్పడిన రత్నాల పొడి సమూహమని అర్థం. 
ఆ రాజులు మహారాజులు. వారు ఎన్నో అభరణాలు ధరిస్తారు. వారు ధర్మరాజును 
ఒకరి నొకరు తోసుకుంటూ రావటం వలన రాపిడికి లోనై నుగ్గున్లూ ధూళిగా 
అయి ఆ పంకాన్ని అణచివేస్తాయి. దీనివలన ఆ రాజులయొక్క మహత్త్యమూ, 
వారి అపరిమిత సంఖ్యా, వారి అభరణాల విరివీ, ధర్మరాజుదర్శనం కొరకు వారు 
పడే తహతహా ఇవన్నీ వ్యజ్యమానమౌతాయి. “ధర్మరాజు శాంతమూర్తి" అనే కీర్తి 
లోకంలో వ్యాప్తి చెందింది. అది అతడి వినయపద్ధతి. ఆ పద్ధతికి ఆయనే ఆదర్శంగా 


కీచక వధ 179 


లోకం చెప్పుకొంటుంది. అతడు చక్రవర్తి. అర్భులు అతడిని ఆ(శ్రయించినప్పుడు 
కడకంటితో చూస్తే చాలు, అర్భులకు మహనీయసంపద లభిస్తుంది. అత డంతటి 
దయామయుడైన దాత. అతడి సుగుణాలు సప్త సముద్రాలు దాటి లోకాంతరాలకు 
వ్యాపించాయి. అతడి (ప్రతాపానికి రాజులందరూ తలలు వంచారు. వారు అతడికి 
నమస్కారాలు చేస్తున్నప్పుడు వారి కిరీటమణికాంతులతో అతడి పాదాలు 
వెలిగిపోతుంటాయి. *నా విష్ణుః పృథివీపతిః అని న్యాయం, పృథివీపతు లెందరో 
తన పాదాలమీద పడి సేవించే ధర్మరాజు ఎవడు? అనే ప్రశ్న ఏర్పడుతుంది. 
అతడు కేవల మర్ష్యుడు మాత్రం కాడు - అనే సమాధానం మాత్రం సత్యం. 
(సంపా 


ఉ. అట్టి మహాత్ముం డొక్కనికి నాశ్రితుందై వెడకూడు. జీరయుం 
బెట్టంగ నిల్చి వాని మది ప్రీతికి నీడగువృత్తి.బేరునుం 
బుట్టును మాలి యిప్పు డిటు బ్రుంగుడుపాటున. బొంద జూచి నా 
కెట్టు మనంబు వట్టు? ధృతి యెమ్మెయి. దూలక నిల్దు. జిప్పుమూ! 171 


ప్రతిపదార్థం: అట్టి మహాత్ముండు= ఆ విధమైన మహానుభావుడు (ధర్మజుడు); 
ఒక్కనికిన్‌= ఒక రాజునకు (అనామకునకు అనిధ్వని) అందుకే పేరు చెప్పలేదు; 
ఆ(శ్రితుండు+ఐ= ఆశ్రయించినవాడై; వెడకూడు= అల్పమైన భోజనం; 
చీరయున్‌+పెట్టంగన్‌= కట్టుబట్టలు ఇవ్వగా; నిల్ఫి= వాడివద్ద సేవకుడుగా కుదిరి; 
అ అ అట యలు 

వానిమది టప్రీతికిన్‌= అతడి మనస్సుకు నంతోషం కలిగించటానికి; 
ఈడు+అగువృత్తిన్‌= తగినవర్తనం పాటిస్తూ; పేరునున్‌+పుట్టును మాలి= 
పేరూ, పుట్టుకా వదలి; ఇప్పుడు+ఇటు= ఇప్పు డిట్టా బ్రుంగుడు 
పాటునన్‌+పొందన్‌= మరుగున పడిపోవటం; చూచి; నాకున్‌; మనంబు+ఎట్టు+ 
పట్టున్‌?= ఎట్లా మనస్కరిస్తుంది; ధృతి= ధైర్యం; ఏ+మెయిన్‌= ఏ విధంగా; 
తూలక నిల్చున్‌?= చలించదో; చెప్పుమా!= నీవే చెప్పుము. 


తాత్పర్యం: ఆ విధమైన మహితాత్ముడైన ధర్మజుడు సాధారణ వ్యక్తివలె ఒక 
రాజు వద్ద కూడూ అల్పమైన గుడ్డ కొరకు పరిచర్యలు చేయటం, పేరూ, 


180 కీచక వధ 


వంశ్రతిష్టా, కులగౌరవం వదలి గోప్యంగా ఉండిపోవటం చూస్తే ధైర్యం చలించి, 
మనస్సు వికలమౌతున్నది. నాకు మిక్కిలి దుఃఖం కలుగుతున్నది. 


విశేషం: రోజులు బాగా లేనపుడు తలవంచక తప్పదని ఈ కథ చెప్పుతున్నది. 


ఉ. నీ వలమూపులావు మును నేల వహించిన నాగకూర్మ గో 
త్రావనిభృద్దిశాకరుల కారయ నూఅటపట్టు గాదె? సం 
భావన భూజనంబులకుం బండువు గాదె? మహోగ్రకోప రే 
ఖావిభవంబు వైరులకు(గాలము చేరువ గాదె పావనీ! 172 


ప్రతిపదార్థం: పావనీ!= పవనపుత్రుడవైన ఓ భీమా!; ఆరయన్‌= పరిశీలించగా; 
నీ వలమూపులావు= నీ కుడిభుజబలం; మును= పూర్వం; నేలన్‌+వహించిన= 
భూభారాన్ని మోసిన; నాగ, కూర్మ, గోత్ర+అవనిభృత్‌= ఆదిశేషువు, తాబేలు, 
కులపర్వతాలకు; దిశాకరులకు= దిగ్గజాలకు; ఊయణటపట్టు+కాదె= ఊరటకు 
స్థానం కాదా?; సంభావన= నీవు గౌరవించటం; భూజనంబులకున్‌= లోకులకు; 
పండువు కాదె?= పండుగ కాదా?; మహా+ఉ([గ్రకోపరేఖావిభవంబు= మిక్కిలి 
భయాన్ని కొలిపే నీ కోప పరిపూర్ణత అనెడి సంపద; వైరులకున్‌= శత్రువులకు; 
కాలము చేరువు+అకాదె= కాలం మూడటమేకదా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! నీ కుడిభుజపు బలపరా[క్రమం చూచి ఇంతకు 
ముందు భూభారం మోపిన ఆదిశేషువు, ఆదికూర్మం, ఏడుకులపర్వతాలూ, 
ఎనిమిదిదిగ్గజాలూ ఊరటపొందాయి. నీవు గౌరవంగా చూడటం లోకానికి 
పండుగ జాతుంది. నీవు కోపంతో మహో[్రమైన స్వరూపాన్ని వహిస్తే శత్రువులకు 
కాలం మూడినట్టేకదా! 


విశేషం: అలం: అతిశయోక్తి, ఇక్కడ భూభారాన్ని ఆదిశేషుడు మోస్తూ ఉండటమనే 
పురాణగాథ ప్రస్తావించబడింది. అట్లాగే దశావతారాలలో ఒకటైన కూర్మావతార 
రూపంలో శ్రీవిష్ణువు భూ భారాన్ని మోశాడని గాథ. భూమిని సప్తకుల పర్వతాలూ, 
ఎనిమిది దిక్కులలో అస్టదిగ్గజాలూ మోస్తాయని ప్రతీతి. ఇక్కడ ఆ పురాణ గాథలు 


కీచక వధ 181 


ఆధారంగా ద్రౌపది భీముడి భుజబలాన్ని ప్రశంసిస్తున్నది. పొగడ్తలకు లొంగనివాడు 
లేడు. అందులో భీముడూ ఒక భాగమే. 


తే. బక హిడింబ కిమ్మీరుల బాహుబలము 
నా జరాసంధు నుగ్రదర్వాతిశయము 
లోకభీకరములు విజయాకరములు । 
నైన నీ కరములకు లోనయ్యెం గాదె ! 173 


ప్రతిపదార్థం: బక= బకాసురుడియొక్క; హిడింబ= హిడింబాసురుడియొక్క; 
కిమ్మీరుల= కిమ్మీరుడియొక్క; బాహుబలమున్‌= భుజశక్తి ఆ జరాసంధు= 
జరాసంధుడియొక్క; ఉగ్రదర్ప+అతిశయము= భయంకరమైన గర్వాధిక్యమూ; 
లోకభీకరములు= జనానికి భయాన్ని కలిగించేవి; విజయ+ఆకరములున్‌= 
జయాన్ని చేకూర్చేవి; ఐన; నీ కరము లకున్‌= నీ చేతులకు; లోనయ్యెన్‌+ 
కాదె!= లోకువయినవికదా! 


తాత్పర్యం: లోకాలకు భయాన్నీ, విజయాలనూ కలిగించే నీ చేతులకు బక, 
హిడింబ, కిమీ శ్రరుల బాహుబలాలు, జరాసంధాదుల భయంకర గర్వ్యాతిశయాలు 
లొంగిపోయాయి కదా! 


నిశేషం: భీముడు తన చేతి మీదుగా బకాసురుడిని చంపాడు. హిడింబుడిని 
మట్టుపెట్టాడు. కిమ్మీరుడిని అంతమొందించాడు. జరాసంధుడిని చీల్చి వేశాడు. ఇవి 
అన్నీ ఆయన భుజ పరాక్రమానికి సాక్షులు. వాటిని వరుసగా గుర్తు చేసింది ద్రౌపది. 
ఆ. అట్టి నీవు వంటకట్టియలకు లావు 

సూపుచుండ నెపుడు. జూచి చూచి 

వగతు; నదియు.గాక తగవేది యమ్మత్స్య్య। 

మేదినీశ్వరుండు వినోదములకు య174 
ప్రతిపదార్దం: అట్టి నీవు= అంతటి బలసంపన్నుడవైన నీవు; వంటకట్టి 
యలకున్‌= వంటకట్టెల కొరకు; లావు+చూపుచున్‌+*ఉండన్‌= బలప్రయోగం 


182 కీచక వధ 


చేస్తుంటే; ఎపుడున్‌+ చూచిచూచి, వగతున్‌= నిత్యం పెక్కుసార్లు చూస్తూ 
ఎంతో బాధపడుతుంటాను; అదియున్‌+కాక= అంతేకాక; తగవు+ఏది= 
న్యాయం తప్పి; ఆ మత్స్యమేదినీ+-ఈశ్వరుండు= ఆ విరాటరాజు; వినోదముల 
కున్‌= ఆహ్లాదం కొరకు. 


తాత్పర్యం: అంతటి బలసమన్వితుడవైన నీవు నీ భుజబలాన్ని వంటకట్టెలు 
విరచటానికి వినియోగించటం నిత్యం చూచి దుఃఖపడుతూ ఉంటాను. 
అంతేకాక. ధర్మం తప్పి, ఆ విరాటరాజు తన వినోదాల కొరకు. (తరువాతి 
పద్యంతో అన్వయం). 


నిశేషం: వలలుడు బలం కలవాడు కాబట్టి అతడిని ఇతరమృగాల పైకి 

మల్టురపైకి పంపుతాడు విరాటుడు. అది హింసాత్మక చర్య అని (ద్రౌపది 

గర్హిస్తున్నది. 

మ. మహిష వ్యాఘ్ర గజాది సత్త్వ చయమున్‌, మల్లవ్రజంబుం గృపా 
రహితుందడై యెదు రొడ్డుచున్‌ వరుసంబోరంజూచు నిన్నెప్పుడున్‌; 
మహనీయంబగు నీ శరీరము జగన్మాన్యంబు; నీచక్రియా 
విహితం బైన కుజీవనంబు విధి గావించెం గటా దీనికిన్‌. 175 


ప్రతిపదార్థం: కృపారహితుండు+ఐ= (విరటుడు) దయమాలి; మహిష= 
దున్నపోతులు; వ్యాఘ్ర= పెద్దపులులు; గజ+ఆది= ఏనుగులు మొదలైన; 
సత్తచయమున్‌= జంతువుల సముదాయమునూ; మల్లవ్రజంబున్‌= జెట్టీల 
గుంపునూ; ఎదురు+ఒడ్డుచున్‌= నీకు ఎదురుగా నిలబెడుతూ; వరుసన్‌= 
వరుసగా; పోరన్‌= నీవు వారలతోపోరాటం చేస్తూ ఉండగా; ఎప్పుడున్‌+ 
నిన్నున్‌= ఎప్పుడూ నిన్ను; చూచున్‌= (వినోదంగా) చూస్తూ ఉంటాడు; 
మహనీయంబు+అగు= గొప్పదైన; నీ శరీరము= నీ మేను; జగత్‌+ 
మాన్యంబు= లోకం ప్రశంసించదగింది; విధి= దైవం; నీచక్రియా విహితంబు+ 
ఐన= నీచమైన పనులు చేయటానికి అనువయిన; కుజీవనంబున్‌= చెడు 
ప్రవృత్తిని; దీనికిన్‌= నీదేహానికి; కావించెన్‌+కటా!= ఏర్పరచాడు కదా! 


కీచక వధ 183 


తాత్పర్యం: (విరాటుడు) దున్నపోతులు, పెద్దపులులు, ఏనుగులు మొదలైన 
జంతువులతోను, జెట్టీలతోను నిర్ణయగా పోటీలు పెట్టి నీచేత ఎదుర్కొనేటట్టు 
చేసి ఆడిస్తుంటాడు. లోకులు మెచ్చుకొనే నీ శరీరం ఇట్టా నీచపుపనులకు 
తలొగ్గటం విధి కావించిన దుష్కియ కాక మరేమిటి?” 


నిశేషం: రాజుల వినోదాలు రకరకాలు. కొందరు జూదమాడుతారు. విరాటుడు 
ధర్మరాజుతో ఆడేవాడు. మరికొందరు నాట్యం చూస్తారు. అర్జునుడు ఆ విద్య 
చూపేవాడు. మల్టురతోను, క్రూరమృగాలతోను బలాఢ్యులకు పోటీలు పెట్టి రాజులు 
వినోదించేవారు. విరాటుడు వలలుడిని అందుకు వినియోగించుకొనటం విధి 
వైపరీత్యం. [ద్రౌపది బాధ ఇదే. అయితే, భీముడి చేత అటువంటి వినోదాలు 
చేయించవచ్చునని సూచించింది ధర్మరాదే. అజ్ఞాతవాస ('వ్రతకాలంలో అతడు 
శరీర వ్యాయామంలో వెనుకపడకుండా ఉండటానికి ధర్మజుడి పన్నాగ మది. ఆ 
రహస్యం తెలియని (ద్రౌపది బాధపడడంలో ఆశ్చర్యం లేదు. 


వ. అని మజియు నిట్లనియె 'వివేకహీనుండగు విరాటుండు నిన్నుంబోరిం 
చునప్పుడు నిజాంతఃపురకాంతలకు వినోదంబు సేయ వారల రావించిన 
నేనును సుదేప్టతో నరుగుదెంచి చూచుచుండుదు; నయ్యవసరంబున.1 76 


ప్రతిపదార్హం: వివేకహీనుండు+అగు= తెలివిలేనివాడైన; విరాటుండు; నిన్నున్‌+ 
పోరించునప్పుడు= నీచేత యుద్ధం చేయించేటప్పుడు; నిజ+అంతః 
పురకాంతలకున్‌= తన అంతఃపుర'స్రీలకు; వినోదంబు+చేయన్‌= ఆహ్లాదం 
కలిగించటానికి; వారలన్‌= వారిని; రావించినన్‌= రప్పించగా; నేనును; సుదేష్షతో; 
అరుగుదెంచి= వచ్చి; చూచుచుండుదున్‌= చూస్తూ ఉంటాను; ఆ+అవసరం 
బునన్‌= ఆ సమయంలో. 


తాత్సర్యం: తెలివిమాలినవాడైన ఆ విరాటుడు నీచేత జంతువులతో పోరాడింప 
చేసేటప్పుడు అంతఃపురకాంతలను కూడా వినోదం కొరకు పిలిపించేవాడు. 
సుదేష్ణాదులతో పాటు నేనూ వచ్చి నిన్ను చూస్తూ ఉండే దానిని. ఆ సమయంలో. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


184 కీచక వధ 


నిశేషం: వివేకహీనుడని విరాటరాజును పేర్కొనటం సాభిప్రాయం. ఆనాడు 

మల్లయుద్దాలు అంతఃపుర'స్రీలకు వినోదాన్ని కలిగించటానికి కూడా ఏర్పాటు 
ల, యు 

చేసేవారు. 


క. భరమున నీ పోరెడు నెడ€। 

బరమ విషాదంబు, నీవు బలిమి మెజసి యు 

ద్ధురవృత్తి జయము గొనినం। 

బరితోషము.బొందు నన్ను భావించి మదిన్‌. 177 
ప్రతిపదార్దం: భరమునన్‌= కష్టంతో; నీ పోరెడు+ఎడన్‌= నీవు పోరాడే 
సమయంలో; పరమవిషాదంబు= అధిక దుఃఖాన్నీ; నీవు బలిమి మెజసి= నీవు 
పరా[క్రమం అతిశయించగా; ఉద్దుర వృత్తిన్‌= దృఢమైన (ప్రవర్తనతో; 
జయము+కొనినన్‌= విజయం సాధిస్తే, పరితోషమున్‌+పొందు= సంతోషించే; 
నన్నున్‌= నన్ను (ద్రౌపదిని); భావించి= తలంచి; మదిన్‌= మనస్సులో. 
తాత్పర్యం: ఓ భీమసేనా! నీవు మల్లయుద్దాలలో కష్టపడుతున్నప్పుడు నేను 
పొందే దుఃఖాన్నీ, నీవు బలాన్ని ప్రాఢంగా ప్రదర్శించి జయం సాధించినపుడు 
నేను పొందే సంతోషాన్నీ గమనించి, నన్ను గురించి ఆలోచిస్తూ మనస్సులో. 
(తరువాతి పద్యంతో అన్వయం). 
విశేషం: భర్తపడుతున్న ఆవేదననూ, ఆవేశాన్నీ చూచి దుఃఖాన్నీ, హర్షాన్నీ పొందటం 
(స్రీలకు సహజం. అవి ఇతరులకు తెలిసిపోయేవి. 


వ. ఊహించి సుదేష్ణయు. దత్వరిజనంబులుం దమలోన. 178 
ప్రతిపదార్థం: ఊహించి= ఊహచేసి; సుదేష్టయున్‌; తత్‌+పరిజనంబులున్‌= 
అక్కడి పరిచారికలు కూడా; తమలోనన్‌= తమలోతాము. 


తాత్పర్యం: అట్టా ఊహచేసి సుదేష్టా అక్కడి పరిజనాలూ తమలో తాము. 
(తరువాతి పద్యంతో సమన్వయం). 


కీచక వధ 185 


క. 'వలలుని దెస మాలినిచూ। 

డ్కుల తెల గెడపొందు. దెలిపెడుం గంటిం! వీ 

రలువచ్చిన సమయంబును। 

దలంపంగ నొక్కటియ యివ్విధం బెట్లొక్కో! 179 
ప్రతిపదార్థం: వలలునిదెసన్‌= భీముడివైపు; మాలినిచూడ్కు= సైరంధ్రి 
చూపులయొక్క; తెణంగు= పద్ధతి; ఎడపొందున్‌+తెలిపెడున్‌= (ప్రేమను 
ప్రకటిస్తున్నాయి; కంటిరె?= చూచారా?; వీరలు= వీరిద్దరు (భీముడు-(ద్రౌపది); 
వచ్చిన సమయంబును= కొలువులోకి వచ్చినవేళ; తలయంగన్‌+*ఒక్కటియ= 
ఆలోచిస్తే ఒకటే; ఈ+విధంబు+ఎట్టొక్కో!= ఇది ఎట్టా జరిగిందో గదా! 


తాత్పర్యం: -ఈ వలలుడిని సైరంధ్రి చూచే చూపుల తీరు మనసు కలిసిన 
జాడ తెలియజేసేదిగా ఉన్నది. మనకొలువులోకి వీరిద్దరూ ఒకే సమయంలో 
రావటం కూడా జరిగింది. ఈ తీ రేమిటో ఆశ్చర్యంగా ఉన్నది. 

వ. అనుచుం గలదు లేదని పెక్కువిధంబులం దలపోసి గుజగుజలు పోవు 
చుండుదు రట్టియెడ. 180 
ప్రతిపదార్ద్హం: అనుచున్‌= అని అంటూ; కలదు, లేదు+అని= ఉందీ, లేదు 


అని; పెక్కు విధంబులన్‌= అనేక రకాలుగా; తలపోసి= ఆలోచించి; గుజగుజలు 
పోవు చుండుదురు= గుసగుసలు ఆడుతుంటారు; అట్టి+ఎడన్‌= ఆ సమయంలో. 


తాత్పర్యం: అని అంటూ తల కొక రకంగా ఆలోచిస్తూ, కొను కాదని 
వాదించుకొంటూ, గుసగుసలాడుకొంటూ ఉంటారు. అప్పుడు. 
తే. మరగినీమూర్తిపై.గన్ను మనము. దగిలి। 

యుండ నేమజణియుండి యొక్కొక్కమూటు 

తలంచికొని వారిదెస మది నిలుపు నప్పు! 

దెజుం/గనగు వారు నా తెజఖి(గెజటుంగుటెల్ల. 181 


186 కీచక వధ 


ప్రతిపదార్థం: నీమూర్తిపైన్‌= నీ ఆకారంపై; మరగి= ఆసక్తికలిగి; కన్నున్‌= 
చూపూ; మనమున్‌= మనస్సూ; తగిలి+ఉండన్‌= లగ్నమై ఉండగా; 
ఏమటజి+ఉండి= మైమరచి ఉండి; ఒక్కొక్కమాటు= ఒక్కొక్కసారి; తల. 
చికొని= ఆలోచించి; వారిదెసన్‌= పరిచారి కలవైపు; మది నిలుపు 
నప్పుడు=చూపుత్రిప్పెనపుడు; వారు= పరిచారికలు; నా తెజుం/గు+ ఎలు(గుట+ 
ఎల్లన్‌= నా ప్రవర్తన అంతా గమనించటం; ఎయింగన్‌+అగున్‌= తెలుస్తుంది. 


తాత్పర్యం: నా చూపులూ, మనస్సూ నీమీద ఆసక్తితో లగ్నమై ఉండగా ఒడలు 
మరచి ఉండేదానిని. మధ్య మధ్య ఒక్కొక్కసారి నా స్థితిని నేను తలచుకొంటూ 
వారివైపు చూచేదానిని. అప్పుడు వారు నన్ను గమనిస్తున్న తీరును 
తెలిసికొనేదానిని. 


విశేషం: అప్రయత్నంగా భీముడి ఆకారాన్ని అనురాగపూరిత నయనాలతో ద్రౌపది 
చూడటం స్వభావం. ప్రేమలో పడ్డవారికి ఎదుటివారు తమను గమనిస్తారని 
అనుకోరు. లోక సహజమైన భావాన్ని కవి ఇట్టా ఎత్తి చూపాడు. 


వ. కావున మదీయ పరిభవాతిరేకంబునకు నీ వుద్రేకించిన జనంబులు 
మనల భేదింతురు; నీకుం బోలిన భంగి రహస్యభంగంబు గాకుండ 
నరిభంగంబు సేయు' మని వెండియు. 182 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మదీయ పరిభవ+అతిరేకంబునకున్‌= నాకు 
కలిగిన అవమానాతిశయానికి; నీవు+ఉ(ద్రేకించినన్‌= నీవు విజ్బంభిస్తే; 
జనంబులు= లోకులు; మనలన్‌ భఖేదింతురు= మనలను సులభంగా గుర్తు 
పట్టివేస్తారు. నీకున్‌+పోలినభంగిన్‌= నీకు అనువైన విధంగా; రహస్య 
భంగంబు+కాకుండన్‌= అజ్ఞాతవాన సమయం బయట పడకుండా; 
అరిభంగంబు= శత్రువును చంపటం; చేయుము= చేయుము; అని= అని 
చెప్పి; వెండియున్‌= మరల. 


తాత్పర్యం: నేను పొందిన అవమానభారానికి కోపపడి నీవు నిజంగా విక్రమిస్తే 
లోకులు మనలను ఇట్టే పోల్చుకొనగలరు. కాబట్టి, నీ కనువైనవిధంగా మన 


కీచక వధ 187 


రహస్యవర్తనం బయట పడకుండా, శత్రువును చంపాలి” అని ద్రౌపది చెప్పి 
ఇంకా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


సీ. తొడరిన హరునైన దోర్టంబున6 దన్ను; 
మిగులంగనీండను మేటి మాట, 
యమరేంద్రు నర్ధాసనమునకు నైన న। 
ర్షుం డెంతయును నను రూడిమాట, 
జము నిల్లు సొచ్చిన జంతువు నైనను । 
గాచు నెమ్మెయి ననురాచమాట, 
తను6గోరి యూర్వశి దాన వచ్చిన నైన | 
లోలుండు గాండను మేలిమాట. 


తే. శౌర్యవైభవ ప్రాభవ శౌచములకు | 
నొరులకైన6గైవారమై యుల్లసిల్లు 
నొక్కరుని కివి యెల్లను నిక్కమట్టై !। 
యెందు6గలుగునె యర్జును నీడువాండు? 183 


ప్రతిపదార్దం: తొడరిన= ఎదుర్కొనిన; హరున్‌+ఐనన్‌= శివుడినైనా; దోస్‌+ 
బలంబునన్‌= భుజశక్తితో; తన్నున్‌ మిగులంగన్‌+ ఈండు= తనను 
మించిపోనీడు; అను మేటిమాట= అనే గొప్పమాట; అమరేంద్రు+అర్హ+ 
ఆసనమునకున్‌+ఐనన్‌= ఇంద్రుడి సగం సింహాసనానికైనా; ఎంతయునున్‌= 
ఎంతైనా; అర్హుండు= సమర్ధుడు; అను రూఢిమాట= అనే గట్టిమాట; జము+ 
ఇల్టు= యమలోకం; చొచ్చినజంతువున్‌+ఐనను= ప్రవేశించిన పశువునైనా; 
ఏ+మెయిన్‌+కాచున్‌= ఎట్టాగైనా కాపాడుతాడు; అను రాచమాట= అనే 
పౌరుషపు మాట; ఊర్వశి= ఊర్వశి; తనున్‌+కోరి= తనను వరించి; 
తాన్‌+అవచ్చినన్‌+ ఐనన్‌= తనంతట తానే వచ్చినా; లోలుండు+కాండు= 
లోబడడు; అను మేలిమాట= అనే మంచిమాట; శౌర్య= పరాక్రమానికి; వైభవ= 
ఐశ్వర్యానికి; ప్రాభవ= ప్రభుత్వానికి; శెాచములకున్‌= శుచిత్యానికి; ఒరులకైనన్‌= 


188 కీచక వధ 


ఇతరులకైనా; కైవారము+ఐ= పొగడదగినదై; ఉల్లసిల్టున్‌= (అర్జునుడు) 
ప్రకాశిస్తుంటాడు; ఒక్కరునికిన్‌= అలా ప్రకాశించటం (అర్జునుడు తప్ప) మరో 
వ్యక్తి యెడల; ఒక్కరునికిన్‌= ఇవి+ఎల్లను= ఇవి అన్నీ; నిక్కము+ అట్టె!= 
నిజాలౌతాయా!; అర్జ్హును+ఈడువాండు= అర్జునుడితో సమానుడు; 
ఎందున్‌+కలుగునె?= ఎక్కడైనా ఉంటాడా? 


తాత్పర్యం: పరమేశ్వరుడే ఎదిరించినా అతడిని భుజబలంలో తనను 
మించనీయడు అనే గొప్పు కీర్తీ ఇంద్రుడి సగం గద్దె మీద కూర్చుండ గలిగిన 
అర్హత ఎంతైనా కలవాడు అనే గట్టి కీర్తీ యమలోకంలో ప్రవేశించిన 
జంతువునైనా ఏదో విధంగా రక్షించగలడనే పౌరుషపు కీర్తీ ఊర్వశి తనను 
కోరి తనంతట తాను వచ్చినా స్రీలోలుడు కాని ఉత్తమ కీర్తీ వరుసగా తన 
పరాక్రమానిక్తీ, వైభవానికీ, మహిమకూ, నిర్మల వర్తనానికీ సాక్షులై శత్రువులచేత 
కూడా పొగడ్తలు పొందగలగటం ఒక్కరికి మాత్రమే చెల్లింది. ఆ ఒక్కడు ఆ 
అర్జునుడు. అతడితో ద్నీటైనవాడు మరొకడు లేడు. ఇది సత్యం. 


విశేషం: అలం: ఉదాత్తం, యథాసంఖ్యం. పాశుపతాస్త్ర సంపాదన ఘట్టంలో 
పరమేశ్వరుడితో ద్వీటైనవాడని అనిపించుకొనటం అర్జునుడి పరాక్రమానికి ఒక 
ప్రశంసాపత్రం. ఇట్టాగే మిగిలిన సీసపద్య పాదాలను వైభవ, ప్రాభవ, శౌచాలనే 
గుణాలకు అన్వ్నయించుకొనాలి. మాట అనే పదానికి పలుకు, కీర్తి అపకీర్తి 
సంభాషణ, రూఢి మొదలైన అర్జాలున్నాయి. తిక్కన ఈ పద్యంలో కీర్తి అనే 
అర్జంలో ప్రయోగించాడు. మేటి మాట- అంటే అంతకంటె మించి చెప్పదగిన 
మాట (కీర్తి లేదని భావం. రూఢిమాట- అంటే లోకంలో బాగా స్థిరపడిన మాట 
(కీర్తి అని అర్ధం. రాచమాట- అంటే గర్వంగా చెప్పుకొనే మాట (కీర్తి అని తాత్సర్యం. 
మేలిమాట- అంటే అంతకు మించి చెప్పలేని మంచిమాట (నిష్కల్మషమైన కీర్తి 
అని భావం. కైవారం రాజగుణకీర్తనకు సంబంధించిన స్తుతి. అర్జునుడు నాలుగు 
గుణాలలో సాటిలేని మేటికీర్తిని పొందాడు. అట్టా పొందినవాడు సమకాలీన 
భారతంలో మరొకడు లేడు. అట్టి ఉదాత్తుడి వర్తనం ఉదాత్తాలంకార శోభితం 
కావటం సార్ధకం. (సంపా.) 


కీచక వధ 189 


పాశుపతాస్త్ర గాథ, ఇందద్రసింహాసనం ఎక్కటం, గో సంరక్షణ, ఊర్వశీ 
పరాభవం, అర్జునుడి బలపరా[క్రమాలకు నిదర్శనాలు. కడచిన భారతకథలో ఇవి 
వచ్చాయి. వాటిని గమనించగలరు. 


క. ఆ పార్భుండు భరతాన్వయ । 
దీపకు. డమరేంద్ర సుతుండు తేజోనిధి వి 
ద్యాపారగుండు వినుత । 
వ్యాపారుం డాపదలకు నగ్గం బయ్యెన్‌. 184 


ప్రతిపదార్థం: ఆ పార్భుండు= ఆ అర్జునుడు; భరత+అన్వ్నయదీపకుండు= 
భరతవంశాన్ని ప్రకాశింపజేసిన వాడు; అమర+ఇంద్ర సుతుండు= దేవేంద్రుడి 
కుమారుడు; తేజస్‌+నిధి= పరాక్రమానికి ఆటపట్టు; విద్యాపారగుండు= 
విద్యలను పారం ముట్టేటట్టు పూర్తిగా నేర్చినవాడు; వినుత వ్యాపారుండు= పేరెన్నిక 
గన్న పనులు చేసేవాడు; ఆపదలకున్‌+అగ్గంబు+అయ్యెన్‌= కష్టాలపాలయ్యాడు. 
తాత్పర్యం: ఆ అర్జునుడు భరతవంశానికే పేరు తెచ్చినవాడు, దేవేంద్రుడి 
కుమారుడు, పరాక్రమశాలి, అ(స్త్రశస్త విద్యానిధి, 'ప్రశంసించదగిన ఆచరణ 
కలవాడు అయిన ఆ ఘనుడు ఈనాడు ఆపదలకు గురి అయ్యాడు. 

విశేషం: బలహీనుడు కష్టాలకు లోనుకావటం సహజం. భుజబలపరాక్రమం 
కలిగిన అర్జునుడి అంతటివాడు అన్న మాటకు కట్టుపడి, అజ్ఞాతవాసానికి సిద్దపడి, 
బృహన్నలా రూపంలో ఆడవాళ్ళతో కలసి మెలిసి నాట్యాచార్యుడుగా ప్రవర్తించటం 
(ద్రౌపది మనస్సుకు కష్టం కలిగించింది. విధి బలీయం. ఎంతటివారైనా విధికి 
తలొగ్గొక తప్పదు. ఈ విధంగా (ద్రౌపది ఇక్కడ అర్జునుడి గుణగానం చేసింది. 


చ. అరయనతండు మానధను. డక్కట రంగమునందు నిల్చి సుం 
దరులకు నాట సూపెడు విధం బతిదీనము; దాని. జూచి యే. 
బురపురం బొక్కుదుం; గడుపు. బ్రోచికొనన్‌ లఘువృృత్తి కిమ్మెయిం 
జొరనగువాండె దేవపతిసూనుండు? దైవము చేంత సూచితే? 185 


190 కీచక వధ 


ప్రతిపదార్థం: అక్కట!= జౌరా!; మానధనుండు= అభిమానమే ధనంగా 
కలవాడైన; అతండు= ఆ అర్జునుడు; రంగమునందున్‌ నిల్ఫి= నాట్యరంగం 
మీద నిలబడి; సుందరులకున్‌= (్రీలకు; ఆట+చూపెడువిధంబు= నాట్యం 
చేసిచూపే తీరు; అరయన్‌= ఆలోచించగా; అతిదీనము= కడు జాలి కలిగించేది; 
దానిన్‌+చూచి= అది చూచి; ఏన్‌= నేను-((ద్రౌపది); పురపురన్‌ పొక్కుదున్‌= 
లోలోపల మిగుల దుఃఖిస్తాను; దేవపతి సూనుండు= ఇంద్రుడి కుమారుడు; 
కడుపున్‌+1ప్రోచికొనన్‌= ఆకలి తీర్చుకొనటానికి; -ఈ+మెయిన్‌= ఈ విధంగా; 
లఘువృత్తికిన్‌= నీచపు పనికి; చారన్‌+అగువాండె?= పాల్పడదగినవాడా?; 
దైవము చేంత= భగవంతుడి చేష్ట చూచితే?= చూచావా? 


తాత్పర్యం: అటువంటి అభిమానధనుడైన అర్జునుడు నాట్యరంగంలో నిలబడి 
రాచకన్నైలకు నాట్యం నేర్పవలసి వచ్చిన ఆ స్థితి ఎంతో దయనీయం. జాలి 
కలిగిస్తున్నది. దానిని చూచి నేను లోలోన దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాను. 
దేవేంద్రుడి కుమారుడైన అర్జునుడు కడుపు నింపుకొనటానికి ఇంతటి నీచవృత్తికి 
పాల్పడటమా? విధి చేసే వింత చేష్టలు చూచావా? 


విశేషం: ఊర్వశి శాపంవలన అర్జునుడికి ఈ స్థితి ఏర్పడింది. అది అతడికి 
అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా ఉండటానికి ఉపకరించింది. 


చ. 'మగలకు మేటియైన బలమర్దననందను. బేడి. జేయంగాం 

దగునె విధాత నీకు?' నని దైవము దూటజుదు, నోర్వరాని నె 

వ్వగ తలకొన్న నెంతయును వందుదు, నిద్దురవస్ట యెన్నండో 

తెగుటని సంతతంబును మదిం దలపోయుదు నేమి సేయుదున్‌? 186 
ప్రతిపదార్దం: విధాత!= ఓ బ్రహ్మదేవా!; మగలకున్‌= పురుషులకు; మేటి+ 
ఐన= శ్రేష్టుడైన; బలమర్హన నందనున్‌= ఇం(ద్రుడి కుమారుడైన అర్జునుడిని; 

ర్స 0౧ న్‌ జ 

పేడిన్‌+చేయంగాన్‌= నపుంసకుడిని చేయగా; నీకున్‌; తగునె?= న్యాయమా?; 
అని దైవమున్‌ దూణుదున్‌= అని విధిని నిందిస్తాను; ఓర్వరాని= భరించరాని; 


కీచక వధ 191 


నెజ+వగ తలకొన్నన్‌= అధిక దుఃఖం కలుగగా; ఎంతయును= ఎంతైనా; 
వందుదున్‌= చింతిస్తాను; ఈ+దురవస్థ= ఈ కష్టం; ఎన్నండో తెగుట+అని= 
ఎప్పుడు తొలగిపోతుందా? అని; నసంతతంబును= ఎల్లప్పుడూ; 
మదిన్‌+తలపోయుదున్‌= మనసులో ఆలోచిస్తాను; ఏమి చేయుదున్‌?= 
ఇంతకంటె చేయగలిగింది ఏముంది? 
తాత్పర్యం: 'ఓ బ్రహ్మదేవా! అంతటి ఇంద్రకుమారుడిని పేడివాడిగా చేసి 
ఆడిస్తున్న నీ చేష్టలు దూషితా'లని ఆ భగవంతుడిని నిందిస్తాను, భరించరాని 
దుఃఖం నన్ను ఆక్రమిస్తుంది. ఈ కష్టాలు ఎన్నడు గట్టెక్కుతాయా? అని 
ఆలోచిస్తాను. ఐనా చేసేది ఏముంది? 
విశేషం: ఎంతటి బలవంతుడికైనా విధిని తప్పించుకొనటం సాధ్యం కాదు. 
పరాక్రమంచేత పరమశివుడి పాశుపతాస్త్రాన్ని ప్రసాదంగా పొందిన బలవంతుడైన 
అర్జునుడు బృహన్నలా రూపం దాల్చడం విచిత్రం. అజ్ఞాతవాస సమయంలో 
ఒక్కొక్కరు ఒక్కొక్క రూపం దాల్భాలనుకొన్నారు. ఊర్వశి శాపం గుర్తుకు వచ్చింది 
అర్జునుడికి. అది అర్జునుడికి వరంగా మారింది. అది ఇంద్రు డిచ్చిన వరం(ప్రభావం. 
సీ. తనయొ ప్పెదురంగన్నదగిలి యెవ్వరికైన | 
మలంి క్రమ్మణంజూడవలయువాండు, 
తన వర్తనము విన్న మునిజనంబులకైన | 
నలవరించికొనంగవలయువాండు, 
తన బంటుతన మాజి6.గనిన మార్తురకైన | 
బలుమాటు నగ్గింప వలయువాండు, 
తన వితరణ కేళి వినినంగల్పకతరు | 
వులకైనందలయూంపవలయువాడు. 


తే. నకులుండొరులకు నశ్వశిక్షకుండుగాంగ | 
నగునె యాతని దుస్ట్రైితి యనుదినంబు. 


192 కీచక వధ 


గాంచి కన్నీ రడంచుచు6. గడవరాని। 
దైవఘటనకు నొత్తు. జిత్తంబులోన. 187 


ప్రతిపదార్దం: తన+జఒప్పు= తన అందాన్ని; ఎదురన్‌+కన్నన్‌= ఎదుటపడి 
చూస్తే; తగిలి= ఆసక్తితో; ఎవ్వరికిన్‌+ఐనన్‌= ఎటువంటివారికైనా; మలంగ= 
తిరిగి మరలా; [క్రమ్మజన్‌= మరొకమారు; చూడన్‌+వలయువాండు= 
చూడాలనిపించేవాడు; తన వర్తనము= తన నడవడి; విన్న= వినిన; 
మునిజనంబులకున్‌+ఐనన్‌= మునులకైనా; అలవరించికొనంగన్‌+ వలయువా. 
డు= అలవాటు చేసికొనవలెనని+అనిపింపచేసేవాడు; తన బంటుతనము= 
తన శూరత్యాన్ని; ఆబిన్‌+కనినన్‌= యుద్ధంలో చూస్తే; మార్తురకున్‌+ ఐనన్‌= 
శత్రువుల కైనా; పలుమాజు= పెక్కుసార్జు; అగ్గింపన్‌+వలయువాండు= 
మెచ్చుకొన దగినవాడు; తన వితరణ+కేళి= తన దానగుణవిలాసాన్ని; వినినన్‌= 
విన్నట్రైతే; కల్పకతరువులకున్‌+ ఐనన్‌= కల్పవృక్షాలకైనా, తల+ఊయంపన్‌+ 
వలయువాండు= తలవూపి మెచ్చుకొన తగినవాడు; ఒరులకున్‌= ఇతరులకు; 
అశ్వశిక్షకుండు= గుర్రాలకు శిక్షణనిచ్చే కాపరిగా; నకులుండు= నకులుడు; 
కాంగన్‌+అగునె?= కావటం న్యాయమా?; ఆతని దుస్‌+స్టితి= నకులుడి 
కష్టపరిస్థితి; అనుదినంబున్‌+కాంచి= రోజూ చూచి; కన్నీరు+ అడంచుచున్‌= 
కన్నీళ్ళు (క్రుక్కుకొంటూ; కడవన్‌+రాని= దాటరాని; దైవఘటనకున్‌= 
విధిచేష్టలకు; చిత్తంబులోనన్‌= మనస్సులో; నొత్తున్‌= బాధపడతాను. 


తాత్పర్యం: తన అందాన్ని ఎదుటబడి చూస్తే మరల తిరిగి చూడాలని ఎవరికైన 
అనిపించే అందగాడు, తన ్రవర్తనాన్ని గురించి వింటే మునులకైనా దానిని 
అనుసరించాలని అనిపించే ఆదర్శశీలుడు, యుద్దంలో తన పరాక్రమాన్ని చూస్తే 
శత్రువులకు కూడా పెక్కుసార్జు కీర్తించవలెనని అనిపించే శూరుడు, తన 
దానవిశేషాలను వింటే కల్పవృక్షాలచేత కూడా తలలూపింప జేయగల 
దానశీలుడు అయిన నకులుడు ఇతరులసేవలో గుర్రాలకు శిక్షకుడుగా 


ఉండదగినవాడా? అతడి శోచనీయస్థితిని చూచి నిత్యం కన్నీరు పెట్టు 


కీచక వధ 193 


తుంటాను. దాటరాని దైవ సంఘటనను మనస్సులో తలచుకొని నొచ్చుకొంటూ 
ఉంటాను. 


విశేషం: 1. నకులుడిలో విరుద్ధ గుణాల విశిష్ట మేళనం కనబడుతుంది. ఆకర్షించే 
అందం ఒకవైపు, మునులకు కూడా ఆదర్శంగా ఉండే నియమ నిష్టలు మరొకవైపూ 
ప్రవృత్తి నివృత్తి లక్షణాల సంయోజనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యుద్దం చేసే 
వీరకృత్యం ఒకవైపు ఉన్నదంతా దానం చేసే దానవృత్తం మరొకవైపు రాజస సాత్త్విక 
(ప్రవృత్తులను తెలుపుతున్నాయి. అతడు అశ్చశిక్షకుడైనాడు. అశ్వాలు ఇంద్రియాలకు 
(వ్రతీకలు. ఇంద్రియాలను భోగ, యోగ, యుద్ద, దాన (వ్రవృత్తులలో 
నియంత్రించగలగటం రాజయోగి లక్షణం. అంతటి ఉత్తమాధికారి భౌతికంగా 
గుర్రాలకు-అదీ ఇతరుల గుర్రాలకు నడవడి నేర్చేవాడయ్యా డన్నదే ద్రౌపది దుః 
ఖం. పూర్వవైభవ సంస్మరణం ప్రస్తుత నిరంతర దుఃఖానికి కారణం కావటం 
విశేషం. 2. ఈ పద్యంలో శబ్జార్థ మాధుర్య గుణాలు పోషించబడ్డాయి. పృథక్‌ 
పదత్వ రూపమైన శబ్దగుణమాధుర్యం సౌందర్యాన్ని పోషిస్తే, సౌశీల్యాన్నీ, 
పరా్యక్రమాన్నీ, దానగుణాన్నీ వ్యంజింవజేసే ఉక్తి వైచిత్రం ఇందులోని 
అర్థగుణమాధుర్యాన్ని పోషించింది. ఉభయగుణ పోషకమైన ఈ రచన నకులుడి 
బాహిరమైన, ఆంతరమైన సౌందర్యాలను రూపుకట్టించింది. (సంపా.) 


శా. ఆరూపం బవికార, మా భుజబలం బత్యంత నిర్గర్వ, మా 
శూరత్వంబు దయారసానుగత, మా శుంభత్రియాజ్ఞాన మా 
ర్యారంభ ప్రతికూల వాదరహితం, బా యీంగి సన్మాన వి 
స్తారోదాత్తము మాద్రి పిన్నకొడు కేతన్మాత్రుందడే చూడంగన్‌? 188 

ప్రతిపదార్హం: చూడంగన్‌= పరిశీలించగా; ఆ రూపంబు= అంతటి సౌందర్యం; 

న+వికారము= మార్పులేనిది; ఆ భుజబలంబు= ఆ భుజబలం; అత్యంత 

నిర్ణర్వము= మిక్కిలి గర్వం లేనటిది; ఆ శూరత్వంబు= ఆ సాహసం; 

గి లు 
దయా+రస+అనుగతము= దయారసాన్ని అనుసరించి ఉండేది, దయతో 


104 కీచక వధ 


కూడినది; ఆ శుంభత్‌+క్రియాజ్ఞానము= ఆ ప్రకాశించే పనులలోని నేర్పరితనం; 
ఆర్య+ఆరంభ ప్రతికూల= పెద్దల నడవడికకు అడ్డు చెప్పే; వాదరహితంబు= 
వాదం లేనట్టిది; ఆ+-5ఈ+ం౧= ఆ దానగుణం; సత్‌+ మానవిస్తార+ ఉదాత్తము= 
గౌరవం యొక్క గొప్పతనంచేత ్రకాశించేది; మాద్రి పిన్నకొడుకు= మాద్రి 
చిన్నకొడుకు సహదేవుడు; ఏతద్‌+మాత్రుండే?= సామాన్యుడా? 


తాత్పర్యం: మాద్రి చిన్న కొడుకైన సహదేవుడు సామాన్యుడా? (అసామాన్యుడని 
భావం). అతడి ఆ రూపం నిర్వికారం. ఆ బాహుబలం గర్వం లేనిది. ఆ 
పరా[క్రమం దయారసంతో కూడింది. ఆ కార్య నిర్వహణ పరిజ్ఞానం పెద్దల 


లు 


నడవడికకు వ్యతిరేకం కానిది, వివాదాలకు గురి కానిది. ఆ దానం గౌరవ ప్రపత్తి 


చేత ఉదాత్తమైనది. కనుక, అతడు వయసులో చిన్నవాడైనా గుణాలలో పెద్దవాడే. 
విశేషం: 1. తెలుగులో 'ఆ' అనే నిర్దేశక వాచకము ధ్వనిమయం. అది అనంతత్యాన్నీ, 
అద్భుతాన్నీ, అసదృశత్వాన్నీ, అస్వాద మాధుర్యాన్నీ ధ్వనిమయంగా నిర్దైశిస్తుంది. 
ఈ పద్యంలో 'ఆ' అనే విశేషణం అసదృశత్వాన్ని (దాన్ని పోలింది మరొకటి లేదు 
అనే భావం) ధ్వనింపచేస్తున్నది. 'ఆ' గుణవాచకంగా పునరావృతం కావటం చేత 
పద్యంలో శ్లేష అనే గుణం రూపు కట్టింది. మస్పణత్వం శబ్దగుణలక్షణం, ఘటన 
అర్హగుణశ్షేష లక్షణం. ఆ రెండూ పద్యంలో అందంగా అమరాయి. 2. శ్రేషలో 
కాకువు రాణించటం అలంకార లక్షణం. 'మాద్రిపిన్నకొడుకు+ఏతన్మాత్రుండే 
చూడంగన్‌” అనే వాక్యంలో కాకువు ఉన్నది. దాని వలన రెండు అర్జాలు 
స్ఫురిస్తాయి. మాద్రి చిన్నకొడుకు చిన్నకొడుకువలె ఉండడు, పెద్దకొడుకువలెనే 
ఉంటాడు. వయసుకు చిన్నవాడైనా గుణాలలో అన్నను పోలి ఉంటాడు-అని ఒక 
అర్థం. అందువలననే [ద్రౌపది నకులుడి యందు ఏ గుణాలున్నాయని చెప్పిందో 
- వాటినీ సహదేవుడి యందు కూడా పేర్కొన్నది. నకులుడి వలెనే ఇతడు కూడా 
అందగాడు, బలవంతుడు, పరా[క్రమవంతుడు, యుద్ద కార్యకుశలుడు, దానపరుడు, 
అందువలన అన్నింటా అన్నను పోలినవాడనే తాత్పర్యం స్ఫురిస్తుంది. నకుల 


కీచక వధ 195 


సహదేవులు కవలబిడ్డలు కాబట్టి ఒకరి పోలికలు మరొకరికి కొట్టవచ్చినట్టుగా 
ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాని- ఇక్కడ రెండవ అర్ధం ఇట్లా చెప్పుకొనాలి- 
అతడు 'ఏతన్మాత్రుండే' -అటువంటివాడే (నిశ్చితార్థం) కాని సామాన్యుడా? 
అనిపిస్తాడు. అంటే సమానగుణాలున్నా సహదేవుడిలో అవి విశిష్టంగా ఉంటాయని 
కాకువు. అది ఎట్టాగంటే - నకులుడియందు విరుద్ధ లక్షణ సమాహారం కనపడితే, 
సహదేవుడిలో అసామాన్యగుణ సమారోపణం కనబడుతుంది. సుందరరూపానికి 
చపలత్వం (విలాసత్వం) సామాన్య లక్షణంగా చెప్పబడుతుంది. కాని, సహదేవుడి 
సౌందర్యం అవికారం. ఇది అసామాన్య లక్షణం. అట్టాగే భుజబలం నిగర్వంగా, 
శౌర్యం దయారసంగా, క్రియాజ్ఞానం వివాదరహితంగా, దానం గౌరవోదాత్తంగా 
ఉండటం-అనేవి అసామాన్య లక్షణాలే జాతాయి. దీనిని బట్టి చూస్తే ఏతన్మాత్రు. 
డే” -నకులుడి వంటివాడా సహదేవుడు? అతడి కంటె అన్నింటా ఘనుడు - 
అని చెప్పినట్టు స్ఫురిస్తుంది. తిక్కన శ్రేషగుణావిష్కార రచనకు ఈ పద్యం 
'ప్రసిద్దోాదాహరణం. (సంపా) 
క. సుకుమారుండతండు గోపా। 

లకవృత్తి వహించి యడవులం గ్రుమ్మరుచు 

న్మికి నాక కాదు పగవా । 

రికినైనను నకట! మన మెరియదేవగలన్‌? 189 


ప్రతిపదార్థం: అకట!= జొరా!; అతండు= ఆ సహదేవుడు; సుకుమారుండు= 
కోమలుడు (నీడపట్టున సుఖపడవలసినవాడు); గోపాలకవృత్తిన్‌+*వహించి= 
గొల్లవాడి పనిని అంగీకరించి; అడవులన్‌+(క్రుమ్మరుచున్‌+ఉన్మికిన్‌= 
అడవులలో తిరుగుతుండటానికి; నాకు+అ కాదు= నాకేకాదు; పగవారికిన్‌+ 
ఐనను= శత్రువులకైనా; వగలన్‌= దుఃఖాలతో; మనము+ఎరియదే?= మనస్సు 


పరితపించదా? 


196 కీచక వధ 


తాత్పర్యం: అతికోమలుడైన ఆ సహదేవుడు ఆవుల కాపరిగా ఉంటూ 
అడవులలో సంచరిస్తూ ఉండటం చూస్తే నాకే కాదు, శత్రువులకైనా దుఃఖంతో 
మనసు పరితపిస్తుంది. 
విశేషం: 'ఇటువంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదు" - వంటి లోకోక్తులు 
తెలుగు పలుకుబడిలో సహజం. దైన్యం యొక్క పరాకాష్టను తెలిపే అభివ్యక్తి 
అది. ఇక్కడ సహదేవుడి వంటి సుకుమారుడు అడవులలో పశువులను కాయటం 
అనే దీనావస్టను పొందాడని చూచేవారు అమితంగా బాధపడతారు-అనే అర్జాన్ని 
జాతీయంతో ధ్వనింపచేసింది ద్రౌపది. (సంపా. 
ఉ. ఏనును మీరు6గానలకు నేగునెడ న్నను జేరి యెంతయున్‌ 

దీనత దోంప6గుంతి సహదేవుని నిల్లడపెట్టి నాకు 'న 

మ్మా! నిను నమ్మి చాల విషమంబగు నివ్వనవాస మీతండుం 

బూనంగ నియ్యకొంటి నని బోరన నశ్రులు గ్రమ్యుచుండంగన్‌. 190 


ప్రతిపదార్థం: ఏనును= నేనూ (ద్రౌపది); మీరున్‌= మీరున్నూ, (పాండవులున్నూ); 
కానలకున్‌+ ఏగు+ఎడన్‌= అడవులకు వెళ్ళేటప్పుడు; కుంతి= అత్తగారైన 
కుంతీదేవి; ననున్‌+చేరి= నా దగ్గరకు వచ్చి; ఎంతయున్‌= ఎంతో; దీనత+తోం 
పన్‌= దైన్యం ఉట్టిపడగా; సహదేవునిన్‌; నాకున్‌; ఇల్టు+అడ పెట్టి= అప్పగించి; 
అమ్మా!= ఓ ద్రౌపదీ; నినున్‌+నమ్మి= నిన్ను నమ్మి; చాల విషమంబు+అగు= 
ఎంతో కష్టమైన; ఈ+వనవాసము= ఈ అరణ్యవాసం; ఈతండున్‌= ఈ 
సహదేవుడు కూడ; పూనంగన్‌= చేయటానికి; ఇయ్యకొంటిన్‌= ఒప్పుకొన్నాను; 
అని= అని పలికి; బోరనన్‌= ధారలు కట్టేటట్టు: అశ్రులు+(క్రమ్ముచుండం 
గన్‌= కన్నీరు నిండగా. 

తాత్పర్యం: నేనూ మీరూ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతి నన్ను 
దగ్గరకు తీసికొని నాకు సహదేవుడిని అప్పగిస్తూ “కోడలా! నిన్ను నమ్మి 
అతికష్టమైన ఈ వనవాసాన్ని చేయటానికి సహదేవుడిని పంపటానికి 
ఒప్పుకొంటున్నాను' అని కన్నీరు ధారలు కట్టగా అన్నది. 


కీచక వధ 197 


విశేషం: భార్య తల్లితో సమానంగా ప్రవర్తిస్తుంది ఒక్కొక్కసారి. మరొకసారి 
దాసిగా నడుచుకొంటుంది. ఇక్కడ ద్రౌపదిపై చిన్న కొడుకు భారాన్ని మోపింది 
కుంతి. మాద్రి చనిపోయినా తన సొంతబిడ్డగా చూచుకొన్నది. తన కడగొట్టు 
బిడ్డగా భావించి గారాబం చేసింది. అందుకే అంత మమకారం. 2. ఇల్లడ పెట్టడం= 
మరల తిరిగి ఇచ్చే నియమంతో ఒకరి వద్ద ధనాన్ని దాచిపెట్టుకొనటం. 


వ. మథియును. 191 
తాత్పర్యం: అంతేకాక. 


చ. “కడుంబసిబిడ్డ వీ6 డొకటి కాదవునా నెటుం(గండు; ముంద రె 
య్యెడ నొకపా టెటుంగ6 డెద యెంతయు. గోమల; మెప్పుడైన నేం 
గుడువంగం బిల్తుంగాని తనకుం గల యాశకటిప్రొ ద్దెబుంగం డీ 
కొడు కిటు పోకకు నృనము గుందెడు; ని న్గని యూజడిల్లెడున్‌.1 92 


ప్రతిపదార్థం: వీయ= ఈ సహదేవుడు; కడున్‌+పసిబిడ్డ= మిక్కిలి గారాల 
బిడ్డ; ఒకటి కాదు+అవున్‌+ననాన్‌= ఒకటి జొను, ఒకటి కాదు అని; ఎయిం 
గండు= తెలియనివాడు, చెప్పలేడు; ముందర= ఇంతకుముందు; ఏ+ఎడన్‌= 
ఎక్కడా; ఒకపాటు= ఏ కష్టాన్నీ; ఎజుంగండు= అనుభవించలేదు; 
ఎద+ఎంతయున్‌= మనసెంతో; కోమలము= సున్నితం; ఎప్పుడైనన్‌= ఎన్నడైనా; 
నేన్‌= నేను (కాంతి); కుడువంగన్‌= అన్నం తినుమని; పిల్తున్‌+కాని= 
పిలుస్తానుగాని; తనకున్‌+కల= సహదేవుడికి గల; ఆకటిప్రొద్దు= ఆకలయ్యే 
వేళను; ఎజణుంగండు= తెలిసికొనలేడు; ఈ కొడుకు= అట్టి కొడుకు - ఈ 
సహదేవుడు; ఇటు పోకకున్‌= ఇట్టా అరణ్యాలకు వెళ్ళటానికి; 
మనము+కుందెడున్‌= నా మనస్సు విచారపడుతున్నది; నిన్‌+కని= నిన్ను 
చూచి; ఊజడిల్లెడున్‌= ఊరట పొందుతున్నది. 


తాత్పర్యం: 'ఓ కోడలా! ఈ సహదేవుడు మిక్కిలి పసిబిడ్డ. జొను, కాదని 
చెప్పలేని చిరుతడు. ఇంతకుమునుపు ఎట్టి కష్టాలు తెలియనివాడు. మిక్కిలి 


198 కీచక వధ 


సున్నిత స్వభావం కలవాడు. ఆకలి వేళ కూడా తెలిసికొనలేడు. నేను పిలిచి 
అన్నం పెట్టుతాను కాని, తనకు తానై అడగడు. అలాంటి కొడుకు ఇట్టా 
అడవులకు వెళుతుంటే మనస్సు విలవిలలాడుతున్నది. అయినా నిన్ను చూచి 
ఊరటపొందుతున్నది. 


విశేషం: తల్లి మమకారంతో నిండిన పై ఆవేదన, చిన్నకొడుకు అమాయకత్వం 
లోకంలో ఆడపిల్లను అప్పగింతలు పెట్టే స్థితిని గుర్తుకు తెస్తున్నది. 
లా అథ నకం న్‌ా 


తే. ఎప్పుడెయ్యెడ నేమిట నెట్టు లరయ। 

వలసె నమ్మెయి నారయు మలసి డస్సి 

నొచ్చియైనను నేమల కిచ్చందలంచి। 

తడవి నాచేత దీవన వదయు మమ్మ! 193 
ప్రతిపదార్థం: అమ్మ!= ద్రౌపదీ!; ఎప్పుడు= ఎప్పుడైనా; ఏ+ఎడన్‌= ఎక్కడైనా; 
ఏమిటన్‌= అన్నిటా; ఎట్టులు+అరయవలసెన్‌= ఎట్టా చూచుకొనాలో; 
ఆ+మెయిన్‌= ఆ విధంగా; ఆరయుము= చూచుకొము శై అలసి= అలిసిపోయి; 
డస్సి= శ్రమపడి; నొచ్చి+ఐనను= కష్టమైనా; ఏమజక= మరపులేక; ఇచ్చన్‌+తలం 
చి= మనసు కనిపెట్టి; తడవి= కాపాడి; నాచేతన్‌= నా వలన, కుంతిచేత; 
దీవన+పడయుము= ఆశీస్సులు పొందుము. 
తాత్పర్యం: ఓ ద్రౌపదీ! ఎక్కడైనా, ఎప్పుడైనా, అన్నిటా ఎట్లా చూచుకొనాలో 
అట్టా చూచుకొమ్ము. అలసి, సొలసి, కష్టపడి, మరపులేకుండా అతడి మనస్సు 
కనిపెట్టి కాపాడి నా దీవనలను పొందుము. 
విశేషం: 1. ఇక్కడ పసిపిల్లవాడి సంరక్షణ బాధ్యతను అప్పగించే ఒక తల్లి 
హృదయాన్ని కవి చక్కగా చిత్రించాడు. చిన్న చిన్న మాటలతో తల్లి ఆవేదనను 
వ్యక్తం చేశాడు. 2. కుంతి 211వ పద్యంలో ఇల్లడపెట్టినట్టు మాట్లాడింది. కాబట్టి 
అరణ్యాజ్ఞాతవాసాల తరువాత సహదేవుడిని తిరిగి తన కిచ్చి ఆశీస్సులను 
పొందుమని (ద్రౌపది నడిగింది. రాబోయే వచనంలో అజ్ఞాతవాసంలో అతడిని 
స్వయంగా 'సేవించలేనందుకు (ద్రౌపది విచారం వెలిపుచ్చింది. 


కీచక వధ 1909 


వ. అని యప్పగించె; నేనును వనవాసకాలంబున నానేర్దు విధంబున 
మీకు నెల్లను గారామైన తమ్ముని నమ్మెయిం బరికించికొని వచ్చితి; నిపు 
దడజ్ఞాతవాసాయాసితుండగు నతని నాకు ననుసరింప వెరవు గామిం 
జేసి చేయునది లేక చింతిల్లుచున్నదాన; నా తెజంగు వినుము. 194 


ప్రతిపదార్హం: అని= అనిచెప్పి; అప్పగించెన్‌= అప్పగించింది; నేనును= నేను 
కూడా (ద్రౌపది కూడా); వనవాస కాలంబునన్‌= అరణ్యవాస సమయంలో; 
నానేర్చువిధంబునన్‌= నా శక్తి కొద్దీ; మీకున్‌+ఎల్లను= మీకందరికీ; గారము+ఐన 
తమ్మునిన్‌= ముద్దుల తమ్ముడైన సహదేవుడిని; ఆ+మెయిన్‌= అట్టా; 
పరికించుకొని వచ్చితిన్‌= కాపాడుకొంటూ వచ్చాను; ఇపుడు; అజ్ఞాతవాస+ 
ఆయాసితుండు+అగు= అజ్ఞాతవాస నియమంచేత అలసినవాడైన; అతనిన్‌= 
సహదేవుడిని; నాకున్‌= నాకూ (ద్రౌపదికి); అనుసరింపన్‌= వెంబడించటానికి; 
వెరవుకామిన్‌+చేసి= సాధ్యపడకపోవడంవలన; చేయునదిలేక= చేసేదిలేక; 
చింతిల్లుచున్‌+ ఉన్నదానన్‌= బాధపడుతున్నాను; నాతెజంగు వినుము= నా 
కథ వినుము. 


తాత్పర్యం: అని చెప్పి నాకు అప్పగించింది. నేను అరణ్యవాస సమయంలో 
నా శక్తికొద్దీ మీ అందరికీ గారాబు తమ్ముడైన సహదేవుడిని ఆ విధంగా కంటికి 
రెప్పగా కాపాడాను. మరి ఇప్పుడు అజ్ఞాతంగా ఉన్న సమయంలో అతడి శ్రమ 
పోగొట్టటం నాకు చేతకావటం లేదు. అందుకు చేసే దేమీ లేక మనస్సులో 
బాధపడుతున్నాను. ఇక నా సంగతి వినుము. 


సీ. ద్రుపదభూవిభుండు పుత్రులకంటె నెంతయుం 
బెంపు సేయుచు గారవింపయెరింి, 
కుంతీమహాదేవి కోదండ్ర లోపల । 
నగ్గ్ధలంబుగం గొనియాడంబరంగి, 
ప్రాణంబులకు నెల్లంబ్రాణంబుగా మీరు; 
నెయ్యంబు తియ్యంబు నెజప నడచి, 


200 కీచక వధ 


మది6దల్లిదంద్రుల మాటుగా. గొని జను 
లనిశంబు భక్తి సేయంగ నెగడి 
తే. రూపగుణ విక్రమంబుల రూఢికెక్కు। 
నట్టి కొడుకులం గని భరతాన్వయంబు 
నందు నాయిల్ల యిల్లుగా నతిశయిల్లి | 
తగవుమై బాంధవులచేత. బొగడు వడసి. 195 


ప్రతిపదార్దం: ద్రుపద భూవిభుండు= (ద్రుపద మహారాజు; పుత్రులకంటెన్‌= 
కొడుకుల కంటె; ఎంతయున్‌+పెంపు+చేయుచున్‌= ఎంతో మిన్నగా చూస్తూ; 
గారవింపన్‌+పెరింగి= గౌరవించగా పెద్దదాననై; కుంతీమహాదేవి= మహారాణి 
అయిన కుంతీదేవి యొక్క; కోడండ్రలోపలన్‌= కోడళ్ళలో; అగ్గలంబుగన్‌= 
అధికంగా; కొనియాడన్‌+పరంగ౧ి= పొగడగా వర్షిల్లి; మీరు= పాండవులు; 
ప్రాణంబు లకున్‌+ఎల్లన్‌+ప్రాణంబు+కాన్‌= ప్రాణాధికంగా; నెయ్యంబు= 
స్నేహం; తియ్యంబునెజపన్‌= మాధుర్యపు వలపు ప్రసరింప చేసేటట్టు; నడచి= 
ప్రవర్తించి; జనులు= లోకులు; మదిన్‌= మనస్సులో; తల్లిదండ్రుల మాణుగాన్‌+ 
కొని= తల్లిదండ్రులకు బదులుగా లెక్కించి; అనిశంబున్‌= ఎప్పుడూ; 
భక్తి*చేయంగన్‌= భక్తితో చూడగా; నెగడి= వర్దిల్లి రూపగుణ విక్రమంబులన్‌= 
రూపంలోను, గుణంలోను, పరాక్రమంలోనూ; రూఢికిన్‌+ ఎక్కు= ప్రసిద్ధులైన; 
అట్టి కొడుకులన్‌= అంతటి ఉపపాండవులను; కని= పొంది; భరత+ 
అన్నయంబునందున్‌= భరతవంశంలో; నా+ఇల్టు+అ= నా కుటుంబమే; ఇల్టు+ 
కాన్‌+అతిశయిల్లి= గొప్పదైన కుటుంబంగా వర్షిల్లి; తగవుమైన్‌= న్యాయమైన 
రీతిలో; బాంధవులచేతన్‌+పొగడు+పడసి= చుట్టాల వలన పొగడ్తలు పొంది. 


తాత్పర్యం: ద్రుపద మహారాజు తన కొడుకుల కంటె గారాబుగా పెంచి పెద్ద 
చేస్తే గౌరవంగా పెరిగాను. కుంతీదేవి తన కోడళ్ళందరిలో నన్ను అధికంగా 
పొగడగా వర్చిల్లాను. మీరందరూ (భర్తలైదుగురూ) సమానంగా స్నేహానురాగాలు 
పంచగా ్రవర్తిల్దాను. లోకులు తల్లిదండ్రులకు మారుగా భక్తితో నన్ను 
సేవించేటట్టు మనలాను. రూపగుణ బలపరా[క్రమాలలో పేరొందిన 


కీచక వధ 201 


కుమారులకు తల్లినయ్యాను. భరతవంశంలో నా కుటుంబమే గొప్ప 
కుటుంబంగా (ప్రకాళించాను. అందరితో న్యాయంగా వర్తించటం చేత 
బంధువుల పొగడ్తలను పొంది. 


విశేషం: ఉత్తమురాలైన ఇల్లాలికి ఉండవలసిన సప్తగుణాలు ఇందులో పేర్కొనబడ్డాయి. 
1పుట్టింటి గౌరవం ద్రుపదునింట వంశోద్దారకుడైన పుత్రుడికంటె ద్రౌపది ఎక్కువగా 
గౌరవించబడటం విశేషం. 2. మెట్టినింటి మన్నన - పాండవులకు (ద్రౌపదితో పాటు 
మరికొందరు భార్యలు కూడా ఉన్నారు. వారందరికంటె ఘనంగా చూడటమే కాకుండా, 
ఘనంగా అందరి ముందూ పొగడి చెప్పేది అత్తగారు. అది అందరికీ కలిగే అదృష్టం 
కంటె విశిష్టం. 3. భర్తల అనురాగం (వాల్లభ్యం,) - అయిదుగురు భర్తలూ తమ 
పంచ(ప్రాణాలకు ప్రాణమైనదానినిగా ద్రౌపదిని చూచుకొనేవారు. అంటే ఆమె లేకపోతే 
తాము (బ్రదుకజాలమనే అనురాగాన్ని 'ప్రదర్శించేవారన్నమాట! అది సతి పొందే వాల్లభ్య 
విశేషం. 4. ప్రజానురాగం - ప్రజలకు ప్రత్యక్ష దేవతలు వారి తల్లిదండ్రులు. వారిని 
భక్తితో పూజించటం వారి ప్రథమ కర్తవ్యం. అయితే (ద్రౌపది తల్లిదండ్రులను 
మరపింపజేసే వాత్సల్యాన్ని ప్రజల పట్ట ప్రదర్శించటం చేత మాతాపితరులకు బదులు 
(ద్రౌపదినే భక్తితో చూచేవారట! ఇది ప్రజానురాగానికి పరాకాష్ట. 5. సంతానవతి కావటం- 
గుణవంతులై ప్రసిద్ధిపొందిన పుత్రులను పొంది ఉండటం పు(త్రోత్సవాన్ని పొందటమే. 
6. కుటుంబ గౌరవం - *నా ఇల్లే ఇల్టుగ” (అనన్వయాలంకారం) చెప్పటం విశేషం. 
(ద్రౌపది కుటుంబంతో పోల్చ దగిన కుటుంబం (ద్రౌపది కుటుంబ మొక్కటే అని 
చెప్తుకొనగల గొరవం ద్వారా భరతవంశ గౌరవం నిలిపింది. 7. బంధుట్రీతి ఆ అన్నీ 
ఉన్నా బంధువులందరూ ఏకగ్రీవంగా మెచ్చుకొనటం ఇల్దాళ్ళకందరికీ అబ్బే అదృష్టం 
కాదు. అది ద్రౌపదికి కలిగింది. దానికి కారణం ఆమె న్యాయం తప్పకుండా నడుస్తుంది 
కాబట్టి. ఉత్తమ సాధ్వికి ఉత్తమోదాహరణం (ద్రౌపది. (సంపాం 


మ. వినుతింపందగు రాజసూయమున౦ బృక్వీదేవతా కోటి 
బ్లను సంతృప్తి యొనర్జి, వారి దయం గళ్యాణాత్మనై, పుణ్యవ 
ర్తన పాండుక్షితిపాలు కోడ లనంగా రాజన్యమాన్యప్రియాం 
గనలందెల్లం బొగడ్తం/గంటి నతిలోకంబైన మీ మన్ననన్‌. 196 


202 కీచక వధ 


ప్రతిపదార్దం: వినుతింపన్‌+తగు= పొగడదగిన; రాజసూయమునన్‌= 
రాజసూయ యాగంలో; పృథ్వీదేవతాకోటికిన్‌+ఎల్లను= (బ్రాహ్మణుల 
సముదాయాని కంతటికీ; సంతృప్తి*ఒనర్చి= మంచి తృప్తి కలిగించి; వారి 
దయన్‌= వారి అనుగ్రహంతో; కళ్యాణ+ ఆత్మన్‌+ఐ= శుభప్రదమైన మనసు 
కలదానినై; అతిలోకంబు+ఐన= అపూర్వమైన; మీ మన్ననన్‌= మీ అభిమానం 
చేత; రాజన్యమాన్య ప్రియ+ అంగనలందున్‌+ఎల్లన్‌= గౌరవించోదగిన రాజుల 
పట్టపురాణులందరిలో; పాండుక్షితిపాలుకోడలు= పాండురాజు కోడలైన ద్రౌపది; 
పుణ్యవర్తన= పుణ్యాలు కలిగించే నడవడి కలది; అనంగాన్‌= అనేటట్టు; 
పొగడ్తన్‌+ కంటిన్‌= ప్రశంసలందుకొన్నాను. 


తాత్పర్యం: లోకప్రసిద్దమైన రాజసూయయాగంలో (బ్రాహ్మణుల కందరికీ 
దక్షిణలిచ్చి తృప్తిపరచి వారి దయచేత నిర్మలమైన చిత్తం కలదాననయ్యాను. 
'పాండురాజు కోడలైన [ద్రౌపది పుణ్యాంగని అని మహారాజుల పత్నులూ. 
మాన్యలూ అయిన రాణులందరూ ప్రశంసించే కీర్తి సంపాదించాను. వీటి 
నన్నింటినీ మీరిచ్చిన ఆదరాభిమానాలవలననే పొందగలిగాను. 


నిశేషం: పాండవుల చరిత్రలో రాజసూయం ప్రతిష్టాత్మక ఘట్టం. ఆ యజ్ఞాన్ని 
వారు ధర్మపత్నీ సమేతంగా చేశారు. ధర్మరాజాదులతో పాటు ద్రౌపది పొందిన 
లాభాలను ఈ పద్యం పేర్కొన్నది. బ్రాహ్మణాశీస్సులతో ఆమె కల్యాణాత్మకురా 
లైనది. రాజసూయయాగంలో ధర్మరాజును దర్శించటానికి వచ్చిన మహారాజుల 
పట్టమహిషులందరూ ద్రౌపదిని 'పాండురాజు కోడలు” 'పుణ్యాంగని” అనీ 
కీర్తించారట! స్వర్గస్థుడైన మామగారు నారదుడిద్వారా ధర్మరాజును రాజసూయం 
చేయుమని కోరగా దానిని నిష్టాపరురాలైై భర్తతో కలిసి నిర్వహించిన గౌరవం 
ఆమెకు దిక్కింది. పైపద్యంలో అన్నీ ద్రౌపదికి స్వయంగా లభించిన లాభాలే. 
ఇవన్నీ భర్తల ప్రేమ వలన తనకు లభించినవి. ఈ విశ్లేషణాత్మక వివేచన ఆమె 
వివేకాన్ని తెలుపుతున్నది. (సంపా.) 


కీచక వధ 203 


ఉ. ఏనుమనంబు పెంపు సెడి యిప్పుడు నీచతరప్రకారముం 
బూని నికృష్టనై యుదర పోషణకై తగవేది యెంతయున్‌ 
దీనతంబొంది యిమ్మెయి సుదేష్ట పనుల్‌ గనుసన్నజేయుచున్‌ 
హీనత నున్మిమీకు వగపేమియు. జేయద యేమి సేయుదున్‌?1 97 


ప్రతిపదార్థం: ఏను= ద్రౌపది; మనంబు పెంపు+చెడి= మనస్సులోగల 
అభిమానాన్ని కోల్పోయి; ఇప్పుడు= ఈ అజ్ఞాతవాస సమయంలో; నీచతర 
ప్రకారమున్‌+పూని= అల్పమైన వృత్తిని చేపట్టి; నికృష్టను+ఐ= హీనురాలనై; 
ఉదర పోషణకై= పొట్టకూటి కొరకు; తగవు+ఏది= న్యాయం వీడి; ఎంతయున్‌ 
దీనతన్‌+పొంది= ఎంతో దైన్యం పొంది; ఈ+ మెయిన్‌= ఈ విధంగా; సుదేష్ష 
పనుల్‌= సుదేష్ణయొక్క పనులు; కనుసన్నన్‌+ చేయుచున్‌= కనుసైగలమాత్రం 
చేతనే పనిచేస్తూ; హీనతన్‌+ఉన్కి= హీనంగా ఉండటం; మీకున్‌= పాండవులకు; 
వగపు= దుఃఖం; ఏమియున్‌+చేయదు+అ= కలిగించదా? ఏమి+ చేయుదున్‌= 
ఇందుకు నేనేమి చేయగలను 


తాత్పర్యం: నేను మానాభిమానాలు కోల్పోయి నీచంగా పొట్టకూటి కొరకు 
న్యాయం తప్పి దీనంగా ఈ విధమైన సుదేష్ణ పరిచర్యలకు పూనుకొని ఆమె 
కనుసన్నలలో హీనంగా చేస్తూండటం మీకు ఏ మాత్రం దుఃఖాన్ని కలిగించటం 
లేదు. నేనేం చేసేది? అది నా దురదృష్టం. 


విశేషం: ఒకానొకప్పుడు రాజాధిరాజపరమేశ్వరుడైన ధర్మజుడి కొలువులో రాజుల 
భార్యలచేత నమస్కారాలు పొందిన పట్టమహిషి ద్రౌపది ఈనాడు ఒకరి కొలువులో 
పరిచారికగా పనిచేయటం విధి వైపరీత్యం. బండ్లు ఓడలు, ఓడలు బండ్డు 
కావటమనే సామెత గుర్తుకు తెస్తుంది. అయితే, ఇక్కడ విశేషమేమంటే-పాండవుల 
దైన్యస్థితిని చూచి ద్రౌపది ప్రతినిత్యమూ పరితపిస్తున్నది. కాని, ఆమె దీనస్థితిని 
చూచి పాండవు లెవ్వరూ పరితాపం చెందటం లేదని ఆమె నిష్టురమాడింది. పతి 
మనస్సును తనవైపు సానుభూతితో మరలించుకొనటానికి ఈ అధిక్షేపం సరసమైన 
ఆయుధం. 


204 కీచక వధ 


క. పని పంపంగాని యొకతకు€। 
బనిసేయ నెజటుంగ; నన్ను.బనిగొనునెడంబాం 
డుని యగ్రమహిషి గొంకుచు.। 
బనిగణిపెడు చందమునన పనుచుటెజుంగవే? 198 


ప్రతిపదార్హం: పని పంపన్‌+కాని= పనులు చేయుమని ఒకరిని ఆజ్ఞాపించటమే 
కాని; ఒకతకున్‌= ఒక వనితకు; పనిచేయన్‌= సేవచేయటం; ఎలుంగన్‌= 
ఎరగను; నన్నున్‌+ పనిగొను+ఎడన్‌= నాచేత పని చేయించుకొనేటప్పుడు; 
పాండుని అగ్రమహిషి= కుంతీదేవి; కొంకుచున్‌= సందేహిస్తూ; పనిగజపెడు 
చందమునన్‌+అ= పనులు నేర్వే పద్దతిగానే; పనుచుట= ఆజ్ఞాపించటం; ఎలు. 
గవు+ఏ?= ఎరుగవా? (నీకు బాగా తెలియునని భావం). 

తాత్పర్యం: పట్టమహిషిగా సహ(స్రపరిజనులచేత పనులు చేయించుకొనటమే 
గాని, ఒకరి వద్ద పనిచేయటం నాకు తెలియదు. అత్తగారు కుంతీదేవి కూడా 
నాకేదైనా పని చెప్పదలచుకొన్నప్పుడు వెనుకాడుతూనే, ఆజ్ఞాపిస్తున్నట్టుకాక పని 
నేర్పటానికి పనిచెప్పిన విధంగానే పనులు చెప్పేది. 


విశేషం: అత్తగారు కూడా మన్ననగా చూచేది ద్రౌపదిని. అజమాయిషీగా పనులు 
చేయించటం ఒక పద్ధతి. ఆదరంగా బుజ్జగించి కోడలికి పని చెప్పటం ఒక పద్ధతి. 
కుంతి లౌకిక మెరిగిన సాధ్వి. మనసు నొప్పించకుండా పనులు చేయించుకొనేది. 
అందుకే (ద్రౌపది పొగడ్త లందుకొన్నది. అత్తా కోడళ్ళ అనుబంధానికి కుంతీ 
('ద్రౌపదుల సంబంధం నిదర్శనం. 


ఉ. బల్లరు రాజుదేవులును నొడ్డులు రాచిన చందనంబు; మే 
నెల్లంజెమర్పంగా నలయ కేను శ్రమంపడి నిల్చి నిల్దియ 
బ్లల్లన మార్దవం బొనరునట్లుగ నెట్టకునేని రాచి మీ 
తల్లికి భక్తిం బెట్టెడు విధంబునం బెట్టుదు; బ్రహ్మం దిట్టుదున్‌. 199 


కీచక వధ 205 


ప్రతిపదార్దం: రాజు= విరాటరాజుయొక్క; దేవులునున్‌= సుదేష్ణమొదలైన 
రాణులూ; ఒడ్డులు రాచిన= ఇతరులు తీసిన; చందనంబు= గంధాన్ని; ఒల్లరు= 
అంగీకరించరు; మేను+ఎల్లన్‌+చెమర్చంగాన్‌= శరీరమంతా చెమట పట్టిటట్టు; 
అలయక= అలసిపోకుండా; ఏను= ద్రౌపది; శ్రమంపడి= కష్టపడి; నిల్ఫి నిల్ఫి, 
అల్లన్‌+అల్లన్‌= మెలమెల్లగా; మార్దవంబు+ఒనరునట్టుగన్‌= మెత్త దనం 
వచ్చేటట్సు; ఎట్టకున్‌+ఏనిన్‌= ఏదో విధంగా; రాచి= అరగదీసి; మీ తల్లికిన్‌= 
మీకు తల్లీ నాకు అత్తగారూ అయిన కుంతీదేవికి; భక్తిన్‌= భక్తితో; పెట్టెడు 
విధంబునన్‌= శరీరానికి అలదే రీతిగా; పెట్టుదున్‌= వారి శరీరాలకు 
అలదుతున్నాను; బ్రహ్మన్‌+తిట్టుదున్‌= (నాకిటువంటి దుస్‌స్టితిని కలిగించి 
నందుకు) విధిని దూషిస్తాను. 


తాత్పర్యం: ఇతరులు తీసిన గంధాన్ని సుదేష్ణ మొదలైన రాణులు ఒప్పుకోరు. 
నేనే శ్రమపడి చెమటలు పట్టేటట్టు అరగదీసి మెత్తటి చందనాన్ని, మీ తల్లికి 
భక్తితో అలదిన విధంగా వారికి అలదుతున్నాను. నాకీ స్టితిని కలిగించిన 
బ్రహ్మను లోలోన నిందిస్తాను. 


విశేషం: ఇక్కడ గంధం అరగతీసే ఒక ప్రక్రియ చెప్పబడింది. చందనానులేపనం 
రాజుల కలవాటు. మనం ఈ రోజు స్నో, పౌడరు పూసికొన్నట్టు వారు చందనం 
పూసికొనేవారు. అది ఆరోగ్యానికి, ఆహ్హాదానికి, సువాసనకు పనికివస్తుంది. గంధం 
తీయడం ఒక కళ. మెత్తగా అరగదీసి శరీరానికి అలదాలి. అత్తగారి పరిచర్యలలో 
ఒక భాగంగా సేవాదృక్పథంతో చేసేది ద్రౌపది. ఇక్కడ పరిచారిక వలె చేయటం 
(బ్రహ్మ వ్రాసిన తలరాత అని బాధపడుతున్నది. 


ఉ. నున్నదనంబుగా నలు(గు నూజియు. జందన మట్లు రాచియుం 
బన్నుగ€ గ్రొత్తలైన కలపంబులు గూర్చియు నా సుదేష్ణ్టకుం 
గన్నుల సన్నలం బనులు గైకొని వారక చేయుచుండుటన్‌ 
ము న్నటులున్న పాణితలముల్‌ బలు కాయలు గాచెంజూచితే! 200 


206 కీచక వధ 


ప్రతిపదార్దం: నున్నందనంబుగాన్‌= మెత్తగా; నలుంగు నూరియున్‌= 
నలుగుపిండి నూరి; చందనము+అట్టు రాచియున్‌= గంధంవలె పూతపూసి; 
పన్నుగన్‌= చక్కగా; క్రొత్తలు+ఐన= క్రొత్త క్రొత్తవైన; కలపంబులు= కలపడాలు 
(వివిధ సుగంధ [ద్రవ్యాల మిశ్రమాలు); కూర్చియున్‌= సమకూర్చి; ఆ 
సుదేస్షకున్‌= ఆ పట్టమహిషికి; కన్నుల సన్నలన్‌= కనుసైగలతోనే; పనులు= 
పరిచర్యలు; కైకొని= అంగీకరించి; వారక చేయు చుండుటన్‌= ఎప్పుడూ కాదనక 
చేయటం వలన; మున్ను= ఇంతకుముందు; అటులు+ ఉన్న= అట్టా మెత్తగా 
ఉన్న; పాణితలముల్‌= అరచేతులు; పలుకాయలు+కాచెన్‌= ఎన్నో కాయలు 
కాచాయి; చూచితే?= చూచావా? 


తాత్పర్యం: మెత్తగా నలుగుపిండిని గంధంవలె నూరి, మైపూతలు పూసి, 
సువాసనల కలపములను ఏర్పరచి, ఎప్పుడూ రాణిగారి కనుసన్నలలో 
పరిచర్యలు చేస్తుంటాను. అందువలన సుకుమారమైన నా అరచేతులు ఎలా 
కాయలుగాచినాయో చూచితివా! 


విశేషం: యజమానుల మెప్పు పొందడానికి పరిచారకులు ఎన్నో తంటాలు 
పడతారు. చందనాది అనులేపనాలు సమకూర్చి వారి మెప్పు పొందుతారు. అనురాగ 
(ప్రేరకాలైన సువాసనలు వారి సౌభాగ్యానికి చిహ్నాలు. ఇవి ఏర్పరచిన పరిచారికలను 
రాజులు బహుమానాలతో సన్మానిస్తారు. ఇక్కడ (ద్రౌపది పరిచారికగా అట్లా 
చేయాల్సి వచ్చింది. చేతులు కాయలు కాయటం అనేది నానుడి. కష్టించి 
పనిచేసేవారి అరచేతులు కాయలు కాస్తాయి. అలవాటు లేని పనులు చేయటం 
వలన అట్లా జొతుంది. ద్రౌపది పరిస్థితి అట్లాఉన్నది. 
క. అనుచుం దొరంగిడు నశ్రుల। 

మునింగినమో మతని వక్షమున౦ జేర్పిన న 

వ్వనిత యవస్థయ తాల్చుచు 

ననిలసుతుం డడలె డెంద మలమట. బొందన్‌. 201 


కీచక వధ 207 


ప్రతిపదార్హం: అనుచున్‌= అంటూ; తొరంగెడు అశ్రులన్‌= పొరలిపారే 
కన్నీటిచేత; మునిగిన మోము= తడిసిన ముఖం; అతని వక్షమునన్‌+చేర్చినన్‌= 
ఆయన ఎదురు రొమ్ముపై చేర్చగా; ఆ+వనిత= (ద్రౌపది; అవస్థ+అ= కష్టాన్ని; 
తాల్చుచున్‌= తనదిగా భావించి తలచుకొంటూ; డెందము= మనస్సు; 
అలమటన్‌+పొందన్‌= కలత పడగా; అనిల సుతుండు= భీముడు, అడలెన్‌= 
దుఃఖించాడు. 


తాత్పర్యం: అట్లా దుఃఖిస్తూ భీముడి గుండెలపై ముఖాన్ని చేర్చింది ద్రౌపది. 
ఆమె కష్టస్థితిని చూచి భీముడు కలతపడ్డ హృదయంతో దుఃఖించాడు. 
విశేషం: మనస్సులో కష్టాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు వరద వలె వచ్చే కన్నీరు 
బయటికి వచ్చేస్తే మనస్సులో తాపం తీరిపోతుంది. సన్నిహితుల ముందు కష్టాలు 
చెప్పుకొనటం, వారి ఆసరా తీసికొని గుండెలకు హత్తుకొనేటట్టు ఏడ్వడం సహజం. 
ఆపుకొనలేని దుఃఖం కలిగితే అది సహజం! ఇక్కడ కవి అది మన కళ్ళకు కట్టెటట్టు 
రవివర్మ చిత్రంవలె చూపించాడు. 


తే. అట్టి యెడందన్ను.దాన యూరార్ది కొనుచు | 
నంబుజానన నెమ్మెగ మల్లందుడిచి. 
యనునయించి తత్క్మరములు దనమొగంబు€ 
గదియం జేర్చుచు నిట్టూర్పు గాడ్పునిగుడ. 202 


ప్రతిపదార్దం: అట్టి+ఎడన్‌= అప్పుడు; తన్నున్‌+తాను+అ= తనను తానే; 
ఊరార్భి కొనుచున్‌= ఓదార్చుకొని; అంబుజ+ఆనన= పద్మముి 
(ద్రౌపదియొక్క; నెజ+మొగము= అందమైన ముఖాన్ని; అల్లన్‌+తుడిచి= మెల్లగా 
తుడిచి; అనునయించి= ఓదార్చి; తద్‌+ కరములు= ఆమె చేతులను; తన 
మొగంబున్‌= తన మొగంపై; కదియన్‌+ చేర్చుచున్‌= దగ్గరగా తీసికొని; 
నిడు+ఊర్పు గాడు నిగుడన్‌= నిట్టూర్పు గాలి వ్యాపింపగా. 


208 కీచక వధ 


తాత్పర్యం: అప్పుడు భీముడు తనను తానే ఓదార్చుకొంటూ ద్రౌపది కన్నీరు 
తుడిచి, ఆమె చేతులు తన బుగ్గలపై సుతారంగా అదిమి దగ్గరగా తీసికొని 
నిట్టూర్పు పుచ్చుతూ. (తరువాతి పద్యంతో అన్వయం.) 

విశేషం: ఇది అతి సహజమైన స్వభావం. చిన్న పిల్లలు చేతులు కాలాయని మన 
దగ్గరకు వస్తే ఆ చేతులు ముద్దాడుతూ మన బుగ్గలకు రాచుకొంటాం. అదే 
చేశాడు భీముడు. తిక్కన లోకజ్ఞత అది. 

వన. చింతాక్రాంతుందడైన కౌంతేయునకు నయ్యింతి యిట్లనియె. 203 


'ప్రతిపదార్దం: చింతా+ఆక్రాంతుండు+ఐన= విచారంచేత ఆ(క్రమించబడినవాడైన; 
కౌంతేయునకున్‌= భీముడికి; ఆ+ఇంతి= (ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: భీముడు చింతపడుతుండగా (ద్రౌపది ఇట్టా అన్నది. 


తే. “ఇందకు నిన్నిభంగుల నిడుమ గుడువ । 
వలసె ధర్మతనూభవువలన౦ జేసి, 
దాయ లొడ్డిన మాయ జూదంపుటురుల6। 
బడి కులంబున కాతం డిప్పాటు దెచ్చె. 204 


ప్రతిపదార్హం: ధర్మతనూభవు వలనన్‌+చేసి= ధర్మరాజువలన; ఇందణకున్‌= 
ఇంత మందికి; ఇన్నిభంగులన్‌= ఇన్ని రకాల; ఇడుమ కుడువవలసెన్‌= కష్టాలు 
అనుభవించ వలసి వచ్చింది; దాయలు+జఒడ్డిన= దాయాదులు పన్నిన; మాయ 
జూదము+ఉరులన్‌+ పడి= మాయ జూదమనే వలలో పడి; కులంబునకున్‌= 
వంశానికంతటికీ; అతండు; ఈ+ పాటు తెచ్చెన్‌= ఈ కష్టాన్ని కలిగించాడు. 


తాత్పర్యం: 'దాయాదులు పన్నిన మాయజూదమనే వలలో చిక్కుకొన్న 
ధర్మరాజు జూదమాడి పణంగా ఒడ్డటం వలన మనమందరం ఈనాడు ఇన్ని 
రకాలుగా కష్టాలకు లోనయ్యాం. ధర్మజుడే మన వంశానికి వాటిల్లిన ఈ 
భంగపాటు కంతటికీ కారణం. 


కీచక వధ 209 


ఉ. అక్కట! మోసపోయి యడియాసల. జావక యున్నదాన; ము 
న్మొక్కెడ నే దురంతదురితోత్కట బాధలఈ బెట్టియున్ననా 
కెక్కడి దుఃఖశాంతి గదయెయ్టుట యెమ్మెయింగల్ల నేర్చు? మీ 
ముక్కున నూర్పు గల్ల నొక మూర్చునిచే బడితిన్‌ సభాస్థలిన్‌. 205 


ప్రతిపదార్థం: అక్కట!= జొరా!; మోసపోయి= వంచించబడి కూడా; 
అడియాసలన్‌+ చావక+ఉన్నదానన్‌= చివరి ఆశలతో ఇంకా చావకుండా 
ఉన్నాను; మున్ను= పూర్వజన్మలో; ఒక్క+ఎడన్‌= ఒకప్పుడు; ఏన్‌= నేను; 
దురంత= అంతులేని; దురిత+ఉత్కట బాధలన్‌+ పెట్టియున్న= అధికమైన 
పాపిస్టి బాధలను పెట్టి ఉన్న; నాకున్‌= నాకు; ఎక్కడి దుఃఖశాంతి= దుఃఖానికి 
శాంతి ఎక్కడిది?; కడ+ఎయ్టుట+ఏమెయిన్‌+కల్గనేర్చున్‌= గట్టెక్కుట ఏ 
విధంగా కలుగుతుంది?; మీ ముక్కునన్‌+ఊర్పుకల్లన్‌= మీరు ప్రాణాలతో 
ఉండగా; ఒక మూర్చునిచేన్‌= ఒక నీచుడిచేత; సభాస్టలిన్‌= సభలో; పడితిన్‌= 
భంగపడ్డాను. 

తాత్పర్యం: జౌరా! నేను మోసపోయి చావకుండా ఆశాపాశంతో ఇంకా బ్రదికి 
ఉన్నాను. పూర్వజన శలో నేను ఎవరినో నిరంతరం కష్టాలపాలు చేసి ఉంటాను. 
అందువలననే నాకు దుఃఖశాంతి లేదు. ఈ దుఃఖం నుండి బయటపడి 
గట్టెక్కటం ఏ విధంగా సాధ్యమౌతుంది? మీరు ప్రాణాలతో ఉండగానే ఒక 
మూర్చుడిచేత సభలో ఆ విధంగా భంగపడ్డాను కదా! 


విశేషం: సజీవులుగా ఉండగా అనడానికి 'ముక్కున ఊర్పు కల్గన్‌' అనే 
జాతీయాన్ని కవి ప్రయోగించాడు. భర్తలు (బ్రతికి ఉండగా, సభలో జనులు 
చూస్తుండగా అవమానంపాలు కావటం భరించరానిది. ఈ మాటలు భీముడి 
కోపాన్ని రెచ్చగొట్టగలవు. 


క. మీ రేమిసేయుదురు?దై। 
వారంభము గాక శుభము నశుభంబును సం 


210 కీచక వధ 


సారులకుం దమ తటినని। 
వారణ(బొందంగ మాన్సవచ్చ్లునె? దానిన్‌. 206 


ప్రతిపదార్హం: మీరు= మీరు- పాండవులు; ఏమి+చేయుదురు?= ఏం చేస్తారు?; 
దైవ+ఆరంభము+కాక= దైవఘటనమేగాని మరొకటికాదు; సంసారులకున్‌= 
జనులకు; శుభమున్‌+అశుభంబును= శుభాశుభాలు, మంచి చెడులు; తమ 
తటిన్‌= వాటి సమయాలలో; అనివారణన్‌= తప్పించటానికి వీలులేని విధంగా; 
పొందంగన్‌= పొందుతూ ఉండగా; దానిన్‌= ఆ అనుభవాన్ని; మాన్సవచ్చునె?= 


ఆపగలమా? 


తాత్పర్యం: అయినా మీరేం చేస్తారు? విధిఘటన దాటటానికి ఎవరికీ సాధ్యం 
కాదు. శుభాశుభాలను సంసారులు ఆయా సమయాలలో అనుభవించాల్సిందే. 
దానిని నివారించటం ఎవరికీ సాధ్యం కాదు గదా! 


విశేషం: హరిశ్చంద్రుడు, నలుడు-ఇట్టా ఎందరో చక్రవర్తులు విధికి తలవంచారు. 
కర్మఫలరూపాలైన శుభాశుభాలు వాటి అంతట అవి ఆయా సమయాలలో వస్తూ 
ఉంటాయి. వాటిని అతిక్రమించటానికి ఎవరికీ సాధ్యం కాదు. (ద్రౌపది ఈ 
విషయాన్ని భీముడి ముందు స్పష్టం చేయటంలో రెండు హేతువులున్నాయి. 
దైవసంకల్పం అనివార్యం అని చెప్పటం; పాండవుల పురుషకారంలో ఆనుకూల్యం 
లేకపోవటం వారి కర్మఫలమని ఓదార్చటం. 


ఉ. కావున మీర లభ్యుదయ గౌరవ మొందుట యాత్మం గోరి యే 
నే విధినైన నాపదల కెల్లను నోర్టెద; దాని కేమి! యీ 
కావరమైన కీచకుండు కామనిపీడితుండై యలంతులం 
బోవక యేచి పట్టుకొన బోయిన. దూలెద(గాక యిమ్మెయిన్‌. 207 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; మీరలు= పాండవులు; అభ్యుదయ 
గౌరవము+ఒందుట= ఉన్నతిని, గౌరవాన్ని పొందటం; ఆత్మన్‌+కోరి= 


కీచక వధ 211 


మనస్సులో కోరుకొని; ఏను= నేను; ఏవిధిన్‌+ఐనన్‌= ఏ విధంగానైనా; 
ఆపదలకున్‌+ఎల్లనున్‌= కష్టాలన్నిటికీ; ఓర్చెదన్‌= ఓర్చుకొంటాను; దానికిన్‌+ 
ఏమి= దానికేం గాని; ఈ కావరము+ఐన కీచకుండు= [క్రొవ్వు పట్టిన ఈ 
కీచకుడు; కామనిపీడితుండు+ఐ= మన్మథావేశంతో; అలంతులన్‌+పోవక= 
చిన్న చిన్న ప్రయత్నాలతో ఆగక; ఏచి పట్టుకొనన్‌+పోయినన్‌= విజ్భంభించి 
పట్టుకొన బోవటం చేత; ఈ+మెయిన్‌= ఈ విధంగా; తూలెదన్‌+కాక= 
భయంతో వణికి పోతున్నాను. 

తాత్పర్యం: కాబట్టి మీ గౌరవాన్నీ, జొన్నత్యాన్నీ మనస్సులో కోరుకొని నేను 
ఎట్లాగైనా ఆపదలన్నిటినీ ఓర్చుకొంటాను. అది ఫర్వాలేదు. కాని, ఈ పొగరు 
బోతు కీచకుడు మదనపీడితుడై చిన్న చిన్న యత్నాలతో ఆగక, విజృంభించి 
నన్ను పట్టుకొనటానికి ప్రయత్నించటంతో ఇంతగా భయంతో వణికిపోతున్నాను. 


విశేషం: ఆపదలు ఒకదాని వెంబడి ఒకటి (ద్రౌపదిని చుట్టుముట్టాయి. కాని, 
పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కావాలి. దానికి ద్రౌపది సహకారం అవసరం. 
అందుకే అవమానాలు భరిస్తున్నది. కాని, కీచకుడి కండకావరం ఆమెను దుః 
ఖాల పాలు చేసింది. అందుకే భీముడితో మదనాతురుడైన కీచకుడి ఆగడాలను 
చెప్పుకొని విలపించింది. 


తే. వానిందెగంజూడవైతేని వాయుపుత్ర। 

నీవు గనుంగొన నురినైన, నీరనైన, 

నగ్నినైన, విషంబున నైన, నేను; 

మేను దొజంగుదు నెట్టు; నీ యాన సుమ్ము! 208 
ప్రతిపదార్హం: వాయుపుత్ర!= భీమసేనా!; వానిన్‌= ఆ కీచకుడిని; తెగన్‌+* 
చూడనైతి+ ఏనిన్‌= చంపప్రయత్నించనిచో; నీవు కను(గొనన్‌= నీవు (భీముడు) 


చూస్తూ ఉండగానే; ఉరిన్‌+ఐనన్‌= ఉరివేసికొని అయినా; నీరన్‌+ఐనన్‌= 
నీళ్ళ్చలోపడి అయినా; అగ్నిన్‌+ఐనన్‌= అన్నిలో దూకి అయినా; విషంబునన్‌+ 


212 కీచక వధ 


ఐనన్‌= విషం (త్రాగి అయినా; నేను= (ద్రౌపది); ఎట్టున్‌= ఎట్లాగైనా; మేను 
దొజణం(గుదున్‌= శరీరం వదిలిపెట్టుతాను; నీ+ఆన సుమ్ము!= నీమీద ఒట్టు 
సుమా! 


తాత్పర్యం: ఓ భీమసేనా! ఆ నీచ కీచకుడిని సంహరించకపోతే నేను నీ 
యెదుటనే ప్రాణత్యాగం చేస్తాను. ఉరి వేసికొనిగాని, నీళ్ళలో దూకిగాని, అన్నిలో 
పడిగాని, విషం తినిగాని శరీరం విడిచిపెడతాను. నీమీద ఒట్టు. 


నిశీషం: నీ ఆనసుమ్ము- అనేది జాతీయం. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు 
అట్టా అనటం సహజం. అది ఆత్మీయతకు నిదర్శనం. 


వ. అనిన వృకోదరుండు చిలునవ్వు నవ్వుచు నిట్లనియె. 209 
తాత్పర్యం: ఆ మాటలు విని భీముడు చిరునగవు చిందిస్తూ ఇట్లా అన్నాడు. 
భీము(డు కీచకుని. జంపుటకు. బ్రతిజ్ఞ చేయుట (సం.4-20-1) 


చ. 'జలజదళాక్షి! కీచకునింజంపుట కిమ్మెయి ముట్టంబల్కగా 
వలయునె? యేను జూడ ననివారణ నిన్ను.బరాభవించి వా6 
డిలమన, నింక నాండ్రకును నెవ్వరు భంగము నీంగంజాలువా? 
రలఘు మదీయ బాహుబల మప్పుడు చూపనితప్పు చాలదే? 210 


ప్రతిపదార్హం: జలజదళ+లఅక్షి!= తామరపూరేకులవంటి కన్నులు కలదానా!; 
కీచకునిన్‌+ చంపుటకున్‌= కీచకుడిని చంపటానికి; ఈ+మెయిన్‌= 
ఈవిధంగా; ముట్టన్‌+పల్క(గాన్‌= మర్మాలు తగిలేటట్టు మాట్లాడటం; 
వలయునె?= అవసరమా?; ఏను+చూడన్‌= నేను చూడగా; అనివారణన్‌= 
అడ్డులేకుండా; నిన్నున్‌= (ద్రౌపదిని; పరాభవించి= అవమానించి; వాండు= 
కీచకుడు; ఇలన్‌= భూమిపై; మనన్‌= జీవించగా; ఇంకన్‌= ఇకపై; 
ఆం(డ్రకునున్‌= ఇల్దాండ్రకు; ఎవ్వరు భంగమున్‌+-ఈంగ6న్‌+చాలువారు?= 
ఎవరు కష్టాలు గట్టెక్కించగలరు?; అలవఎ= గొప్పదైన; మదీయ 


కీచక వధ 213 


బాహుబలము= నా భుజశక్తి; అప్పుడు చూపని తప్పు= ఆ సమయంలో 
ప్రదర్శించని పొరబాటు; చాలదే?= చాలదా? 


తాత్పర్యం: 'ఓ ద్రౌపదీ! కీచకుడిని చంపటం కొరకు ఈ విధంగా మర్మాలు 
తగిలేటట్టు ఇంతగా నచ్చచెప్పవలెనా? నేను చూస్తుండగా అడ్డూ ఆపూ లేకుండా 
నిన్ను పరాభవించిన ఆ కీచకుడు ఇంకా భూమిపై జీవించి ఉంటే ఇల్లాం(డ్రను 
మానభంగాలనుండి గట్టెక్కించే మార్గ మేది? ఆనాడు విరాటుడి కొలువులో 
నా మహా భుజశక్తిని చూపకపోవటమే తప్పయింది. అది చాలు. (మరల ఆ 
తప్పు చేయను అని భావం) 

విశేషం: ఈ పద్యంలో 'ముట్టన్‌ పల్కు" అనే క్రియ సార్ధకం. తిక్కన ద్రౌపదీ 
సంభాషణలోని శిల్పరహస్యాన్ని ఈ (క్రియాపదంతో సూచించాడు. ముట్ట 
బల్కుట-అంటే మర్మస్థానాలను తాకేటట్టు మాట్లాడటం అని శబ్దరత్నాకరం 
చెప్పింది. వక్త తాను ఏ ప్రయోజనాన్ని సాధింపదలచుకొన్నాడో అది సాధ్యమయ్యే 
టట్టు నిపుణంగా సప్రయోజనంగా మాట్లాడటం “'ముట్టంబల్కటం'. నిర్లిప్తంగా 
ఉండి, నిద్రపోతున్న భీముడిలో రౌద్రాన్ని ప్రజ్వృలింపజేయటం, అతిశీఘ్రంగా, 
రహస్యంగా కీచకుడిని సంహరింపజేయటం ద్రౌపది సాధింపందలచుకొన్న 
(ప్రయోజనం. అది సఫలమయ్యేటట్లు ముట్టబలికిందని తాత్పర్యం. ఆ అంశాన్ని 
ఇట్లా భావించవచ్చును. 1.ధర్మరాజు మాయజూదపు ఉరులలో తాను చిక్కుకొని 
తనవారి కందరికీ కష్టాలు తెచ్చాడట! ధర్మరాజు మహిమను అంతకుముందే 
అంతగా ప్రశంసిస్తూ పలికిన (ద్రౌపది మరల ఇట్లా అనటం ఆశ్చర్యం కలిగించే 
విషయం; ధర్మజుడి ఓటమివలన అరణ్యఅజ్ఞాతవాసాలు సంభవించాయి. దానికి 
తోడు (ద్రౌపదికి అవమాన పరంపరలు కూడా ఆరంభమయ్యాయి. కులసతికి 
కలిగే ఇక్కట్టులే కులానికి పాటు కలిగిస్తాయని మొదటి హెచ్చరిక. అయిదుగురు 
భర్తలున్నా భార్యకు మానసంరక్షణం అనుమానస్థితిలో పడటం శోచనీయమని 
225వ పద్యంలో ముట్టబలికింది. 2. పతుల ఎదుట సతులకు జరిగే అవమానాలు 
సతులకు (ప్రాణాంతకాలు, పతులకు ఆత్మహత్యా సదృశాలు. పతులు మానధనులై 


214 కీచక వధ 


తనను రక్షించగలరని ఆశపడ్డ [ద్రౌపది మోసపోవటమే జరిగింది. నిజానికి ఆమె 
(ప్రాణాలు వదలిపెట్టవలసింది. కాని, ఎప్పుడైనా భర్తలు బ్రతికి ఉండగా తనకు 
జరిగే అవమానాలకు ప్రతీకారం చేస్తారనే అడియాసలతో ఆమె (బ్రతుకు దుః 
ఖఖారంతో సాగిస్తున్నది. ఆ దుఃఖం శాంతించేటట్టు లేదు. ఆమె కష్టాలు 
గట్టెక్కేటట్టు లేవు. ఎందుకంటే, భర్తలు బ్రతికి ఉండగానే నిండుసభలో ఒక 
మూర్భుడు (కీచకుడు) తనను అవమానించాడు. కాని, అప్పుడు కూడా వారు 
(బ్రతికి ఉన్నట్టు నిరూపించుకొనలేకపోయారు. భార్యా మాన సంరక్షణం చేయలేని 
భర్తలు జీవన్సృతులవంటి వారని ఆమె ఉద్ధతుడైన భీముడు ఉలికిపడేటట్టు 226వ 
పద్యంలో ముట్ట బలికింది. 3. భర్తల అశక్తతకు విధివైపరీత్యం కారణమని సత్యం 
చెప్పినా ఎత్తి పొడుపుగా కాకువులో ముట్టబలికింది. పాండవులు కురుసభలో 
ధర్మబద్దులు. విరాటసభలో సమయబద్దులు. ద్రౌపది మాత్రం వారి వ్రతనిష్టవలన 
బాధితురాలు. పాండవుల (వ్రతనిషస్ట వలన వారికి అభ్యుదయ గౌరవాలు 
కలుగుతాయి. వారు ధర్మవీరు లనిపించుకొంటారు. కాని, ఆపదలన్నీ 
అనుభవించేది మాత్రం దద్రౌపదియే. భర్తలకు అభ్యుదయం కలిగేటట్టయితే ద్రౌపది 
ఎన్ని అవమానాలైనా పడటానికి సిద్ధమే అని చెప్పింది. ఆ మాటలు ఆమె దీనావస్థకు 
పరాకాష్ట దానిని ముట్టబలికింది 227, 228 పద్యాలలో. 4. ఇప్పుడు ఆమె 
నిష్టురాలు ఎందుకు మాట్టాడుతున్నదో తెలుపుతున్నది. “కీచకుడి చేష్టలు (శ్రుతి 
మించుతున్నాయి. అతడు కామం చేత పీడింపబడుతున్నాడు. (మన్మథ బాధను 
పొందుతున్నాడు.) అంటే రతిక్రీడకు తొందరపడుతున్నాడని భావం. మొదట 
మాటలతో, చిన్న చిన్న చేష్టలతో పోతాడేమో అని అనుకొంటే ఇప్పుడు అంతటితో 
ఆగక విజృంభించి నన్ను పట్టుకొనటానికి సిద్దమయ్యాడు భర్తలు చూస్తుండగానే. 
అతడెప్పుడైనా ఏ విధంగానైనా ఎక్కడైనా నాపై సాహసించగలడు. అప్పుడు నన్ను 
రక్షించే దెవరు? - 'ఒకవేళ రక్షించగలిగితే నీవొక్కడవే ప్రస్తుతం సమర్దుడవు"- 
అనే ఆశ తన మనసులో ఉన్నట్టు ముట్టబలికింది 228వ పద్యంలో. 5. ఇప్పుడు 
శీఘ్రంగా కీచకుడిని చంపటం తప్ప మరొక మార్గం లేదు. ఇది ఉపేక్షకు, విచికిత్సకు 
సమయం కాదు. ఒకవేళ దానిని భీముడు నిర్వహించకపోతే నేను ఉరిపోసుకునిగాని 


కీచక వధ 215 


నీటిలో దూకిగాని, అగ్నిలో పడిగాని, విషం త్రాగిగాని చచ్చిపోతానన్నది. ఇది 
బెదిరింపు మాట కాదు. 'మీ మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను. మీమీద నాకున్న 
భక్తి అటువంటిది. నమ్మకం అటువంటిది. నాకు మానభంగం కంటే ప్రాణభంగమే 
'శ్రేస్టం'- అని ముట్టబలికింది. 

ఆ మాటలకు ప్రతిస్పందన భీముడి ఈ మాటలు. భీముడు ద్రౌపది 
మాటలలోని ప్రయోగశక్తిని గుర్తించినట్టు పలికాడు. (ద్రౌపదిని పరాభవించిన 
కీచకుడు తనచేత చావటం తప్పదని సంకల్పించాడు. ఆ పని అప్పటికే 
ఆలస్యమైనందుకు విచారించాడు. దుఃఖభావం నుండి భీముడిని ఉద్ధరించి, 
(క్రోధభావ తీవ్రతను అతడిలో ప్రజ్వలింపచేసి, సత్వర కార్యోన్ముఖుడిగా మార్చిన 
(ద్రౌపది వాక్‌ శిల్పం రసాభ్యుదయోల్లాసానికి రమణీయోదాహరణం. (సంపా.) 
తే. ఎల్లి యెల్ల విధంబుల నెందుంజొచ్చె। 

నేని, నా ధర్మతనయుండు దాన వచ్చి 

యడ్డపడెనేని నీవ పెంపారు కరుణ. 


గాచితేని నాచేంబడుంగీచకుండు. 211 


ప్రతిపదార్థం: కీచకుండు= కీచకుడు; ఎల్లి= రేపు; ఎల్ల విధంబులన్‌= 
ఎన్నిరకాలుగానైనా; ఎందున్‌+చొచ్చెన్‌+ఏనిన్‌= ఎక్కడ దాగినా; ఆ 
ధర్మతనయుండు= ఆ ధర్మజుడే; తాను+ అ,వచ్చి= తానే వచ్చి; అడ్డపడెనేనిన్‌= 
అడ్డుపడినా; నీవు+అ= [ద్రౌపది కూడా; పెంపారు కరుణన్‌= పైకి పొంగివచ్చే 
దయతో; కాచితి(వి+ఏనిన్‌= కాపాడినా; నాచేన్‌+పడున్‌= నా చేతిలో చస్తాడు. 
తాత్పర్యం: రేపటి దినం ఆ కీచకుడు ఎక్కడ ఎట్టా దాగి ఉన్నా, స్వయంగా 
ధర్మజుడు వచ్చి అడ్డుపడినా, నీవు కూడా అధిక దయతో క్షమించినా, నా 
చేతిలో అతడికి చావు మూడింది. 


విశేషం: భీముడి శపథం సూటిగా, ఘాటుగా ఉన్నది. ప్రతిపదసార్థకంగా సాగింది. 
కాల విలంబనం వలన కీడు మూడవచ్చునని (ద్రౌపది చేసిన నూచనకు 


216 కీచక వధ 


ప్రతిస్పందనగా 'రేపే కీచకుడు నా చేతిలో చస్తాడు' అని ప్రధానాంశాన్ని ప్రకటించాడు. 
చంపదగిన శత్రువును సత్వరమే చంపటం భీముడి స్వభావం. కాని, అతడి 
ప్రయత్నాన్ని ఆపు చేయగల శక్తులు రెండున్నాయి. ఒకడు ధర్మరాజు, మరొకరు 
(ద్రౌపది. అలనాడు సైంధవుడి పట్ట అదే జరిగింది. ధర్మరాజు అతడిని 
చంపవడ్డన్నాడు, అందువలన అతడికి పాండవదానుడనే బిరుదాన్నిచ్చి 
వదలిపెట్టాడు భీముడు. ద్రౌపది సైంధవ వధను మొదట కోరింది. భీముడు 
దాని కనుకూలంగా వ్యవహరించి చంపబోయాడు. అర్జునుడు ధర్మజునాజ్ఞను 
జ్ఞాపకం చేసి వారించాడు. చివరకు (ద్రౌపది పట్టుపట్టి సైంధవుడిని చంపటానికి 
ధర్మరాజును ఒప్పిస్తుందేమో అని భీముడు ఆశపడ్డాడు. సైంధవుడిని బందీగా 
తెచ్చి అన్నముందు ఉంచాడు. అప్పుడు (ద్రౌపది తన మనసు మార్చుకొని 
పాండవదాసుడైన వాడిపై ధర్మరాజువలెనే దయావర్దాన్ని కురిపించింది. ఈ 
ఉదంతాన్ని జ్ఞాపకం చేసి భీముడు రెండు విధాల గడుసరితనం ప్రకటించాడు. 
“నే నెప్పుడూ కార్యశీలినే. ధర్మరాజూ, నీవే సహనమూర్తులు, నా కార్యాలకు 
అడ్డుపడేవారు' అని ఎత్తిపొడిచి, తనయందు కీచకఘట్టంలో కూడా లోపం లేదని 
పరోక్షంగా సమర్దించుకొన్నాడు. 2. ధర్మజుడికి తెలిస్తే కీచకుడి మీద దయతో 
నన్ను వారిస్తాడు. నీవు నాతో చెప్పినట్టు ధర్మరాజుకు కూడా తెలిపావంటే అతడు 
నిన్ను కూడా మారుస్తాడు. అయినా నేను మారను. మీరిద్దరూ కలిసి వచ్చినా, 
ఎన్ని రకాలుగా వారించినా నా ప్రతిజ్ఞ ఆగదు అని హెచ్చరించాడు. కీచకవధ అనే 
కార్యనిర్వహణానికి భీముడు ప్రకృష్ణమైన ప్రయత్నావస్థను ప్రకటించాడు. (సంపా) 
వ. వానిదెసం జింత యావంత వలవ; దమ్మాటలు విడువు' మని 
యూజదడిల్లం బలికి, దురశల నలందురు నవ్వెలంది డెందంబుకుందు వాపం 
దలంచి యిట్లనియె. 212 
ప్రతిపదార్దం: వానిదెసన్‌= కీచకుడిపట్ట; చింత= దుఃఖం; ఆవంత వలవదు= 
కొంచెం కూడా వద్దు; ఆ+మాటలు విడువుము= ఇక అతడి గురించి మాటలు 
మాట్టాడటం ఆపివేయుము; అని; ఊరడిల్లన్‌+పలికి= మనసు తేరుకొనేటట్టు 


కీచక వధ 217 


మాటలాడి; దుర్షశలన్‌+అలందురు= కష్టాలు కడగళ్ళతో దుఃఖించే; 
ఆ+వెలంది= (ద్రౌపది యొక్క; డెందంబుకుందు= మనసులోని బాధను; 
పాపన్‌+తలంచి= పోగొట్టదలచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఇక నీవు కీచకుడి పట్ట ఆవంత కూడా చింత పడవలసిన అవసరం 
లేదు. వాడి మాటలు ఇక మరచిపోమ్ము' అని ద్రౌపది మనస్సు ఊరడిల్లేటట్టు 
పలికాడు. అంతేకాక, భీముడు కలసిరాని కష్టకాలంలో ఆమె పొందుతున్న 
తీవ్ర మనోవేదనను తగ్గించవలెననే భావంతో ఈ విధంగా పలికాడు. 


సీ. 'చ్యవనుని వాంఛకు సంయాతినందన । 
యిడుమలం6గుడువదె యడవిలోన? 
రాఘవుతోడ నరణ్యవాసము చేసి; 
సంతాప మందది జనకతనయ? 
కుంభసంభవునకై ఘఫోరదుర్గముల లో । 
పాముద్రయలజడి పాలుగాదె? 
నలునిపిజుంద.గానల కేంగి దమయంతి | 
మనుజులు పడనియుమ్మలిక పడదె? 


తే. వారుసైరణచేసి దుర్వారమైన | 

నిరతిశయ దుఃఖభారంబు నిస్తరించి 

సౌఖ్యమొందరి? నీవు నా చందమునన । 

యాపదల కోర్పి సంపదలనుభవింపు. 213 
ప్రతిపదార్థం: చ్యవనుని వాంఛకున్‌= చ్యవనుడి కోర్కెకు; సంయాతినందన= 
సంయాతి కుమార్తె సుకన్య; అడవిలోనన్‌= అరణ్యంలో; ఇడుమలన్‌+కుడువదె?= 
కష్టాల ననుభవించలేదా?; రాఘవుతోడన్‌= రాముడితో; అరణ్యవాసము చేసి= 
అడవులలో కలిసి నివసించి; జనకతనయ= సీత; సంతాపము+అందదె?= 


218 కీచక వధ 


కష్టపడలేదా? కుంభసంభవునకై= అగస్త్యుడి కొరకై) ఘోరదుర్గములన్‌= 
ఘోరారణ్యాలలో; లోపాముద్ర= అగస్త్యుడి భార్య; అలజడి పాలు కాదె= అవస్థల 
పాలుపడలేదా?; నలుని పిజుందన్‌= నలుడి వెంట; కానలకున్‌+ఏ.గి= 
అడవులకు వెళ్ళి; దయయంతి; మనుజులు పడని= మనుష్యులు పడనటువంటి; 
ఉమ్మలిక, పడదె?= దుఃఖాన్ని అనుభవించలేదా?; వారు సైరణ+చేసి= వారంతా 
ఓర్చుకొని; దుర్యారము+ఐన= భరించరానిదైన; నిరతిశయ దుఃఖభారంబు= 
అధికమైన కష్టాలబరువును; విన్తరించి= దాటి, ఎట్టాగో మోని; 
సౌఖ్యము+ఒందరె?= సుఖపడలేదా?; నీవున్‌= నీవుకూడా (ద్రౌపది కూడా); 
ఆ చందమునన్‌= ఆ విధంగానే; ఆపదలకున్‌+ఓర్చి= ఆపదలు భరించి; 
సంపదలు +అనుభవింపు= సౌఖ్యాన్ని పొందుము. 


తాత్పర్యం: చ్యవనుడి కోర్కెను మన్నించి సుకన్య అడవిలోబడి కష్టాలను 
భరించలేదా? రఘురాముడితో అడవుల కేగి సీతమ్మ ఇడుముల పడలేదా? 
అగస్త్యుడి వెంట పర్వతాలు దాటి లోపాముద్ర అగచాట్టు పడలేదా? నలుడిని 
వెంబడించి అడవులకు వెళ్ళి దమయంతి మనుష్యులు పడలిేని పాట్టు పడలేదా? 
వారందరూ ఎట్టాగో కష్టాల బరువు కోర్చుకొని సుఖాల తీరాన్ని చేరలేదా? 
అదే విధంగా నీవు కూడా కష్టాలను ఓర్చుకొని సంపదలను అనుభవించుము. 


నిశేషం: సుకన్య కథ: (సుకన్య శర్యాతి కుమార్తె అని మహాభారతారణ్యపర్వం 
చెప్పింది. సంయాతి శర్యాతి కొడుకు. తిక్కనసంయాతి కూతురుగా పేర్కొన్నాడు.) 
భృగుని కుమారుడు చ్యవనుడు. ఇతడు అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. 
శరీరమంతా పుట్టలు పోశాయి. ఒకనాడు శర్యాతి అనే రాజు తన కుమార్తె సుకన్యతో 
చ్యవనుడు తపస్సు చేసికొనే ప్రాంతానికి వచ్చాడు. సుకన్య చిలిపితనంతో పుట్టను 
గమనించక చ్యవనుడి పుట్టలోనుండి మెరుపులు రావటం చూచి త్రవ్వించింది. 
ఆ దోషానికి చ్యవనుడు కోపగించాడు. శర్యాతి యొక్క సైనికులను బాధించాడు. 
ఆ బాధను తొలగించటానికి సుకన్యను తనకిచ్చి వివాహం చేయుమని శర్యాతిని 
కోరాడు. తండ్రి ఇష్టపడకపోయినా, చ్యవనుడు వృద్దుడైనా అతడిని వివాహం 
చేసికొన్నది సుకన్య. ఆ తరువాత చ్యవనుడు ఆశ్వినుల సహకారం వలన, తపశ్శక్తి 


కీచక వధ 2109 


వలన యువకుడై భార్యకు సుఖసౌఖ్యాలను అందజేశాడు. ఈ విధంగా సుకన్య 
వృద్ధుడిని వివాహం చేసికొని అనేక కష్టాలు పడి చివరకు సుఖసంతోషాలను 
పొందగలిగింది. సీతకథ: రామాయణంలోని ఈమె కథ ప్రసిద్ధం. పితృవాక్య 
పరిపాలకుడైన శ్రీరాముడి ననుసరించి సీత అరణ్యవాసం చేయవలసి వచ్చింది. 
రాముడితో కలిసి అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించింది. రావణుడి చెరలో 
చిక్కి, అశోకవనంలో ఎన్నో కడగండ్డు భరించింది. మాయలేడిని తెమ్మన్న 
కారణంగా భర్తకు దూరమయింది. రావణ సంహారానంతరం మరల భర్తదరి 
చేరకలిగింది. రాజ్యసుఖాలను అనుభవించింది. 3. దమయంతి కథ: 
నలదమయంతులు ఆదర్శ ప్రేమ దంపతులు. నిషధ రాజును స్వయంవరంలో 
వివాహమాడింది దమయంతి. స్వయంవరానికి ఇంద్రాది దిక్సాలురు విచ్చేశారు. 
వారు కూడా దమయంతిని కోరి వచ్చారు. అయినా దమయంతి నలుడిని 
వరించింది. కలి ఆమెను పొందలేకపోయి పగబట్టాడు. ఫలితంగా కష్టాలపాలైంది. 
కలి పురుషుడు పెట్టిన కష్టాలు ఇంతంత కాదు. జూదంలో నలుడు సర్వస్వాన్నీ 
కోల్పోయాడు. అరణ్యాలలో దమయంతిని వదలి నలుడు వెళ్ళిపోయాడు. తక్షకుడి 
కాటువలన నలుడికి వికృతరూపం కలిగింది. కష్టాలు గట్టెక్కి ద్వితీయ 
స్వయంవరం నెపంతో దమయంతి మళ్ళీ నలుడిని నిజరూపంతో పొందగలిగింది. 
నలుడు రాజ్యాన్ని మరలా పొందాడు. దమయంతి రాజ్యభోగాల ననుభవించింది. 
లోపాముద్ర కథ: అగస్త్యుడు చాలా కాలం బ్రహ్మచర్య వ్రతం చేశాడు. తన తపః 
ప్రభావంతో విదర్భరాజుకు లోపాముద్ర జన్మించేటట్టు చేశాడు. ఆమెనే తన కిచ్చి 
వివాహం చేయుమని రాజు నడిగాడు. ఆమెకు వస్రాభరణాల కొరకు ఎందరినో 
ఆ(శయించాడు. చివరకు అవి సంపాదించి పెట్టి ఆమె ద్వారా పుత్రులను 
పొందాడు. ఈ నాలుగు కథలలో ఆయా పతివ్రతలు కష్టాల పాలుగావటం, వాటిని 
ఓర్చ్భుకొని కొన్నాళ్ళకు సుఖాన్ని పొందటం పురాణ ప్రసిద్ధం. అంతేకాదు. ఈ 
కథలన్నీ ఆరణ్యపర్వంలో మునుల వలన పాండవులు విన్నవే. వాటిని గుర్తుకు 
తెచ్చి భీముడు (ద్రౌపది నోదారుస్తున్నాడు. అప్పుడు (శశ్రవణంలో నిలిచిన కథలు 
ఇప్పుడు మననంలోకి మారాయి. పురాణశ్రవణ ఫలితాలలో ఇది ఒకటి. తమతో 
సమానంగా కష్టా లనుభవించిన ఇతరులను తలచుకొంటే కొంత ఊరట కలుగుతుంది. 


220 కీచక వధ 


అది మానవ స్వభావం. మనం చేసిన పని ఫలించకపోతే, ఎదుటివారిని చూచి వారూ 
కష్టాలలో ఉంటే చూచి ఊరట పొందుతాం. ఇదే తిక్కన కావ్యశిల్పం. 


వ. దుర్యోధన దుశ్యాసన కర్ణ శకుని సైంధవ ప్రముఖంబగు దుష్ట లోకంబు 
నధోలోకంబున కనుచునంతకు మదీయాంతరంగంబు చింతాభర 
భుగ్నంబును, నవమాన పంకమగ్నంబును, గోపోద్విగ్న్యంబును నై 
వేగిరపడుచున్నయది; ధార్తరాస్తులకుం గాలావసానం బైనయట్లు మనకు 
సమయ కాలావసానం బయ్యె; నజ్ఞాత వాసంబునకుం జొచ్చి పదునొండు 
నెలలు సని పంద్రెందవనెల వర్తిల్లుచున్నది. దీని కొంత దీజిన నీదు 
వంతయుం దీజు; నూఖఅడిల్లి యుండుము; సింహబలుండు నిన్ను. 
బరిభవించి మై మైతోన యునికింజేసి యెల్లియుం జెనక వచ్చు; నీవునుం 
గ్రమంబున నొడంబడుట భావించికొని వానికి నర్తనశాల సంకేత 
ప్రదేశంబుగా. జెప్పి యొంటిమెయిం జనుదేర నియమింపుము; వాండు 
వచ్చిన నా సొబగునిం దెగంజూచి, నీకుం జూపి నీ చిత్తంబు వడసెద; 
నిత్తెజింగు దప్పనొండు విధంబు గర్జంబుగా; దిదియె నిశ్చయం; బిట్ల చేయు 
వార; మిమ్మాటలవలనం దప్పవు గాని, వేగుచున్నయది; జనులు మేలుకాంచి 
మనలం గాంచి రేని వంచన బయలు పడినం గార్యంబు దప్పు(; గీచక 
వధంబునకుం బూనిన నా మనోరథంబు దుది ముట్టవలయు; నిజశయన 
స్థానంబునకుం బొ' మ్మని శయ్యాతలంబు విడిచి యత్తన్విం దథీమి కొన్ని 
యడుగులనిచి, మరలి మారుతాత్మజుండు కలుషితాత్ముండగుచు సెజ్జకు వచ్చి; 
నచ్చెలువయుం దన నిద్రించు నెడకుం బోయి పర్యంక భాగంబునం దనువు 
వైచి, యంకిలి దేజని దెందంబున€ గొందలంబుతోడి నిశ్చయంబున 
నిద్రంబొరయని కనుదోయి మొగిడ్డి యుండె; నంత. 214 

ప్రతిపదార్థం: దుర్యోధన, దుశ్చాసన, కర్ణ శకుని, సైంధవ, ప్రముఖంబు+ 
అగు= దుర్యోధన దుశ్శాసన కర్ష శకుని సైంధవాది యోధులతో కూడిన; 


కీచక వధ 221 


దుష్టలోకంబున్‌= దుండగుల సమూహాన్ని; అధో+లోకంబునకున్‌, అనుచు+ 
అంతకున్‌= నరకానికి పంపునంతవరకు; మదీయ+అంతరంగంబు= నా 
మనస్సు; చింతాభరభుగ్నంబును= దుఃఖభారంతో వంగినదీ; అవమాన 
పంకమగ్నంబును= అవమానమనే బురదలో మునిగినదీ; కోప+ ఉద్విగ్నం 
బునున్‌+ఐ= కోపంతో కలవరపడినదీ అయి; వేగిర పడుచున్న+అది= తొందర 
పడుతున్నది; ధార్తరాష్ట్రులకున్‌= కౌరవులకు; కాల+అవసానంబు+ఐన+ 
అట్టు= కాలం తీరినట్టు, మృత్యువు సమీపించినట్టు; మనకున్‌= పాండవులకు; 
సమయకాల+ అవసానంబు+అయ్యెన్‌= ప్రతిజ్ఞ చేసిన కాలం ముగిసే రోజులు 
దగ్గరపడ్డాయి; అజ్ఞాత వాసంబునకున్‌+చొచ్చి= రహస్యంగా ఉండే నియమంతో 
ప్రవేశించి; పదునాకండు నెలలు చని= పదకొండు నెలలు పూర్తి అయి; 
పండ్రైెండవ నెల= పన్నెండో నెల; వర్తిల్హుచున్‌+ ఉన్నది= జరుగుతున్నది; దీని 
కొజణంత తీటీనన్‌= ఈ ఉపద్రవం తప్పితే; నీదు వంతయున్‌= నీదుఃఖం 
కూడా; థీబున్‌= తొలగిపోతుంది; ఊరడిల్లి+ ఉండుము= ఊరట పొంది 
ఉండుము; సింహబలుండు= కీచకుడు; నిన్నున్‌+పరిభవించి= నిన్ను (ద్రౌపదిని) 
అవమానించి; మైమైతోన్‌+అ= సశరీరంగా; ఉనికిన్‌+చేసి= ఉండటం చేత; 
ఎల్లియున్‌= రేపు కూడా; చెనక వచ్చున్‌= సమీపించవచ్చును; నీవునున్‌= 
నీవుకూడా (ద్రౌపది కూడా); క్రమంబునన్‌+ఒడంబడుట= నెమ్మదిగా 
అంగీకరించటం; భావించికొని= ఊహించుకొని; వానికిన్‌= కీచకుడికి; 
నర్తనశాల= నాట్యశాల; సంకేత ప్రదేశంబుగాన్‌+చెప్పి= గుర్తుగా (కలిసే స్థలంగా) 
చెప్పి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; జనుదేరన్‌= వచ్చుటకు; నియమింపుము= 
ఆజ్ఞాపించుము, ఏర్పాటు చేయుము; హండు= అతడు; వచ్చినన్‌= రాగా; ఆ 
సొబగునిన్‌= ఆ సుందరుణ్ణి, చక్కనివాబ్ది; తెగన్‌*చూచి= చంపి; నీకున్‌+ 
చూపి= నీకు (ద్రౌపదికి) చూపి; నీ చిత్తంబు+పడసెదన్‌= నీ మనసు మెప్పిస్తాను; 
ఈ+తెజంగు తప్పన్‌= ఈ పద్దతి కాకుండా; ఒండు విధంబు= మరొక 
పద్దతి; కర్ణంబు+కాదు= ఫలించే పని కాదు; ఇది+ఎ+ నిశ్చ్యయంబు= ఇదే 
నిర్ణయం; ఇట్టు చేయువారము= ఇట్లాగే చేద్దాం; ఈ+మాటలవలనన్‌+ 
తప్పవుకాని= ఇక ఈ మాటలవలన పనులు తీరేవి కావు; వేగుచున్న+అది= 


222 కీచక వధ 


తెల్లవారబోతున్నది; జనులు,మేలుకాంచి= లోకులు మేల్కొని; మనలన్‌+ 
కాంచిరి+ఏనిన్‌= మనలను (భీమ(ద్రౌపదులను) చూస్తే; వంచన బయలు 
పడినన్‌= అజ్ఞాతవాసం బహిరంగమైతే; కార్యంబు+తప్పున్‌= అజ్ఞాతవాస 
కార్యానికి భంగం ఏర్పడుతుంది; కీచక వధంబునకున్‌+పూనిన= కీచకుడిని 
చంపటానికి పూనుకొన్న; నా మనోరథంబు= నా సంకల్పం, కోరిక; తుదిముట్ట 
వలయున్‌= పూర్తికావాలి; నిజ శయన స్థానంబునకున్‌+పొము టై నీవు పరుండే 
ప్రదేశానికి వెళ్ళిపోమ్ము; అని; తన శయ్యాతలంబు= తన పడక; విడిచి= 
వదలిపెట్టి; ఆ తన్విన్‌+తజిమి= (ద్రౌపదిని వెంబడించి; కొన్ని అడుగులు+ 
అనిచి= కొంత దూరం వీడ్కొల్సి; మారుత+ఆత్మజుండు= గాడ్పుకొడుకు 
భీముడు; కలుషిత+ఆత్ముండు+అగుచున్‌= కలవరపడ్డ మనస్సుతో; సెజ్జకున్‌+ 
వచ్చెన్‌= పడక మీదికి వచ్చాడు; ఆ+చెలువయున్‌= (ద్రౌపది కూడా; తన 
నిద్రించు+ఎడకున్‌+పోయి= తాను నిద్రించే ప్రదేశానికి పోయి; పర్యంక 
భాగంబునన్‌= పడకపై; తనువు వైచి= శరీరం పడవేసి; అంకిలి తేజని 
డెందంబునన్‌= కలతవీడని మనస్సుతో; కొందలంబుతోడి= కలవరంతో 
కూడిన; నిశ్చయంబునన్‌= నిర్ణయంతో; నిద్రన్‌+పొరయని= నిద్రరాని; 
కనుదోయి మోడ్చి= కళ్ళు మూసికొని; ఉండెన్‌= ఉన్నది; అంతన్‌= అప్పుడు. 


తాత్పర్యం: దుర్యోధన దుశ్ళాసన కర్ణ శకుని సైంధవాది దుష్టుల నందరినీ 
నరకలోకానికి పంపేటంత వరకు నా మనస్సు చింతా భారంతో వంగిపోయి, 
అవమానమనే బురదలో కుంగిపోయి, కోపతాపంతో కలత చెంది తొందర 
పడుతున్నది. దానికి తోడు కౌరవులకు కాలం మూడినట్ట్లు మన అజ్ఞాతవాస 
సమయంకూడా పూర్తి కావస్తున్నది. పదకొండు నెలలు పూర్తి అయి, పన్నెండో 
నెల నడుస్తున్నది. ఇంక, ఈ గడువు కాస్తా తీరితే నీ దుఃఖం కూడా తీరుతుంది. 
కాబట్టి ఊరడిల్లి ఉండుము. కీచకుడు నిన్ను అవమానించి ఇంకా శరీరంతో 
బ్రతికి ఉన్నాడు. కాబట్టి రేపు వాడు వచ్చినపుడు మట్టుబెట్టవచ్చును. నీవు 
కూడా (క్రమంగా అతడిని అంగీకరిస్తున్నట్టు ఊహించి (నటించి నర్తనశాలను 
సంకేతంగా చెప్పి వాడిని అక్కడికి ఒంటరిగా రమ్మని చెప్పుము. అట్లా వస్తే 


కీచక వధ 223 


ఆ సొగసుకాడిని మట్టుబెట్టి, నీకు కళ్ళారా చూపి, నీ మనస్సు రంజింపచేస్తాను. 
ఇది తప్ప మరొక ఉపాయం లేదు. ఇదే నిర్ణయం. ఇట్టాగే చేద్దాం. ఇక ఈ 
కార్యం మాటలతో తీరేది కాదు. చేష్టలకు దిగాలి. అదిగో తెల్లవారబోతున్నది. 
లోకం గుర్తిస్తే అజ్ఞాతవాస వ్రతానికి భంగం వాటిల్టుతుంది. మన కార్యానికి 
భంగం కలుగుతుంది. కీచకుడిని చంపాలనుకొన్న నా కోరిక తీరాలి. నీవు 
వెళ్ళి నీప్రక్కపై పడుకొమ్మని చెప్పి ఆమెను తొందరపెట్టి కొంతదూరం కలసి 
వెళ్ళి వీడ్కోలు చెప్పి భీముడు కోపంతో కలతచెంది తన పడకపై నడుం 
వాల్చాడు. ఆమెకూడా పోయి తన పడకపై తనువు వాల్చింది. కాని, కంటికి 
నిద్ర రాలేదు. అయినా కనుదోయి మూసికొని కదలకుండా పడుకొని 
ఉండిపోయింది. అప్పుడు. 

విశేషం: భీముడి వ్యూహకుశలత, కార్యదక్షత, ఉత్సాహస్సూర్తి, ఫలితాన్ని 
సాధించటంలో దృఢ నిశ్చయం, సమయోచితాలైన ఉపాయాలను సాధించే 
చాతుర్యం- మొదలైన నాయకలక్షణాలను ఇందులో ప్రదర్శించాడు. (సంపా) 


ప్రభాతకాల వర్షనము 
(ఇది మూలమునందు లేదు) 


తే. ద్రుపదనందన పరిభవ దుఃఖమునకు। 
నుల్లమున దురపిల్లుచు నున్నసరసి 
వేడి నిట్టూర్పులో యన వెడలె. గ్రొత్త । 
తావి మూతులు విచ్చునెత్తమ్మివిరుల. 215 


ప్రతిపదార్దం: ద్రుపదనందన= (ద్రౌపది యొక్క; పరిభవ దుఃఖమునకున్‌= 
అవమానం వలన కలిగిన దుఃఖానికి; ఉల్లమునన్‌= మనసులో; దురపిల్టుచున్‌+ 
ఉన్న= విలపిస్తున్న; సరసి= సరస్సు; వేండి నిట్టూర్పులో+అనన్‌= వేడి నిశ్వాసాలో 
అన్నట్టు; మూతులు విచ్చు= వికసించు; నెత్తమ్మి విరులన్‌= చక్కని తామరపూల 
నుండి; క్రొత్త తావి= (క్రొత్త వాసనలు; వెడలెన్‌= వెలుపలికి వ్యాపించాయి. 


224 కీచక వధ 


తాత్పర్యం: (ద్రౌపది అవమాన దుఃఖాన్ని చూచి విలపిస్తున్న సరస్సు అనే 

స్నేహితురాలు విడిచిన వేడి నిట్టూర్పులో అన్నట్టుగా మూతులు విచ్చుకొంటున్న 
యు క్‌ 

కమలాలనుండి వచ్చె కొంగ్రొత్త సువాసనలు వెలువడసాగాయి. 


విశేషం: అలం: ఉత్రేక్ష. ప్రకృతి కథానాయికపట్ల సానుభూతి చూపినట్టు కవి 
వర్షించటం విశేషం. వర్లనను కథలో మేళవింపజేయటం భాగం. 


క. విచ్చెందిమిరము;కాంపులు। 
వచ్చె మధుపకులము లబ్బవనముల; కురులం 
జొచ్చి విరులు తరులతికల;। 
నిచ్చె రథాంగములు వంత యెల్లం దొగలకున్‌. 216 


ప్రతిపదార్ధం: తిమిరము= చీకటి; విచ్చెన్‌= తొలగిపోయింది; మధుషకులములు= 
తుమ్మెదల సముదాయం; అబ్ద్బవనములకున్‌= తామరపూవుల సముదాయానికి; 
కాయలు వచ్చెన్‌= కాపురం వచ్చాయి; విరులు= పూలు; తరులతికలన్‌= చెట్ల 
తీగల నుండి; ఉరులన్‌+చొచ్చెన్‌= రాల దొడిగాయి; రథాంగములు= 
చక్రవాకపక్షులు; వంతన్‌+ఎల్లన్‌= తమ బాధనంతా; తొగలకున్‌= కలువలకు; 
ఇచ్చెన్‌= ఇచ్చాయి. 

తాత్పర్యం: చీకటి తొలగింది. తుమ్మెదలు తామరపూలపై వాలాయి. 
చెట్లనుండి, తీగలనుండి పూలు రాలాయి. చ(క్రవాకాలు తమ బాధనంతా 
కలువపూలకు ఇచ్చాయి. 


విశేషం: చక్రవాక పక్షులకు రాత్రి పూట కళ్ళు కనబడవు కాబట్టి జంటలు 
వియోగావస్థ్ర పొందుతాయి -అని కవిసమయం. కలువలు రాత్రంతా వికసించి 
సూర్యోదయంతో ముకుళిస్తాయి. తెల్లవారుతుండగా చక్రవాక పక్షులు వికసిస్తూ 
తమ రాత్రి బాధను ముకుళిస్తున్న కలువలకు అప్పగించినట్టున్నదట! తమ 
చుట్టమైన చంద్రుడు అస్తమించగా కలువలు ముకుళించాయి. వాటి ముకుళనాన్ని 
కవి వాటి బాధగా సంభావిస్తూ అంతవరకూ తమ బాధను చక్రవాకాలు వాటి 
కందించినట్టు చమత్కరించాడు. (సంపా.) 


కీచక వధ 225 


పెనంకువ€ దనిసిన తనువు లొండొంటితో. 
గీలించి నిద్రించి మేలుకాంచి, 


ర్‌ూ 


తరుణులు. బతులు వాతాయనంబుల నల్ల. 
బొలయు వేంబోకటి మలయపవను 
నింపారు చోంకున నిగురొత్తు చిత్తంబు । 
లెలసి యొండొరులపై( బొలయు చూడ్ము 
లాదట నుపకరణావళి వెడ వెడ । 
యాదరించుచు రాగ మడర. దొడరి 
తే. కేళి సలిపిరి భవన దీర్లికల తమ్మి; 
విరుల నెత్తావి ననయంగ బెరసి చెమట 
పొడము మేనుల తనికంపు ప్రోచి తజచు | 
టూర్పుగాడ్పుల పరిమళ ముల్లసిల్ల. 217 


ప్రతిపదార్దం: పెనయవన్‌= కలయికచేత; తనిసిన తనువులు= తృప్తిపొందిన 
శరీరాలు; ఒండు+ఒంటితోన్‌= ఒకదానితో మరొకదానిని; కీలించి= చేర్చి; 
ని[ద్రించి మేలుకాంచి= నిద్రపోయి మేల్కొని; తరుణులున్‌, పతులున్‌= 
భార్యలూ భర్తలూ; వాతాయనంబులన్‌= కిటికీల నుండి; అల్లన్‌= మెల్లగా; 
పొలయు= వీచే; వేంబోకటి= వేకువజామునందలి; మలయపవను= 
మందమారుతం యొక్క; ఇంపారు చోయనన్‌= సుఖమైన స్పర్శచే; ఇగురొత్తు= 
కోరికల వలన చిగురించే; చిత్తంబులు= మనస్సులు; ఎలసి= పొంది; 
ఒండొరులపైన్‌= ఒకళ్ళ మీద ఒకరు; పొలయు= వ్యాపించే; చూడ్కులు= 
చూపులు; ఆదటన్‌= ప్రేమతో; ఉపకరణ+ఆవళిన్‌= చందనాది ద్రవ్యాలతో; 
వెడవెడ= మిక్కిలి కొంచెంగా; ఆదరించుచున్‌= గౌరవిస్తూ; రాగమడరన్‌= 
(ప్రేమ అతిశయించగా; తొడరి= పూనుకొని; భవనదీర్హికల= ఇళ్ళలోని 
బావులలోని; తమి శ్రవిరుల= తామరపూలయొక్క; నెత్తావిన్‌+ఎనయంగన్‌= 


226 కీచక వధ 


వాసనలు నిండగా; బెరసి= వ్యాపించి; చెమటపొడము మేనులన్‌= చెమట పట్టే 

శరీరాలపై; తనికంపు= చిరువాసనను; తజచు+ఊర్పుగాడ్పుల= మాటిమాటికి 

నిట్టూర్పుల; పరిమళము+ఉలసిలన్‌= వాసనలు వ్యాపించగా; కేళి సలిపిరి= 
లు ర 

రతి(క్రీడలు చేశారు. 


తాత్పర్యం: దంపతులు కలిసి రతి తృప్తి నాంది ఒకొళ్లనాకళ్లు కౌగిలించుకొని 
నిద్రపోయి తెల్లవారే సమయంలో లేచి, మందమారుతం కిటికీలలో నుండి 
వీస్తూ సోకగా మరల ఒకరిపై ఒకరికి మమకారం అధికమై భోగసాధనాలైన 
ఉపకరణాలు కొద్దిగా తీసికొని ఇళ్ళనడబావులలోని తామరపూల సువాసనలు 
నిశ్చాసాలతో కలిసి శరీరంపై చెమట సుగంధాన్ని అధికం చేయగా రతికేళి 
సలిపారు. 


నిశేషం: రాత్రి రతికేళిలో మైమరచి కౌగిలింతలలో పడుకొనటం దంపతులకు 
సహజం. తెల్లవారే వేళ మళ్ళీ రతి[క్రియ కుపక్రమించటం పరిపాటి. 


య 


రాలియున్న పుష్పప్రకరము విదిర్ది | 

చెన్నుగా నున్నసేసిన సెజ్జియనంగ 

వేగుటయు. జుక్కలన్నియు విరిసి విశద । 

భాతి. జెలువొందె. జూడ నంబర తలంబు. 218 


ప్రతిపదార్థం: వేగుటయున్‌= తెల్లవారగా; రాలియున్న= రాలిపడిన; పుష్ప 
ప్రకరము, విదిర్చి= పూలరాసులను విదిల్సి; చెన్నుగాన్‌, నున్న చేసిన= అందంగా 
నునుపు చేసిన; సెజ్జ*అనంగన్‌= పడక అనేటట్టు; అంబరతలంబు= ఆకాశం; 
చుక్కలు+అన్నియున్‌= నక్షత్రాలన్నీ; విరిసి= తొలగిపోయి; విశదభాతిన్‌= 
స్పష్టమైన ప్రకాశంతో; చూడన్‌= చూడగా; చెలువొందెన్‌= ప్రకాశించింది. 


తాత్సర్యం: తెల్లవారగానే నక్షత్రాలన్నీ పోయి నిర్మలమైన ఆకాశం రాలిపడిన 
పూలన్నీ విదిల్ఫి నునుపు చేసిన పాన్సా అన్నట్టు ఉన్నది. 


కీచక వధ 227 


విశేషం: అలం: ఉత్రేక్ష. వేకువజామున ఆకాశం నిర్మలంగా ఉంటుంది. అది 
పూలు విదిల్సి నునుపుచేసిన పాన్పువలె ఉన్నదని కవి చమత్కరించాడు. పాన్సుపై 
పూలు సువాసనకేగాక కమ్మగా నిద్రపట్టటానికి కూడా ఉపయోగపడతాయని 
శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 


వ. తదనంతరంబ యల్ల నల్లన తెజపి యిచ్చి యవులవులం జను 
నంధకారంబు దూరంబుల యందును లేకునికి వలనం గడళ్ళప్పళించి నెరసి 
విరసినం బొలుచు కలుకట్టలుంబోని దిక్తటంబులును, దమపాసిన 
కందువలు రోసి యెత్తిన మెడలను బచరించిన చూడ్కులు వేడ్కలం గ్రందైన 
డెందంబులుం దమము పాసినం గలిగి మెలంగుచు నొండొంటి బిట్టుగాంచి 
యొదవు సమ్మదంబునం బొదలు మేనులు బెరయించి పరమానందం బునం 
జొక్కుచు జక్కనకవలు గలసి పొలసి నలిరే.గి చెలంగుచు రేయింటి యాం 
కటి పెల్లునం గొదగొని కమిచి చంచువులం దిగిచి త్రుంచి యానుచు 
నిక్కడక్కడ6 బఅచినం జిక్కునడి యున్న మృణాల శకలంబుల వలన బాల 
చంద్ర శతాభిరామంబులగు శంభు జలమూర్తి విశేషంబులంబోని 
సరోవరంబులును, జీకటి వాసినం బ్రభాతం బను వింత మానిసి మెలంగి 
ముసుంగు వుచ్చినట్లు మేలుకని యెఅకలు పొదల విదిర్హి కూర్చికొని 
కలగొనం బలుకు పులుంగుల యెలుంగుల వలన నొండొంటిం దెలుపుకరణి 
నొప్పు ధరణీరుహంబులును, బర(గు నరుణోదయ రాగపటలంబు నెనయు 
కెంజాయ రంజిల్ల వికసిల్లు రక్తారవిందంబుల దందడి నెగసి చరించు 
చంచరీకంబుల యెఅకల నెజుల గిజికొని క్రాత్తయగు కాంతి 
ప్రవాహంబులం గడలుకొల్పు పుప్వాళ్ళు డుల్చి రాల్బుచుం బొలయు 
మలయానిలంబునం గ్రాలు మవ్వంపుందీవల గడివోయి తొర(గిన విరుల 
వలన మీనకేతన పురాతన బాణశాలలం బోని లతా మండపంబులును, 
మొగిడియు జనంబు సంధ్యాంజలిపుటకరణంబుల ననుకరించు 
విధంబునం దర్శనీయంబులగు కుముద వనంబులును, నేమేని నెపంబున 
నొండొరుల మేలుకొలుపు రమణ రమణీ జనంబుల నర్మాలాపంబులం 


228 కీచక వధ 


బెరయు దరహాసంబుల కాంతి. దెలుపెక్కునట్లు వెలరారు దీపంబులును, 
మునుకడ వచ్చి యెజుక సేయమికి వాతాయన పవనుని పయిం బుట్టిన 
యలుక విధంబున వేగుంబోకట నంకురించు మదంబునంగెంపు గదురుట 
నిద్రలేమినని శంకింపక యింపునం గదియు విదగ్ద విటజనంబుల 
మనంబులం దిగుచు లలనాలోచనంబులును, రేపకడ వనలక్ష్మి పురశ్రీ 
నలంకరించు వడువున నడపడక యెల్లెడల నిగుడు విభాత కుసుమ కదంబ 
పరిమళంబును నై యున్నంత. 219 


1. తదనంతరంబ.......౨ దిక్త్షటంబులును. 


ప్రతిపదార్థం: తద్‌+అనంతరంబు+అ= తెల్లవారుతున్నంతనే; అల్లన+అల్లన= 
మెల్ల మెల్లగా; తెజపి+ఇచ్చి= సందిచ్చి-తొాలగిపోయి; అవులన్‌+అవులన్‌+ 
చను= దూరదూరంగా పోయే; అంధకారంబు= చీకటి; దూరంబుల+అందును 
లేక+ఉనికి వలనన్‌= దూర ప్రదేశాలలో కూడ లేకపోవటం వలన; కడళ్ళు= 
దిక్కులు; అప్పళించి= తాకి; నెరసి= నిండి; విరిసినన్‌= విచ్చిపోగా; పొలుచు= 
ఒప్పే; కలు కట్టలున్‌+పోని= రాతి కట్టలను పోలిన; దిక్‌+తటంబులును= 
దిక్రృదేశాలూ; 

తాత్పర్యం: తెల్లవారుతున్నది. చీకటి మెల్లమెల్లగా విచ్చుతూ దూరప్రదేశాలలో 
కూడా తొలగిపోవటంచేత, దిక్కులను స్పృశించి నిండి విచ్చిపోగా దిక్రృదేశాలు 
రాతికట్టలవల ఒప్పుతున్నాయి. అలంకారం: ఉపమ. 


2.తమువాసినవాు? సరోవరంబులును. 


ప్రతిపదార్థం: తమ, పాసిన= తాము (జక్కవలు) వీడిన; కందువలు= చోట్లను; 
రోసి= వెదకి; ఎత్తిన, మెడలను; పచరించిన= ప్రసరింపజేసిన; చూడ్కులున్‌= 
చూపులూ; వేడ్కలన్‌= వేడుకలచే; క్రందు+ఐన= అధికమైన; దెందంబులున్‌= 
మనస్సులును; తమము= చీకటి పాసినన్‌= తొలగగా; కలిగి; మెలంగుచున్‌= 
వర్తిల్హతూ; ఒండు+జఒంటిన్‌= ఒకదాని నొకటి; బిట్టు= శీఘ్రంగా; కాంచి= 


కీచక వధ 220 


చూచి; ఒదవు= కలిగే; సమ శ్రదంబునన్‌= సంతోషంతో; పొదలు= ఒప్పే; 
మేనులు= శరీరాలు; బెరయించి= చేర్చి; పరమ+ఆనందంబునన్‌= అధిక 
సంతోషంతో; చొక్కుచున్‌= పరవశిస్తూ; జక్కవకవలు= చక్రవాక దంపతులు; 
కలసి= కూడి; పొలసి= చొక్కి; నలిరే/౧= విజ్బంభించి; చెలంగుచున్‌= కూస్తూ; 
రేయింటి, ఆంకటి, పెల్టునన్‌= రాత్రి ఏమీ తికనపోవటం వలన కలిగిన ఆకలి 
తీవ్రతచేత; గొదకొని= యత్నించి; కమిచి= (గ్రహించి; చంచువులన్‌= 
ముక్కులతో; తిగిచి= లాగి; త్రుంచి= ముక్కలు చేసి; ఆనుచున్‌= తింటూ; 
ఇక్కడన్‌+అక్కడన్‌= ఇక్కడా, అక్కడా; పఅచినన్‌= పరవగా; చిక్కు+పడి+ 
ఉన్న= చిక్కు పడిపోయిన; మృణాల, శకలంబులవలనన్‌= తామరతూటి 
ముక్కల వలన; బాల, చంద్ర, శత+అభిరామంబులు+అగు= నూరు 
బాలచంద్రబింబాల చేత మనో హరాలయిన; శంభు, జల, మూర్తి విశేషం 
బులన్‌+పోని= శివుడియొక్క జలరూప విశేషాలవంటి; సరోవరంబులును= 
సరస్సులును. 

తాత్పర్యం: చక్రవాక మిథునాలకు రాత్రివేళ పరస్పర వియోగం, అవి కన్నులు 
కనిపించక తమ తమ చోట్లను విడిచిపెట్టుతాయి. తెల్లవారిన పిదప అవి రేయి 
తాము విడిచిన స్థానాలను వెదుకుతూ, మెడ ఎత్తుకుని, చూపులు ప్రసరింపజేస్తూ 
పరస్పరం కలిసికొనటం వలన వేడుక లధికమై మనస్సులు సంతోషపడుతూ 
ఉండగా ్రవర్తిల్హుతాయి. అవి తమ శరీరాలను ఒకదానితోనొకటి చేర్చి, మిక్కిలి 
సంతోషంతో పరవశిస్తూ, విజ్బంభించి కూస్తూ, రాత్రి ఏమీ తినకపోవటం వలన 
కలిగిన ఆకటి తీవ్రతతో తామరతూండ్లను లాగి ముక్కలు చేసి చిందరవందరగా 
పడవేస్తాయి. ఆ ముక్కలు నూరు బాలచంద్రుల చేత మనోహరాలయిన 
ఈశ్వరుడి జలమూర్తి విశేషాలు అన్నట్టుగా సరస్సులుంటాయి. 


అలం: స్వభావోక్తి. 


3. చీకటివాసినం.............. ధరణీరుహంబులును. 


230 కీచక వధ 


ప్రతివదార్హం: చీకటి; పాసినన్‌= తొలగిపోగా; ప్రభాతంబు+అను, 
వింతమానిసి= ఉదయసమయ మనే వింత మనుష్యుడు; మెలంగి= వర్తిల్లి; 
ముసుంగు+పుచ్చిన+అట్టు= ముసుగు తొలగించిన విధంగా; మేలుకని= 
నిద్రలేచి; ఎజకలు= రెక్కలు; పొదలన్‌= ఒప్పుగా; విదిర్చి= విదలించి; 
కూర్చికొని= సరిచేసికొని; కలగొనన్‌= కలతచెందగా; పలుకు= కూయునట్టి; 
పులుంగుల+ఎలుంగుల వలనన్‌= పక్షుల రొదల మిషచేత; ఒండు+ 
ఒంటిన్‌= ఒకదాని నొకటి; తెలుపు, కరణిన్‌= మేల్కొలిపే విధంగా; ఒప్పు; 
ధరణీరుహంబులును= చెట్టునూ. 


తాత్పర్యం: చీకటి తొలగిపోగా ఉదయమనే వింత మనుష్యుడు, వచ్చి 
ముసుగుతాలగించినట్టు మేల్కొని రెక్కలు విదిలించుకొని, సరిచేసికొని, 
కలతపడినట్టు కూసే పక్షుల రొదల మిషచేత ఒకదాని నొకటి మేలుకొలిపే 
విధంగా ఒప్పే చెట్టునూ. 


అలం: స్వభావోక్తి రూపకం, ఉత్రేక్ష. 
4. పరంయగు నరుభోదయరాగ............ లతా మండపంబులును. 


ప్రతిపదార్దం: పరంగు= ఒప్పునట్టి, అరుణ+ఉదయ, రాగ, పటలంబున్‌= 
సూర్యోదయము యొక్క ఎరుపుకాంతుల సమూహాన్ని; ఎనయు= సరిపోలే; 
కెంజాయ (౩ంపు+చాయ)= ఎగర్రనికాంతి; రంబిల్లన్‌= ప్రకాశించగా; వికసిల్లు= 
విచ్చే; రక్తఅరవిందంబులన్‌= ఎర్రతామరల యందు; దందడిన్‌= దట్టంగా; 
ఎగసి= ఎగిరి; చరించు= తిరిగే; చంచరీకంబుల= తుమ్మెదలయొక్క; ఎఅకల, 
నెణులన్‌= రెక్కల సందులందు; గిజికొని= చిక్కుకొని; క్రొత్త+అగు, కాంతి, 
ప్రవాహంబులన్‌= నూతనకాంతుల ప్రవాహాలను; కడలుకొల్పు= అతిశయింప 
జేసే; పుప్పొళ్ళు, డుల్చి రాల్బుచున్‌= డుల్లగొట్టి రాలుస్తూ; పొలయు= వీచే; 
మలయ+అనిలంబునన్‌= మలయవాయువు చేత; క్రాలు= ఒప్పే;) మవ్వము+ 
తీవలన్‌= లేతతీగలనుండి; కడి+పోయి= వాసనపోయి; తారంగిన విరులవలన= 


కీచక వధ 231 


రాలిపోయిన పువ్వులవలన; మీనకేతన, పురాతన, బాణ, శాలలన్‌+పోని= 
మన్మథుడి (ప్రాత బాణగృహాలను పోలిన; లతా, మండపంబులును= 
పూలతీగలమంటపాలునూ. 


తాత్పర్యం: ఉదయ సూర్యుడి ఎబ్జని కాంతి ప్రసరించగా వికసించే ఎర్రతామర 
పూలయందు దట్టంగా ఎగురుతూ తిరిగే తుమ్మెదరెక్కల సందుల్లో చిక్కుకొని 
నూతనకాంతుల ప్రవాహాలను అతిశయింపజేసే పుప్పాళ్ళను డుల్లగొట్టి రాలుస్తూ 
వీచే మలయవాయువుచేత ఒప్పే లేతతీగలనుండి వాసనపోయి రాలిపోయిన 
పువ్వులు కలిగి మన్మథుడి ప్రాత బాణ గృహాలవలె ఉన్న లఅలతామండపాలునూ. 


అలం: స్వభావోక్తి ఉపమ. 
5 మొగిడియుువవానా కుముదవనంబులును. 


ప్రతివదార్హం: మొగిడియున్‌= ముడుచుకొని కూడా; జనంబు, 
సంధ్యా+అంజలిపుట, కరణంబులన్‌= సంధ్యావందన మాచరించేటప్పటి జనుల 
దొప్పలవంటి దోసిళ్లను; అనుకరించు విధంబునన్‌= అనుసరించేటట్సు; 
దర్శనీయంబులు+అగు= చూడదగిఉన్న; కుముద, వనంబులునున్‌= 
తెల్లకలువల తోపులును. 


తాత్పర్యం: ప్రాతస్పంధ్యా సమయంలో ముడుచుకొని కూడా, సంధ్యావందన 
మాచరించే జనుల అంజలిపుటాలను అనుకరించే రీతిగా చూడదగిఉన్న 
తెల్లకలువల సమూహాలునూ, 

అలం: ఉపమ. 


6. ఏమేని నెపంబున................. వెలరారు దీపంబులును. 


ప్రతిపదార్హం: ఏమి+ఏని, నెపంబునన్‌= ఏదో ఒక మిషచేత; ఒండు+ఒరులన్‌= 
ఒకరినొకరు; మేలుకొలుపు= మేలుకొలిపే; రమణ, రమణీ జనంబుల= 
(ప్రియుల, ప్రియురాండ్ర యొక్క; నర్మ+ఆలాపంబులన్‌= పరిహాస గర్భిత 
వాక్కులచేత; బెరయు= కలిగే; దరహాసంబుల, కాంతిన్‌= చిరునవ్వుల 


232 కీచక వధ 


కాంతిచేత; తెలుపు+ఎక్కు+అట్టు= తెలుపెక్కే విధంగా; వెలరారు, 
దీపంబులును= తెల్లనైన దీపాలూ. 


తాత్పర్యం: ఏదో ఒక నెపంతో ఒకరి నాకరు మేలుకొలిపే దంపతుల పరిహాస 
గర్భిత వాక్కుల చేత కలిగే చిరునవ్వుల కాంతుల చెంత తెలు పెక్కినవాయా 
అన్నట్టున్న దీపాలూ. 

అలం: తద్గుణం, ఉ్రేక్ష. 

౧ మునుకడ వచ్చిం లలనా లోచనంబులును. 


ప్రతిపదార్థం: మునుకడ= ముందుగా; వచ్చి; ఎయుక+చేయమికిన్‌= తెలుపక 
పోవటానికి; వాతాయన, పవనుని, పయిన్‌= కిటికీల గాలిమీద; పుట్టిన; అలుక, 
విధంబునన్‌= కోపం రీతిగా; వేగుంటోకటన్‌= తెల్లవారుజామున; అంకురించు= 
పుట్టే; మదంబునన్‌= మదంచేత; కెంపు= ఎరుపు; కదురుట= కలగటం; నిద్ర, 
లేమిన్‌+అని= నిద్ర లేకపోవటంచేతనని; శంకింపక= సంశయించక; 
ఇంపునన్‌= సంతోషంతో; కదియు= కూడే; విదర్హ, విట, జనంబుల, 
మనంబులన్‌= నేర్పరులైన విట జనుల మనస్సులను; తిగుచు= ఆకర్షించే; 
లలనా; లోచనంబులును= ప్రీల కన్నులూ. 


తాత్పర్యం: ముందుగా వచ్చి తమను మేలుకొలుపకపోవటంచేత కిటికీల 
గాలిపై కలిగిన కోపం చేతనా అనేటట్టు ప్రియురాం[్ర కళ్ళు ఎజ్జబడ్డాయి; 
రూ ౧ వ! యి 
కాని, తెల్లవారుజామున కలిగే మదం వలన అవి సహజంగానే ఎర్రనయ్యాయి. 
పైగా రాత్రి అంతా ప్రియులను కూడటంవలన నిద్రలేక కలిగిన ఎరుపు అని 
విదగ్భులైన విటజనులు సంశయించక, తెల్లవారువేళ సంతోషంతో 
ప్రియురాండ్రను సమీపించినప్పుడు వారి మనస్సులను ఆకర్షిస్తూవున్న ఆ 
ట్రియురాం[డ్ర అందమైన నయనాలూ, 


అలం; ఉత్రేక్ష. 


8. రెపకడుజాాాఖా! నై యున్నంత. 


కీచక వధ 233 


ప్రతిపదార్హం: రేపకడ= (ప్రొద్దున; వనలక్ష్మి= వనమనే లక్ష్మి; పురశీన్‌= 
నగరమనే లక్ష్మిని; అలంకరించు, వడువునన్‌= అలంకరించే విధంగా; 
ఎడపడక= ఎడతెగక; ఎల్ల+ఎడలన్‌= అన్నిచోట్టా; నిగుడు= వ్యాపించే; విభాత, 
కుసుమ, కదంబ, పరిమళంబును= వేకువజామునందలి పూల సమూహం 
యొక్క సువాసనల!; ఐ= అయి; ఉన్న+అంతన్‌= ఉండగా. 


తాత్పర్యం: (ప్రొద్దుననే వనలక్ష్మి నగరలక్ష్మిని అలంకరిస్తున్నదా అనే విధంగా, 
ఎడతెగకుండా అన్నిచోట్లా వ్యాపించే ఉదయ సమయ పుష్పసౌగంధ్యమూ కలిగి 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


అలం: ఉత్రేక్ష. వనలక్ష్మి - రూపకం. 


విశేషం: అలం: ఉత్రేక్షు ఎడనెడ - ఉపమ. రూపకం-ఉత్రేక్షను అతిశయింప 
చేశాయి. ప్రభాత వేళ కనువిందు చేసే ప్రకృతి సౌందర్యాన్ని ఊహాసుందరంగా 
ఆవిష్కరించటం ఇక్కడి అలంకారశిల్పం. వెనుకటి పద్యంలో తెల్లవారుజామున 
నక్షత్రాలు మాయమై ఆకాశం నిర్మలంగా తేటపడింది. 1. ఆ తరువాత-చీకట్టు 
(క్రమంగా విరిసి దూరదూరంగా పోయి దిక్రటాలు బయట పడటం మొదట 
వర్షించబడింది. అవి ముగిసిన చీకట్లు వరిసిపోగా బయటపడిన రాతికట్టలవలె 
ఉన్నాయి. ఇక్కడ ఉ(త్రేక్షా గర్భిత ఉపమాలంకారం భావనీయం. 2. ఆ తరువాత 
- చక్రవాక పక్షులు రాత్రంతా తామరతూండ్హ ముక్కలను చిమ్మటం వలన ఆ 
ముక్కలు మిలమిలలాడుతూ ఉండగా మెరుస్తున్న సరోవరాలు వెలుగు చూచాయి. 
ఆ సరోవరాలు చంద్రకళలతో వెలుగొందే శివుడి జలమూర్తులో అన్నట్టున్నాయట! 
ఈ వర్లనలో ఉపమాలంకార రంజితమైన ఉత్రేక్ష భాసిస్తున్నది. దిక్కులు తెల్లబడి 
ఆ కాంతులు నీళ్ళలో ప్రతిఫలించటం ప్రభాత ప్రకృతి సౌందర్య దర్శకులకు 
సహజంగా గోచరించే సుందర దృశ్యమే. 3. ఆ తరువాత - జనుల దృష్టి నాకర్షించేవి 
చెట్లమీద వినపడే పక్షుల కలకలారావాలు. ప్రభాతం అనే మనిషి చీకటి అనే 
(ముసుగు వేసికొని అందరినీ భయపెట్టి ఒక్కసారిగా పై) ముసుగు తీసి వేయగా 


234 కీచక వధ 


అంతవరకూ సడీ సవ్వడీ లేకుడా ఉన్న చెట్టు ఒక్కసారి రెక్కలు విచ్చి ఎగురుతూ 
(వాలుతూ అరుస్తున్న పక్షుల కూతలనే మాటలతో చెలరేగి పరస్పరం యోగక్షేమాల 
పలకరింపులు మొదలుపెట్టినట్టున్నాయట! రూపకానుప్రాణిత ఉత్రేక్ష ఇందులో 
ప్రకాశిస్తున్నది. 4. ఆ తరువాత అరుణోదయం- ఆ సమయంలో ఆకాశంలో 
కానవచ్చే అరుణకాంతితో దీటైన కాంతులు గలవి ఇలలో ఎర్రదామరలు. వాటి 
మీద తుమ్మెదలు విశ్చంఖలంగా తిరగటం వలన వాటి రెక్కలకు పుష్పాడు 
లంటాయి. వాటిని మలయపవనుడు డులిపి నేలకు రాలుస్తున్నాడు. అతడి 
వీరవిహారానికి పూలు రాలి లతామండపాల నిండా పడుతున్నాయి. అప్పుడవి 
మన్మథుడి పాత ఆయుధాగారాలా అన్నట్టు ఉన్నాయట! ఉపమానుప్రాణిత ఉ్రేక్ష 
ఊహారమణీయం. రాత్రి ఎంత మన్మథోద్దీపకంగా ఉన్నదో అరుణోదయవేళ సైతం 
అంతటి మన్మథోద్దీపకంగా ఉన్నదని ధ్వని. మన్మథుడి పంచబాణాలు పూలే. 
(అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్సలం). 5. ఆ తరువాత నిష్టాగరిష్టుల 
(ప్రాతకాల సంధ్యావందన దృశ్యాలు గోచరిస్తాయి. తెల్లవారేకొద్దీ కలువపూలు 
ముకుళిస్తాయి. ఆ ముకుళించిన కలువలు సూర్యుడికి అంజలి పట్టే భక్తుల 
కరపుటాలవలె ఉన్నాయట! ఉపమాలంకార మండిత మీ వర్లనం. 6. ఆ తరువాత 
- ప్రభాత కాంతికి దీపాలు వెలవెల పోవటం సహజ రమణీయ దృశ్యం. ఆ 
దీపాలు మేలుకొలుపుల మిషతో నర్మ సంభాషణలు చేస్తున్న దంపతుల చిరునవ్వుల 
కాంతులచేత పరిహసించబడ్డాయట! అందువలన వెలవెలపోయాయేమో అన్నట్టు 
ఉన్నాయట. ఊహారమణీయమైన ఉత్రేక్ష 7. ఆ తరువాత - తెల్లవారే లోపల 
మరొకసారి విటులను ఆకర్షించి వినోదించాలనే వేడుకతో కొంటె చూపులు విసిరే 
వేశ్యల, విటకత్తెల పోకడలు గమనించదగినవి. రాత్రిళ్ళంతా నిద్రలేదు. అందువలన 
కన్నులు ఎ(ర్రపడ్డాయి. కాని, ఆ కళ్ళు తొలిజాము క్రైపువలన అట్టా ఎ(ర్రపడ్డాయని 
తలంచి, నేర్పరులైన విటులు తమను మరొకసారి కూడటానికి అనువుగా వారిని 
రెచ్చగొట్టు తున్నట్టున్నాయట విటకత్తెల చిలిపి చూపులు, ఊహారమ్యమైన ఉ'శ్రేక్ష. 
8. ఆ తరువాత- ప్రభాత వాతావరణంలో గుబాళించే పూలవాసన అనుభవించ 


కీచక వధ 235 


దగింది - అది వనలక్ష్మి పురలక్ష్మిని ప్రభాత సేవ కొరకు అలంకరిస్తున్నట్టు 
దర్శనీయంగా, పూజనీయంగా, పవిత్రంగా కనబడిందట! 9. హరిహరనాథ భక్తుడైన 
తిక్కన హరుని అష్ట విధ రూపాల ప్రసక్తి ఈ వచనంలో తెచ్చాడు. అష్టవిధ 
'ప్రభాతకాల వైభవాలను ఇందులో వర్షించాడు. (సంపా) 
సీ. నీరజాకరములు నిష్టమైం జేసిన | 
భవ్యతపంబుల ఫల మనంగ, 
దివసముఖాభినందిత చక్రయుగ్మకం | 
బులయనురాగంపు.బ్రో వనంగ, 
హరిహరబ్రహృమహానుభావంబు లొ। 
క్కటి గాంగంగరంగిన గట్టి యనంగ, 
నతుల వేదత్రయ లతికాచయము పెను | 
పొందంబుట్టెడు మూలకంద మనంగ 


తే. నఖిల జగముల కందెజ యగుచు జన స। 
మాజ కరపుట హృదయ సరోజములకు 
ముకుళనంబును జృంభణంబును నొనర్జి। 
భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి. 220 


ప్రతిపదార్థం: నీరజ+ఆకరములు= తామర కొలకులు; నిష్టమైన్‌+చేసిన= 
నియమంతో దీక్షగా చేసిన; భవ్యతపంబులఫలము+అనంగన్‌= చేసిన 
మంగళప్రదమైన తపస్సుల ఫలమో అన్నట్టుగా; దివసముఖ= (ప్రాతఃకాలం 
చేత; అభినందిత= సంతోషింప జేయ బడిన; చక్రయుగ్మకంబుల= చక్రవాక 
పక్షుల జంటల యొక్క; అనురాగము+ (ప్రోవు+ అనంగన్‌= (డ్రేమరాళి 
అనునట్టు; హరిహరబ్రహ్మ= త్రిమూర్తుల-విష్షు మహేశ్వర (బ్రహ్మల యొక్క; 
మహత్‌+అనుభావంబులు= గొప్పు ప్రభావాలు; ఒక్కటి+కాంగన్‌= ఒకటిగా 


236 కీచక వధ 


అయ్యేటట్టు; కర6గిన= కరిగించి చేసిన; గట్టి= కణిక; అనంగన్‌= అనునట్లు; 
అతుల= సాటిలేని; వేదత్రయ= మూడువేదాలనే; లతికాచయము= 
తీగలసమూహం; పెనుపొందన్‌= అభివృద్ధి చెందేటట్లు; పుట్టెడు= పుట్టిన; 
మూలకందము+అన(గన్‌= మొదటి దుంప అన్నటు; అఖిలజగముల= అన్ని 
లోకాలకు; కన్‌+తెజ= కనురెప్ప; అగుచున్‌= జౌతూ; జనసమాజ= 
జనసమూహాల యొక్క; కరపుట= దొప్పలలాంటి చేతులకు; హృదయ 
సరోజములకున్‌= హృదయాలు అనే కమలాలకు; ముకుళనంబును= ముడుచు 
కొనటమూ; జృంభణంబునున్‌= వికాసాన్ని; ఒనర్భి= కలిగించి; భానుబింబంబు= 
సూర్యబింబం; పూర్వాద్రిపైన్‌= తూర్పుకొండపై; వెలింగెన్‌= ప్రకాశించింది. 
తాత్సర్యం: తామర కొలకులు నిష్టతో చేసిన పవిత్ర తపస్సులకు ఫలితమో 
అన్నట్టు, తెల్లవారగానే కూడుకొన్న చక్రవాకపక్షుల జంటల అనురాగమంతా 
ఒక రాశిగా రూపొందిందా అన్నట్టు, త్రిమూర్తుల మహిమలను కరగించి చేసిన 
సిద్దగుళికయా అన్నట్టు, వేదాలు అనే ఎగబ్రాకే తీగలు పుట్టిన దుంపా అన్నట్టు 
సకల లోకాలకు కనురెప్పగా ఉండే సూర్యుడి పూర్ణబింబ రూపం తూర్పుకొండ 
మీద ప్రకాశించింది. లోకానికి కనురెప్ప అయిన సూర్యుడు [క్రమంగా జనుల 
చేతి అంజలులకు ముకుళనాన్నీ, హృదయపద్మాలకు వికాసాన్నీ కలుగజేసి 
తూర్పుకొండపై ప్రకాశించాడు. 


విశేషం: అలం: ఉత్రేక్ష రూపకం, తుల్యయోగిత, యథాసంఖ్యం. ఈ పద్య 
రచనా మహత్తాన్ని కీ శేభూపతి లక్ష్మీనారాయణరావుగా రిట్లా వ్యాఖ్యానించారు. 
“'భవ్యతపః ఫలంబగు పరంజ్యోతి స్వరూపము, విశుద్ధ ప్రేమ పరిణామమగు రసస్థితి, 
హరిహరటబ్ర హ్మైక్య జ్ఞానమూర్తి, వేదత్రయ జన్మకారణమగు పరబ్రహ్మ స్వరూపము 
నను నిట్టి యలౌకికోపమానములచే వర్షన కుదాత్తత సిద్దించినది. హృదయంగమము 
లైన యీ యుత్రేక్షలు రచనకు మనోహరత్వము నాపాదించుటయేగాక, సూర్య 
భగవానుని పరబ్రహ్మతత్త్యమును బ్రతిపాదించు నవియై, పఠితృమానసములను 
భక్తిభావపూరితములుగా నానర్భుచున్నవి. “అఖీల జగముల కన్లెణ యగుచు” 


కీచక వధ 237 


ననుటలో, సూర్యభగవానుడు చైతన్యప్రదాతయు, జ్ఞానప్రదాతయు నగునను 
నరము సిదించినది. అటి పరబ్రహ్మ న్వరూప సాక్షాత్కారముచే జనుల 
యి ఠా ల ల్‌ 
హృదయములు వికాసము నొందుటయు, వారు భక్తిచే. గరములు మోద్భి, 
సూర్యభగవానునకు.( బ్రణ మిల్దుటయు, నొక్కుమ్మడి జరుగు కార్యములు. -ఈ 
యుదాత్తార్థమును (బ్రతిపాదించుచు6 దిక్కన, యథాసంఖ్య, రూపకో శ్రేక్షా 
తుల్యయోగితల నతి 'ప్రాఢముగ6 బోషించి యున్నాడు. జగజ్జ్ఞూతియు, 
విష్ణుస్వ్తరూపమును నగు సూర్యుని వర్షించుచు. దిక్కన (గ్రహించిన పవిత్రములగు 
నుపమానము లతని యుదాత్త కవతాతత్త్రృమునకు నిదర్శనము లగును.” 
(భారతము- తిక్కన రచన - రెండవ ము([ద్రణ: 1062 పు. 25-26). హరి హర 
(బ్రహ్మ మహానుభావంబు లొక్కటి గాంగం గరంగిన గుటిక యనంగి - అనే 
పాఠాంతరం ఉన్నది. 


కీచకుండు ద్రౌపది నియ్యకొలుప యత్నించుట (సం.4-21-7) 


వ. ఇట్లు సూర్యోదయ మగుటయు సమయ సముచిత కరణీయంబులు 
వేగిరంబ నడపి వేగిరపాటుతో సింగారంబు సేసికొని సెంహబలుండు.221 
ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; సూర్య+ఉదయము+అగుటయున్‌= 
ప్రొద్దు పొడుపు కాగా; సింహబలుండు= కీచకుడు; సమయ సముచిత= 
సమయానికి తగిన; కరణీయంబులు= పనులు; వేగిరంబు+అ= త్వరగా; 
నడపి= జరిపి; వేగిరపాటుతోన్‌= తొందరపాటుతో; సింగారంబు+చేసికొని= 
అలంకరించుకొని. 

తాత్పర్యం: ఇట్టు సూర్యోదయం కాగా, ప్రాతఃకాలంలో చేయదగిన కృత్యాలను 
త్వరగా పూర్తి చేసి, వడివడిగా అలంకరించుకొని కీచకుడు. 

విశేషం: కీచకుడు 'నానాభరణధరణ శీలుండు' అని తిక్కన (2.32) చెప్పటం 
గమనించదగింది. అతడి వేగిరపాటు కామ భావోద్వేగాన్ని సూచిస్తున్నది. (సంపా.) 


క. తన మది.గదిరిన తమకం। 
బున. జిడిముడిపడుచు ద్రుపదపుత్రికపై నూ 


238 కీచక వధ 


నిన వేడ్కదిగువ నొకటియు. 
గనుంగొన విన లేక మదనకంపితుండగుచున్‌. 222 


ప్రతిపదార్దం: తన మదిన్‌= కీచకుడి మనస్సులో; కదిరిన తమకంబునన్‌= 
అధికమైన మోహంతో; చిడిముడి పడుచున్‌= తొాట్రుపడుతూ; [ద్రుపద 
పుత్రికపైన్‌= (ద్రౌపదిపై; ఊనిన వేడ్క= కలిగిన కోరిక; తిగువన్‌= ఆకర్షించగా; 
ఒకటియున్‌+కనుంగొనన్‌= ఏ ఒక్కటీ చూడటానికి; వినన్‌= వినడానికీ; లేక= 
మనస్సు నిలువక; మదనకంపితుండు+అగుచున్‌= మన్మథ చలితుడై. 


తాత్పర్యం: కీచకుడు తన మనస్సులో పెరిగిన మోహంతో చిడుముడిపాటుతో 
తొట్రుపడుతూ (ద్రౌపదిపై కలిగిన ఉత్కంఠతో ఏదీ చూడలేక, ఏదీ వినలేక 
మదనావేశంతో, (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: 'కామాతురాణాం నభయం న లజ్ఞా' అనే సూక్తికి ఇది నిదర్శనంగా 
కనబడుతున్నది. ఇక్కడ కీచకుడి కంటికి ఏదీ కనబడదు. చెవికి ఏదీ వినబడదు. 


వ. అతిత్వరితంబ సుదేష్టమందిరంబున కరుగుచు నంతరంగంబున.223 


ప్రతిపదార్థం: అతిత్వరితంబు+అ= మిక్కిలి వేగంగా; సుదేష్ణ మందిరంబున 
కున్‌= సుదేస్మ ఇంటికి; అరుగుచున్‌= వెళ్లుతూ; అంతరంగంబునన్‌= 
మనస్సులో. 
తాత్సర్యం: అతి వేగంగా సుదేష్ణ అంతఃపురానికి వెళ్ళుతూ. (తరువాతి పద్యంతో 
అన్స్నయం,) 
ఉ. 'చయ్యన నేగి యంబుజ విశాల విలోచనం గాంచి ప్రీతిమై 
నయ్యెడ నేకతంబ హృదయం బలరం ద6గంబల్కి యొక్కమై 
నియ్యకొనంగం జేసి యెలయించెద, నిక్కకుం దార్ది, నేర్పునన్‌ 
శయ్యకుం దెచ్చెదం గుసుమసాయకు పూనికి నేండ తీర్దెదన్‌'. 224 


కీచక వధ 239 


ప్రతిపదార్దం: చయ్యనన్‌+ఏంగి= త్వరగా వెళ్లి; అంబుజ విశాల విలోచనన్‌= 
పద్మాలవలె విశాలమయిన కన్నులు గల ద్రౌపదిని; కాంచి= చూచి; ప్రీతిమైన్‌= 
(ప్రేమతో; ఆ+ఎడన్‌= అక్కడే; ఏకతంబు+అ= ఒంటరిగా; హృదయంబు+ 
అలరన్‌+తగన్‌+పల్కి= మనస్సు మెచ్చుకునేటట్టు తగినట్టు మాట్టాడి; 
ఒక్కమైన్‌= ఏదో ఒక విధంగా; ఇయ్యకొనంగన్‌+చేసి= అంగీకరించేటట్టు చేసి; 
ఎలయించెదన్‌= అలరిస్తాను; ఇక్కకున్‌= ఏకాంత మందిరానికి; తార్భి= చేర్చి; 
నేర్పునన్‌= మెలకువతో; శయ్యకున్‌+తెచ్చెదన్‌= పడకపై చేరుస్తాను; నేయ+అ= 
ఈరోజే; కుసుమసాయకుపూనికిన్‌= మన్మథుడి ప్రయత్నాన్ని, రతిసాఖ్యాన్ని; 
నేండు+అ= ఈ దినమే; తీర్చెదన్‌= పూర్తి చేస్తాను. 

తాత్పర్యం: 'నేను త్వరగా పోయి, సైరంధ్రిని చూచి, ప్రీతితో అక్కడ 
ఏకాంతంలో కలిసి మనసు మురిసేటట్టు మాట్లాడి, ఏదో విధంగా ఆమెను 
ఒప్పించి ఇంటికి తీసికొని వచ్చి, నేడే నా మదనవాంఛను తీర్చుకొంటాను.! 


విశేషం: మదనావేశంలో ఊగిసలాడుతున్నాడు కీచకుడు. సైరంధ్రి అంగీకరిస్తుందా? 
లేదా? అనేది అనుమానం. తార్చి= అనే మాట తార్పుడుగాండ్ర విషయంలో 
వాడుతారు. వ్యభిచార స్వభావం కలవారిపట్ల అది సరిపోతుంది. మాటి మాటికి 
మదనావేశంతో పరవశించిపోతున్నాడు కీచకుడు. 


క. అని యువ్విళ్లూరుచు వెసం। 

జని కేకయ రాజపుత్రి సదనంబున న 

య్యనిమిషచారువిలోచన । 

యనురూప విధాన నిరతయై యుండంగన్‌. 225 
ప్రతిపదార్థం: అని, ఉవ్విళ్లూరుచున్‌= అని ఉబలాటపడుతూ; వెసన్‌+చని= 
త్వరగా వెళ్ళి; కేకయ రాజపుత్రి సదనంబునన్‌= సుదేష్ట మందిరంలో; 
ఆ+అనిమిషచారువిలోచన= ఆ చేపలవంటి అందమైన కనులుగల సైరంధ్రి; 
అనురూప విధాన= ఆమె వృత్తికి తగిన పనిలో; నిరత+ఐ+ఉండంగన్‌= లగ్నమై 
ఉండగా. 


240 కీచక వధ 


తాత్పర్యం: కీచకుడు ఆ విధంగా ఉబలాటపడుతూ త్వరగా వెళ్ళి సుదేష్ణ 
మందిరంలో అందమైన కనులుగల సైరంధ్రి తన పనిలో నిమగ్నఅయి 
ఉండగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: 'అనిమిష చారు విలోచన' అనే విశేషణం ద్రౌపది తత్కాలంలో కీచకుడి 
వర్తనం పట్ల ప్రదర్శిస్తున్న జాగరూకతనూ, 'అనురూప విధాన మనే ప్రయోగం 
భీమద్రౌపదులు [క్రిందటి రాత్రి యోచించిన పథకానికి అనుగుణంగా - అనే 
అర్జాన్ని కూడా ధ్వనింప చేయటం విశేషం. (సంపా.) 


చ. కనుగొని యప్పు గ్రొతయగు కౌతుకవృత్తి మునింగి పల్లటి 
ల్లిన ధృతితోం గ్రమం బరయలేని మనంబు చలింప నచ్చటన్‌ 
జను లెడ యౌటం గాంచు నెటి సాలక గ్రక్కున నింతిం జేరంగాం 
జనియె విధాతృ్భలుబ్బకవశంబునం బోవు మృగంబు చాడ్పునన్‌. 226 


ప్రతిపదార్థం: కనుంగొని= చూచి; అప్ట= ఆ సమయంలో; క్రొత్త+అగు కౌతుక 
వృత్తిన్‌= (క్రొత్తదైన అనుభవం కొరకు పడే ఆశగల భావంతో; మునింగి= 
పడిపోయి; పల్లటిల్లిన= మిగుల చలించిన; ధృతితోన్‌= ధైర్యంతో; క్రమంబు+ 
అరయలేని= ఉచితానుచితాలు తెలిసికొనలేని; మనంబు= మనస్సు; చలింపన్‌= 
స్పందించగా; అచ్చటన్‌= అక్కడ; జనులు ఎడ+జాటన్‌= పరివారం దూరం 
కావటం కొరకు; కాంచు= నిరీక్షించి చూచే; నెటీ= ఓపిక, బుద్ది; చాలక= 
సరిపోక; విధాతృ= బ్రహ్మ అనే; లుబ్దక వశంబునన్‌= వేటగాని చేతిలో 
పడటానికి; పోవు= పోయే; మృగంబు చాడ్పునన్‌= జింకవలె; [గ్రక్కునన్‌= 
త్వరగా; ఇంతిన్‌+చేరంగాన్‌= ద్రౌపదిని సమీపించటానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: సైరంధ్రిని చూచి కీచకుడు [క్రొత్త కోరికలు చిగురెత్తగా ఆసక్తిలో 
మునిగి, ధైర్యం కోల్పోయి, వివేకాన్ని వీడి, మనస్సు చలించగా, దగ్గరలో పరిజనం 
లేకుండా వేచిచూచే ఓపిక కూడా లేకుండా విధి అనే వేటగాడి ఉరిలోకి తనంతట 
తాను ఉరికే మగబింకవలె శీఘ్రంగా ఆమె సమీపానికి వెళ్ళాడు. 


కీచక వధ 241 


విశేషం: అలం: ఉపమ. జరగబోయే కథను వ్యంగ్యంగా చెప్పుతున్నాడు కవి. 
కీచకుడు మృగం వలె ప్రాణాలు కోల్పోతాడు. అయితే అది విధి నిర్ణ్మయం. వాడు 
దానికి లోబడ్డాడు. మృగోపమానం ఇం[ద్రియలోలుపత్యాన్ని ధ్వనింపచేస్తున్నది. 
క. చనుటయు ద్రౌపది యతనిం। 

గనియుం గానని విధంబు గైకొని చిత్తం 

బున బెదరక తనముందటి । 

పనివెరవున నుండె భీముపలుకుల యూం.తన్‌. 227 
ప్రతిపదార్థం: చనుటయున్‌= వెళ్ళగా; ద్రౌపది; అతనిన్‌+*కనియున్‌= కీచకుడిని 
చూచి కూడా; కానని విధంబు+కైకొని= చూడనట్టుగా భావించి; 
చిత్తంబునన్‌+*బెదరక= మనస్సులో భీతిల్లక; భీముని పలుకుల+ఊంతన్‌= 
భీముడిచ్చిన మాటల ధైర్యంతో; తన ముందటి= అతడు రాక మునుపు తన 
చేతిలో ఉన్న; పనివెరవునన్‌+*ఉండె= పనిలో నిమస్నఅయి ఉన్నది. 
తాత్పర్యం: అట్టా కీచకుడు దగ్గరికి వెళ్ళగా, (ద్రౌపది భీము డిచ్చిన మాటలను 
ఊతగా తీసికొని, అతడిని చూచినా చూడనట్టు నటిస్తూ దూరంగా 
తొలగిపోకుండా, మనోధైర్యంతో తాను చేస్తూఉన్న పనిలో నిమగ్నురాలైనట్టు 
ఉండింది. 


వ. అట్టియెడ. 228 
తాత్పర్యం: ఆ సమయంలో. 
సీ. ఎవ్వరితోనైన నెలుంగెత్తి యొక్కింత | 

పనిలేని వెంగలి పలుకు వలుకు; 


మట్టియ లొండొంటి బిట్టుదాంకంగ నేల 
నందంద మునిగాళ్ళ నప్పళించు.; 


242 కీచక వధ 


గడువికారంబుగా నొడలెల్ల విబటుచుచు 
మలంగి రిత్తకు రిత్త సెల(గి నవ్వు( 

దాళంబుగా(గరతలమున.బెలుచ. గం 
బంబు వ్రేయుచు వెడపాట పాడు; 


తే. మలయు, నంతంత. జేరువంబొలయు, నింతి। 
తన్ను చూడమి కెంతయుందల్లడిల్లు; 
నిక్కడక్కడంబడుం దగు లినుమడింప€। 
జూచు నత్తన్విం బొరింబొరింగీచకుండు. 229 


ప్రతిపదార్దం: కీచకుండు= కీచకుడు; ఎవ్వరితోన్‌+ఐనన్‌= ఎవరితోనైనా; ఎలు6 
గు+ఎత్తి= గొంతెత్తి; ఒక్కింత= కొంచెమైనా; పనిలేని= వ్యర్థమైన; 
వెంగలిపలుకు= తెలివిలేని మాటను; పలుకున్‌= మాట్టాడుతాడు; మట్టియలు= 
కాలి మట్టెలు; ఒండొంటిన్‌= ఒకదానికొకటి; బిట్టదాకంగన్‌= గట్టిగా తాకగా; 
నేలన్‌= నేలమీద; అందంద= అక్కడక్కడ; ముని+కాళ్ళన్‌= ముందు కాళ్ళతో, 
కొనగోళ్ళతో; అప్పుళించున్‌= తట్టేవాడు; కడువికారంబు+కాన్‌= మిక్కిలి 
అసహ్యంగా; ఒడలు+ఎల్లన్‌= శరీరమంతా; వియుచుచున్‌= విరుస్తూ; మలం 
గి= మరలి; రిత్తకు రిత్త= వృథాగా; చెలంగి నవ్వున్‌= పెద్దగా నవ్వేవాడు; 
కరతలమునన్‌= అరచేతితో; తాళంబుగాన్‌= తాళంగా; పెలుచన్‌= శబ్దం 
చేసేటట్టు; కంబంబు (వ్రేయుచున్‌= స్తంభాన్ని తట్టుతూ; వెడపాట పాడున్‌= 
అల్పమైన పాట పాడేవాడు; అంతంతన్‌= అక్కడక్కడ; మలయున్‌= 
తిరుగుతాడు; చేరువన్‌= దగ్గరగా; పొాలయున్‌= సంచరిస్తాడు; ఇంతి= (ద్రౌపది; 
తన్నున్‌= (కీచకుడిని); చూడమికిన్‌= చూడకపోవటానికి; ఎంతయున్‌+ 
తల్లడిల్లున్‌= ఎంతో బాధపడతాడు; ఇక్కడ+అక్కడ= ఇక్కడా అక్కడా; 
పడున్‌= పడతాడు; తగులు= మోహం; ఇనుమడింపన్‌= రెట్టింపు కాగా; ఆ 


కీచక వధ 243 


తన్విన్‌= (ద్రౌపదిని; పొరిన్‌+పొరిన్‌= మాటిమాటికీ; చూచున్‌= చూస్తాడు. 


తాత్పర్యం: కీచకుడు కంటబడ్డవారితో వృథాగా మాటలు చెప్పుతూ, 
కాలిమట్టెలు శబ్దం చేసేటట్లు మునిగాళ్ళతో నేల మీద తడుతూ, వికారంగా 
ఒడలు విరుచుకొంటూ, అకారణంగా నవ్వుతూ, అరచేతితో స్తంభాన్ని తట్టి 
తాళం వేస్తూ, వెడ పాట పాడుతూ, సైరంధ్రికి దగ్గరగా వెళ్ళి, ఆమె తనను 
చూడకపోవటంతో మిక్కిలి బాధపడుతూ, అధిక మోహంతో సైరంధ్రిని చూస్తూ 
ఉన్నాడు. 

విశేషం: అలం: యథాసంఖ్యం. కీచకు డిక్కడ ప్రదర్శిస్తున్న చేష్టలు దుర్విలాసాలని 
తరువాతి వచనంలో తిక్కన పేర్కొన్నాడు. అవి కీచకుడి ఉన్మత్తావస్థను 
ధ్వనింపచేస్తున్నాయి. ఒక్కొక్క చేష్ట ఒక్కొక్క దుర్విలాసాన్ని తెలుపుతున్నట్లు 
(క్రమంగా అన్వయించటం అలంకార సౌందర్యం. అక్కడక్కడే తిరుగుతూ 
అనవసరంగా, అర్ధరహితంగా, ఎవ్వరితో పడితే వారితో పెద్దగా గొంతు పెంచి 
మాట్టాడాడట- తాను వచ్చినుట్ట సైరంధ్రి తెలిసికొని కన్నెత్తి చూడాలని! కాని, 
ఆమె దగ్గరలో ఉండి కూడా అతడిని చూడలేదు. అందుకని కాలి మట్టెలు నేలకు 
తాకేటట్టుగా శబ్దం చేస్తూ మునికాళ్ళను అప్పళించాడు. అయినా ఆమె చూడలేదు. 
(ఆరోజులలో మగవాళ్ళు కూడా మట్టైలు పెట్టుకొనేవారు కాబోలు! అందరూ 
కాకపోయినా కీచకుడి వంటి నానాభరణధరణశీలురు ధరించేవారేమో! అవి 
ధనవంతుల అలంకారాలలోనివి కావచ్చును.) అందుకు కలతపడ్డాడు. ఆమెను 
ఆకర్షించటానికీ, తన విరహవేదనను ఆమెకు తెలుపటానికీ ఒడలెల్హా విరుస్తూ, 
కారణం లేకుండానే కలకలా నవ్వుతూ (క్రిందా మీదా పడ్డాడు (శతధా 
యత్నించాడని భావం). అయినా లాభం లేకపోయింది. మోహం అతిశయించగా 
ఆమె వైపు సూటిగా తేపతేపకు చూస్తూ స్తంభాల మీద చేతులు పెట్టి తాళం 
వేస్తూ కూనిరాగాలు తీయటం మొదలుపెట్టాడు. ఉన్మత్తుడి వింత వలపును 
అభినయ సుందరంగా చలనచిత్రంగా చిత్రించిన తిక్కన నాటకీయత కీపద్యం 
చక్కని ఉదాహరణం. (సంపా.) 


244 కీచక వధ 


వ. ఇట్లు బహుప్రకారంబులగు దుర్విలాసంబులు సేయుచు 
నద్దురాత్ముండు ద్రుపదనందన డాయంబోయి. 230 
ప్రతిపదార్దం: ఇట్టు= ఈ విధంగా; బహుప్రకారంబులు+అగు= అనేక 
రకాలైన; దుర్విలాసంబులు= చెడుశ్చంగార చేష్టలు; చేయుచున్‌= చేస్తూ: ఆ 
దురాత్ముండు= ఆ కీచకుడు; ద్రుపదనందనన్‌= ద్రౌపదిని; డాయన్‌+*పోయి= 
సమీపించి. 


తాత్పర్యం: ఈ విధంగా అనేకరకాలుగా వికార శృంగార చేష్టలు చేస్తూ ఆ 
దుష్ట కీచకుడు (ద్రౌపదిని సమీపించి. 
ఉ. “భాగ్యము గాదె నీ చరణపద్మము లెప్పుడు. జేరి కొల్వంగా 
యోగ్యత గల్లెనేని, నను నొక్కని నొల్లవొ? కామసౌఖ్యవై 
రాగ్యము నీ మనంబున. దిరంబొ? నిజం బెటుం/గంగ౦ జెప్పు; సౌ 
భాగ్యము గుందునే మగలపై నొక యించుక చూడ్కినిల్పినన్‌. 231 


ప్రతిపదార్థం: నీ చరణపద్మములు= నీ (ద్రౌపది) పాదపద్మాలు; ఎప్పుడున్‌= 
నిరంతరం; చేరికొల్వంగాన్‌= ఆశ్రయించి కొలవటానికి; యోగ్యత కల్లెన్‌+ఏని= 
అవకాశం కలిగితే; భాగ్యము+కాదె!= అదృష్టం కదా!; ననున్‌+ఒక్కనిన్‌+ 
ఒల్లవా?= ఈ కీచకుడిని ఒకడినే కోరుకొనవా?; నీ మనంబునన్‌= నీ 
మనస్సులో; కామసౌఖ్యవైరాగ్యము= మన్మథసుఖాలపై ఆశలేకపోవటం; 
తిరంబొ?= మారనిదా?, స్థిరమా?; నిజంబు+ఎజు(గ0గం్‌+చెప్పు= ఉన్నమాట 
తెలిపేటట్టు చెప్పుము; మగలపైన్‌= పురుషుల మీద; ఒక+ ఇంచుక 
చూడ్కినిల్పినన్‌= కొంచెమైనా దృష్టి నిలిపితే; సౌభాగ్యము= నీ అందం; 
కుందునే?= తగ్గిపోతుందా? 

తాత్పర్యం: 'నీ పాదపద్మాలను ఆశ్రయించి కొలిచే భాగ్యమబ్చితే అదృష్ట 
వంతుడిని గదా! ఈ కీచకుడిని ఒక్కడినే మోహించటం ఇష్టం లేదా? లేక 
పురుషజాతిపైనే వైరాగ్యభావం కలిగిందా? ఉన్న విషయం స్పష్టంగా చెప్పము. 


కీచక వధ 245 


మగవారివైపు కాస్త కడకంటిచూపు ప్రసరింపజేస్తే నీ సొమ్మేమైనా తరిగి 
పోతుందా? 


విశేషం: క్షణక్షణానికి కీచకుడి వియోగవ్యధ అధికమవుతున్నది. మాటలు 
తూలుతున్నాడు. అడుగులకు మడుగులొత్తటానికి కూడా సిద్ద్రపడుతున్నాడు. 
“సౌభాగ్యము కుందునే' - నీ సొమ్మేమైనా పోతుందా? అనే జాతీయానికి ప్రతిరూపం. 
స్త్రీకి సౌభాగ్యం అందం - కాబట్టి అందమైనా అ(త)రిగిపోతుందా? అన్నట్టు కూడా 
(గ్రహించవచ్చును. 


ఉ. ఆలముసేసి నా తగుల మాజడిపుచ్చంగ నేల బేల! న 
న్నేలియనంత భోగముల నిచ్చమెయిన్‌ విహరింపు నిత్యల 
క్ష్మీలతికాలవాలమగు జీవనమంతయు నీ మొగంబకా. 
బాలన సేయు మిప్పురము భామిను లెల్లను నిన్ను.గొల్వంగన్‌. 232 


ప్రతిపదార్థం: ఆలము+చేసి= నిర్లక్ష్యం చేసి; నా తగులము= నా ఆశను; 
ఆజడిపుచ్చ6గన్‌+ఏల?= వృథా చేయటం ఎందుకు?; బీల!= ఓ 
అమాయకురాలా!; నన్నున్‌+ఏలి= నన్ను (ఈ కీచకుడిని) వరించి; 
అనంతభోగములన్‌= అపారమైన సుఖాలతో; ఇచ్చమెయిన్‌= నీ ఇష్టం వచ్చినట్టు; 
విహరింపు(ము)= (క్రీడించుము; నిత్యలక్ష్మీ= నిరంతర సంపద అనే; 
అతికా+ఆలవాలము+అగు= తీగకు పాదు అయిన; జీవనము+ అంతయున్‌= 
నా బ్రతుకంతా; నీ మొగంబు+అకాన్‌= నీ పక్షం కాగా; ఈ+పురము= ఈ 
పట్టణంలోని; భామినులు+ఎల్లను= 'ప్రీలంతా; నిన్నున్‌+కొల్వంగన్‌= నిన్ను 
సేవించగా; పాలన చేయుము= ఏలుకొమ్ము. 


తాత్పర్యం: ఓ అమాయకురాలా! ఈ విధంగా నన్ను లెక్క పెట్టకుండా చూచి 
నీపై నా ఆశను వమ్ము చేయకుము. నన్ను అనుగ్రహించి అంతు లేని 
సంపదలను, సుఖాలను స్వేచ్చగా అనుభవించుము. నా సంపదకు నీవే రాణివై 
ఈ పట్టణంలోని ప్రీలు అందరూ నిన్ను కొలువగా రాణివాసంలో రాణించుము. 


246 కీచక వధ 


విశేషం: అలం: శ్లిష్ణరూపకం. లక్ష్మీలతికలకు ఆలవాలం జీవనం - జీవనమంటే 
నీరని అర్థం. లతలకు నీరు, సంపదలకు బ్రతుకు అని శ్లేష మొత్తం మీద 
రూపకాలంకారం. కామాంధులైన రావణ కీచకులు ఒకే మాదిరి మాట్లాడారు. 
రావణుడు కూడా సీతమ్మను ఇట్లాగే ప్రలోభపెట్టాడు. (ద్రౌపదితో కీచకుడు 
వ. లు 
సంపదలను గూర్చిన ప్రలోభాన్ని కలిగించే మాటలు మాట్లాడటం వ్యర్థం. ఆమె 
0౧ థి 
మనస్సు చలించదు. 


ఉ. రాజుల నెల్ల నుగ్రసమరంబుల వ్రేల్మిడి నేర్చి పేర్పి యీ 
భూజనకోటి నాదగు విభుత్వ సమగ్రత నాదరింప వి 
బ్రాజిత రాజ్యతంత్రములు పాలన సేయుదు నేన; వీటికిన్‌ 
రా జనంగా నెపం బిడి విరాటునకుం దగంగూడు వెట్టుదున్‌. 233 


ప్రతిపదార్థం: ఉగ్రసమరంబులన్‌= తీవ్రమైన యుద్దాలలో; రాజులన్‌+ఎల్లన్‌= 
రాజులనందరినీ; (వ్రేల్మిడిన్‌= క్షణకాలంలో; ఏర్చి= దహించి; పేర్చి= 
అతిశయించి; ఈ భూజనకోటి= ఈ ప్రజల సమూహం; నాదగు= నాయొక్క; 
విభుత్వ సమగ్రతన్‌= ఆధిపత్య పరిపూర్ణతను; ఆదరింపన్‌= గౌరవించగా; 
విభ్రాజిత= ప్రకాశించే; రాజ్యతంత్రములు= రాచరికపు కార్యకలాపాలు; 
నేను+అ= కీచకుడైన నేనే; పాలన+చేయుదున్‌= నిర్వహిస్తున్నాను; వీటికిన్‌= 
ఈ నగరానికి; రాజు+అనంగాన్‌= రాజు అనే; నెపంబు+ఇడి= సాకు చెప్పి; 
విరాటునకున్‌+తగన్‌+కూడు పెట్టుదున్‌= విరాట మహారాజుకు తగినట్టుగా 
అన్నం పెట్టుతున్నాను. 

తాత్పర్యం: నేను భయంకర యుద్దాలలో రాజులనందరినీ యుద్దభూమిలో 
క్షణంలో చంపి, మించి, ఈ దేశంలో జనులందరూ నా సమగ్ర ప్రభుత్వాన్ని 
ఆదరిస్తూ ఉండగా నేనే రాజునై రాజ్యాంగం నడుపుతున్నాను. నామమాత్రంగా 
విరాటరాజును రాజుగా పేరుపెట్టి అతడికి తగినట్టు తిండి పడవేస్తున్నాను. 


విశేషం: కీచకుడి ఆత్మస్తుతి అతడి జౌద్దత్యాన్ని ప్రదర్శిస్తున్నది. (సంపా.) 


కీచక వధ 247 


వ. కావున. 234 
తాత్పర్యం: కాబట్టి. 
క. నీవొకతవేల?యిలంబది। 

వేవుర నేవలచి పట్ట వెదకిన నడ్డ్దం 

బైవచ్చివలదునానిం। 

దేవాండు మగండు? దీని నెటుంగవు కంటే! 235 
ప్రతిపదార్హం: నీవు ఒకతవు+ఏల?= నీవు ఒక్కదానివే కాదు; ఇలన్‌= భూమిపై; 
పదివేవురన్‌= పదివేల మందిని; నే వలచిపట్టన్‌= నేను కోరిపట్టుకొనదలచి; 
వెదకినన్‌= వెదికిచూస్తే; అడ్డంబు+ఐ+వచ్చి= అడ్డంగా వచ్చి; వలదునాన్‌= 
వద్దని అనడానికి; ఇందున్‌+ఏ+వాండు= ఇక్కడ ఎవ్వడు; మగండు= పురుషుడు 
(సమర్హుడు) కలడు?; దీనిన్‌+ఎయుంగవు, కంటే!= దీన్ని తెలిసికొనలేకున్నావు 
గదా! 
తాత్పర్యం: ఓ సైరంధ్రి! నీవు ఒక్కదానివే కాదు, భూమిపై పదివేలమందినైనా 
నేను కోరి పట్టుకొంటే కాదని వారించగల మగాడు ఇక్కడ లేడు. దీనిని నీవు 
తెలిసికొనలేకున్నావు కదా! 
విశేషం: కన్ను మిన్ను తెలియని అహంకారం కీచకుడి కంటికి పొరగా నిలిచింది. 


చ. విరటుండు సూచుచుండ నిను వేవుర ముందట నట్లు ద్రోవ నొ 
క్కరుండును గాదుగూడ దనంగల్గెనె? పోటరులైన భర్త లే 
వురు గలరంటి; వారి యలవుం జలముం గడగంటి; నింక నె 


వ్వరు గల? రెట్లు దప్పె? దనివారణ. బట్టెద నెందు. జొచ్చినన్‌.” 236 


ప్రతిపదార్దం: విరటుండు= విరాటరాజు; చూచుచుండన్‌= చూస్తుండగా; 
నినున్‌= (ద్రౌపదిని; వేవుర ముందటన్‌= వేలమంది ముందు; అట్లు (త్రోవన్‌= 


248 కీచక వధ 


అట్లా త్రోసివేయగా; ఒక్కరుండును= ఒక్కడు కూడా; కాదు కూడదు+ 
అనన్‌+కల్షనె?= ఇది తగనిది, చేయరానిది అనగలిగాడా?; పోటరులు+ఐన= 
బలవంతులైన; భర్తలు= మగలు; ఏవురు= ఐదుగురు; కలరు+అంటి(వి)= 
ఉన్నారన్నావు; వారి+అలవున్‌= వారి బలసంపద; చలమున్‌= పట్టుదల; 
కడ+కంటిన్‌= అంతుచూచాను; ఇంకన్‌+ఎవ్వరు కలరు?= ఇంక ఎవరున్నారు?; 
ఎట్టు తప్పెదు?= ఎట్లా తప్పించుకొంటావు?; ఎందున్‌+ చొచ్చినన్‌= ఎక్కడ 
చొరబడ్డా; అనివారణన్‌= అడ్డులేకుండా; పట్టెైదన్‌= పట్టుకొంటాను, వశం 
చేసికొంటాను. 


తాత్పర్యం: విరాటమహారాజు చూస్తుండగా సభలో వేలమంది ముందట నేను 
నిన్ను అట్లా త్రోసిపడవేసినా నన్ను అడ్డుకొన్నవారు ఎవరూ లేరు. నీకు 
బలవంతులైన ఐదుగురు భర్తలున్నారని పలికావు. వారి బలపరాక్రమాలు 
ఇప్పుడు తెలిసివచ్చాయి కదా! వారి అంతు చూస్తాను. నీవు ఎక్కడ చారబడ్డ్జా, 
అడ్డులేకుండా నిన్ను (గ్రహిస్తాను. 


విశేషం: ముందు వినయంగా, ఆ తర్వాత కఠినంగా మాట్టాడటం దుష్టుల లక్షణం. 
ఇక్కడ (శ్రుతిమించి రాగాన పడుతున్నది కీచకుడి మాట తీరు. పట్టుకొంటాను - 
అనే [క్రియ అతడి భావి [క్రియకు సూచనగా చివర నిలపటం విశేషం. దానిని 
(ద్రౌపది (గ్రహించి కార్యాచరణకు దిగవలసి ఉన్నది. 1త్రోపన్‌ అనే పాఠానికి 'తాపన్‌, 
'తన్నన్‌ అనే పాఠాంతరాలు ఉన్నాయి. (వివరాలకు ఈ ఆశ్వాసంలోని 128వ 
పద్యం విశేషవ్యాఖ్య చూడండి.) 

వ. అనిన నవ్వెలంది 'వీండు దమకించి యున్నవాడు; నా యంత్రించు 
మాటలకు మున్నకదియంబడిన6 గర్జంబు దప్పు' నని విచారించి. 237 
ప్రతిపదార్దం: అనినన్‌= అనగా; ఆ+వెలంది= ద్రౌపది; వీండు= కీచకుడు; 
తమకించి+ ఉన్నవాండు= త్వరపడుతున్నాడు; నా యంత్రించు మాటలకున్‌+ 
మున్ను+అ= నేను కట్టడి చేసే మాటలు చెప్పక పూర్వమే; కదియన్‌+పడిన= 


కీచక వధ 240 


మీదపడితే; కర్ణంబు+తప్పున్‌+అని= చేయవలసిన పని చెడుతుందని; 
విచారించి= ఆలోచించి. 


తాత్పర్యం: “కీచకుడు నన్ను పట్టుకొనటానికి త్వరపడుతున్నాడు. నేను కట్టడి 
చేయవలసిన మాటలు చెప్పకముందే వీడు నన్ను సమీపిస్తే అనుకొన్న పని 
చెడిపోతుం'దని ఆలోచించి, (ద్రౌపది. (తరువాతి పద్యంతో అన్వయం.) 


తే. బహువిధంబుల నమ్మెయింబలుకు నతని 
పలుకు లేర్పడ విని, మెత్తడినయట్లు 
సుభగ మెయివడి చూపుగా6జూచి తనదు । 
హృదయ మెటి(గించు తెజంగున నిట్టులనియె. 238 


ప్రతిపదార్దం: ఆ+మెయిన్‌= ఆ విధంగా; బహువిధంబులన్‌= అనేక 
ప్రకారాలుగా; పలుకు= మాట్లాడే; అతని పలుకులు= కీచకుడి మాటలు; 
ఏర్పడన్‌+విని= (శ్రద్దగా ఆలకించి; మెత్తన్‌+పడిన+అట్టు= అంగీకరించినట్లుగా, 
లోబడినట్టుగా; సుభగ= మంచి భాగ్యంగల ద్రౌపది; మెయివడి చూపుగాన్‌= 
ఒప్పుకొన్న చూపుగా చూచి; తనదు హృదయంబు+ఎజింగించు తెజంగునన్‌= 
తన మనస్సు బయటపెట్టుతున్నట్టుగా; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా 
పలికింది. 

తాత్పర్యం: ఆ విధంగా అనేక రీతులుగా పలుకుతున్న కీచకుడి మాటలన్నీ 


ద్రౌపది శ్రద్దగా విని, మనసు మెత్తపడి అంగీకరించినట్టు అతడి వైపు చూచింది. 
తన మనసులోని మాటను చెప్పుకొంటున్నట్టు ఇట్లా పలికింది. 


విశేషం: మెత్తబడటం మనసుకు సంబంధించిన గుణం. మెయివడి చూపులు 
ఆంగికాభి నయానికి సంబంధించినవి. ఇక వాచికాభినయం (ప్రారంభం కానున్నది. 
అభినయభాషలో చెప్పిన అందమైన భావం. (సంపా) 


చ. 'వలదని యెంత సెప్పినను వావిరివై కడు వేగపాటుమైం 
బలుమటు నెలైడం దొడరంాటిదు; నీ హృదయంబు నట్లకాం 


250 కీచక వధ 


దలంపు మనోజు తూపులకు. దక్కటి చిత్తములుం; గడంగి వి 
ఛచ్చలవిడిసేంత గర్జమె? విచారము గోర్మికిం గాని వావియే? 239 


ప్రతిపదార్థం: వలదు+అని= వద్దని; ఎంత చెప్పినను= ఎంత చెప్పినా; 
వావిరివి+ఐ= వెంటబడివచ్చేవాడివై; కడువేగపాటుమైన్‌= మిక్కిలి తొందర 
పాటుతో; పలుమణున్‌= పెక్కుసార్జు; ఎల్ల+ఎడన్‌= కనబడిన ప్రతిచోటా; 
తొడరన్‌+పాటెదు= నాతో కూడటానికి తొందరపడతావు; మనోజు 
తూపులకున్‌= మన శభుడి బాణాలకు; ని హృదయంబున్‌+ అట్ల= స్ట్‌ మనస్సు 
వలెనే; తక్కటి చిత్తములున్‌= ఇతరుల మనసులు కూడా; కాన్‌= జొతాయని; 
తలయపు= అనుకొమ్ము; కడంగి= పూనుకొని, కావాలని; విచ్చలవిడిచేంత= 
గుట్టుమట్టు లేకుండా బయటపడి వ్యవహరించటం; కర్దమె?= తగిన పనియా?; 
విచారము= ఆలోచన; కోర్కికిన్‌= కోరికకు; కాని వావియే?= కాని వరసయా? 
(అంటే - కోరికకూ ఆలోచనకూ పొత్తు లేదా? అని భావం.) 


తాత్పర్యం: 'నేను వద్దని ఎంత వారించినా వినకుండా వెంబడించి 
మాటిమాటికి తొందరపాటుతో నామీదికి వస్తున్నావు. నీ మనస్సు మన్మథవశమై 
నట్టే, అందరి మనస్సులుగూడ మదనావేశానికి లోనాతాయని [గ్రహించుము. 
ఆలోచనకూ కోరికకూ పొంతన ఉండదా? 


విశేషం: మెత్తబడిన మానవతి నేరం మగవాడిమీద వేయటం గడుసుదనం. 
వలదని చెప్పిందట? ఏమి వలదని? అన్నది ప్రశ్న, ఎక్కడబడితే అక్కడ వెంటబడి 
కూడబలకటం వలదని చెప్పినట్టు తేలుతుంది. అయితే ఆమె కిష్టం లేదా? అని 
అనుమానం కలుగుతుంది. మన్మథుడు మగవాళ్ళను ఎట్లా బాణాలతో కొట్టుతాడో 
ఆడవాళ్ళను కూడా అట్టాగే కొట్టుతాడని ఊహించాలట. ఆ సంగతి తెలిస్తే మన్మథ 
(క్రియ గుట్టుగా సాగాలని తెలుస్తుందట! బట్టబయలు ప్రణయం పనికిరాదట! 
లోకంలో రసికులకు కోర్కె ఉంటే చాలదట! దానిని గుట్టుగా తీర్చుకొనే ఆలోచన 
కూడా ఉండాలట! ఈ పద్యంలో చివరి వాక్యం మలి మెరుపు, “విచారము గోర్కికి 


కీచక వధ 251 


కాని వావియే? ఇందులో కాకుధ్వని ఉంది. నిజంగా ఆలోచించి పనిచేయటం 
కోర్కెతీరటానికి విరుద్దమైన పొంతన కాదు. ఆలోచించి పనిచేస్తే మన బంధుత్వం 
కుదిరేదే - అని, కాకువులో ఆలోచించటం కోర్కె తీరటానికి తగిన పొంతన 
కాదు అనిన్నీ అర్జాలు ఏర్పడతాయి. మొదటి అర్ధం ్రకృతం. రెండవ అర్ధం 

థి థి థి 
అ(ప్రకృతమైనా ఖావికథార్థ వ్యంజకం! -ఈ కాకువు వలన ద్రౌపది అక్రమ 
సంబంధాన్ని సమర్థిస్తున్న అర్జ్చాయ కూడా కలుగకుండా తిక్కన కల్పించాడు. 
(సంపా) 


క. మగలడంయకువనుండక తమ । 
తగులమ పాటింతు; రెట్టి తగులం బైనన్‌ 
మగువల యెడలన యడంగుం; 


దగవు విడిచి యడిచిపడరు ధెర్యము పేర్షిన్‌. 240 


ప్రతిపదార్దం: మగలు= పురుషులు; అడంకువన్‌+ఉండక= అణగి మణగి 
ఉండక; తమ తగులము+అ= తమ మోహాన్నే; పాటింతురు= బహిర్గతం 
చేస్తారు; ఎట్టి తగులంబు+ఐనన్‌= ఎంత మోహమున్నా; మగువల+ఎడలన్‌+ 
అ= '్రీల మనస్సులలోనే; అడంగున్‌= అణగి ఉంటుంది; ధైర్యము పేర్మిన్‌= 
అధికమైన ధైర్యంతో; తగవు విడిచి= న్యాయం వదలి; అడిచిపడరు= 
బయటపడరు. 


తాత్సర్యం: పురుషులు మోహావేశాన్ని రహస్యంగా ఉంచుకొనకుండా బయటకు 
వ్యక్తపరుస్తారు. స్రీలు తమ మోహాన్ని మనస్సులోనే ధైర్యంగా అణచుకొంటారు 
గాని, బయటపడరు. 

విశేషం: ప్రణయ ప్రదర్శనలో స్త్రీ పురుషుల స్వభావాన్ని తెలిపే ఈ పద్యం 
సూక్తి ఈ సూక్తిలో ధ్వనిగా స్ఫురించేది (ద్రౌపది హృదయంలో ఉన్న గూఢమైన 
కోరిక. అది సూక్తిలో నిబద్దం కావటం వలన ఆమె మాటలు దోషజుష్టాలు కావటం 
లేదు. ఇది తిక్కన ఆ పాత్రకు నేర్పిన వాక్య శిల్పం. (సంపా) 


252 కీచక వధ 


తే. ఇట్టులగుట యెటింగి యెల్లభంగుల రహ। 
స్యంబు గోలుపోనియట్లు గాంగ 
నడరు నీదు కోర్కికనురూప మెట్టిది । 


యట్టి భోగభంగి ననుభవింపు.” 241 


(ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట, ఎజింగి= ఇట్టా ఉండటం తెలిసికొని; 
ఎల్లభంగులన్‌= అన్ని విధాల; రహస్యంబు కోలుపోని+ అట్టుకాంన్‌= రహస్యం 
బయటపడనట్టుగా; అడరు= అతిశయించే; నీదు కోర్కికిన్‌= నీ అభిలాషకు; 
అనురూపము+ఎట్టిది= తగిన విధమేదో; అట్టి భోగభంగిన్‌= అటువంటి 
అనుభవ పద్ధతితో; అనుభవింపుము= పొందుము. 


తాత్సర్యం: ఓ కీచకా! ఈ విషయాన్ని నీవు తెలిసికొని, అన్ని విధాలా రహస్యం 
బయటపడని విధంగా, అంటే గోప్యంగా, అతిశయించే నీ కోర్కెకు అనువైన 
పద్దతి ఏదో అటువంటి భోగపద్దతిలోనే నన్ను పొందుము. 


విశేషం: ఈ పద్యానికి మరొక విధంగా అర్జం చెప్పవచ్చును. ద్రౌవది 
సమయోచితంగా వ్యూహం (ప్రకారం అభినయిస్తూ మాట్టాడుతున్న వైఖరి 
ప్రకృతార్హం. అయితే, తిక్కన ఆమె నోట పతివ్రత పలుకరాని పలుకులు రాకుండా 
రక్షించే రచనా శిల్పాన్ని పాటిస్తున్నాడు. ఆ వరుసలో ఈ పద్యం పరాకాష్ట ఇందులో 
భోగ ప్రసక్తి వచ్చింది. కాని అది అశ్లీలం కాకూడదు, అనౌచిత్యం కాకూడదు. 
కాబట్టి "ఈ పద్యాన్ని ఈ విధంగా చెప్పుకొనవచ్చును. 

ప్రతిపదార్థం: ఇట్టులు+అగుట= స్రీలు బయటపడరు అనే విషయాన్ని - 
అంటే నా మనసులో ఉన్న గుట్టును నేను బయటపెట్టను అనే అంశాన్ని; ఎజి 
గి= తెలిసికొని; ఎల్లభంగులన్‌= అన్ని విధాలా; రహస్యంబు, కోలుపోని+అట్టు, 
కా౮గన్‌= భీముడు పన్నిన రహస్య వ్యూహం భగ్నంకాని విధంగా; అడరు= 
ఒప్పారు; నీదు కోర్కికిన్‌= నీవు నన్ను పొందాలి అనే అధర్మ వాంఛకు; 
అనురూపము+ఎట్టిది+అట్టి+భోగ, భంగిన్‌= తగిన ఫలం ఎటువంటిదో 
అటువంటి ఫలాన్ని (అంటే మృత్యువును); అనుభవింపుము= పొందుము. 


కీచక వధ 253 


తాత్పర్యం: నా గుట్టును నేను బయటపెట్టని పద్దతిని తెలిసికొని, అన్నివిధాలా 
మా రహస్య వ్యూహం భగ్నం కాకుండా ఉండే విధంగానే సాగుతున్న నీ కోర్కెకు 
(నన్ను పొందాలన్న కోర్కెకు) ఎటువంటి ఫలాన్ని అనుభవించవలసి ఉంటుందో 
అటువంటి ఫలభోగాన్ని (మృత్యువును) పొందుము. కీచకుడికి కలిగిన 
పరసతీగమనవాంఛకు తగిన ఫలం మరణమని ద్రౌపది మాటలలోని గూఢార్థం. 
పరస్త్రీ గమనం వలన ఆయుస్సు క్షయమౌతుందని ఆర్యోక్తి “ఆయుః 
క్షతిర్వికలంతా ప్యుపహాస్యతా చ। నిందార్థ హాని అఘుతా విగతిః పరత । 
స్యాదేవ యద్యపి రతేన పరాంగనాయాః”- ఇత్యాది సూక్తి లోకప్రసిద్ధం. ఈ 
తాత్పర్యం పఠితలు ఊహించగలిగింది; ద్రౌపదికి అవాచ్యదోషం కలిగించనిది, 
జొచిత్యం పోషించేది, విజ్ఞులు మెచ్చేది, తిక్కన రచనా కళను తెలిపేది. కాని, 
కామి అయిన కీచకుడికి, కథాగతికి మొదటి అర్ధమే ప్రస్తుతం. (సంపా.) 


చ. అనవుడుంగీచకుండు హృదయంబునం బొంగి లతాంగితోడ ని 
ట్లను 'ధృతిం గోలుపుచ్చెంగుసుమాయుధు డేటి విచార; మిట్టు లే. 
పనగునె? యైన నీదయిన పం పెద. గైకొని చేయువాండ; నే 
యనువున నెప్పు డెయ్యెడ నిజాభిమతం బొడంగూర్త్లు చెప్పుమూ!' 242 


ప్రతిపదార్థం: అనవుడున్‌= అనగానే; కీచకుండు; హృదయంబునన్‌+పొంగి= 
మనస్సులో ఉప్పొంగి; లతాంగితోడన్‌= ద్రౌపదితో; ఇట్టు+అనున్‌; కుసుమ+ 
ఆయుధుండు= మన్మథుడు; ధృతిన్‌+కోలుపుచ్చెన్‌= ధైర్యం సడలిపోయేటట్టు 
చేశాడు; ఏటి విచారము?= ఇంకా దిగులు ఎందుకు? ఇట్టులు= ఈ విధంగా; 
ఏయన్‌+అగునె?= బాధించ తగునా?; ఐనన్‌= అయినప్పటికీ; నీది+శఅయిన= 
నీయొక్క; పంపు= ఆజ్ఞను; ఎదన్‌+శైకొని= మనసారా; చేయువాండన్‌= చేస్తాను; 
ఏ+అనువునన్‌= ఏ ఉపాయంతో; ఎప్పుడు? ఏ+ఎడన్‌?= ఎక్కడ?; 
నిజ+అభిమతంబు= నా కోరిక; ఒడన్‌+కూర్తు(వు) చెప్పుమా?= తీరుస్తావో 
చెప్పుము. 


25 కీచక వధ 


తాత్సర్యం: ద్రౌపది చెప్పిన మాటలకు కీచకుడి హృదయం ఉప్పొంగిపోయింది. 
ఆమెతో ఇట్లా అన్నాడు; 'సరే! మన్మథుడు నా కొండంత ధైర్యాన్ని సడలించాడు. 
అయినా ఇంకా నన్ను బాధించటం ధర్మం కాదు. నీ ఆజ్ఞ మనసార పాటిస్తాను. 
నీ ఉపాయంతో నా కోరిక ఎప్పుడు ఎక్కడ తీరుస్తావో చెప్పుము.” 
విశేషం: నిజ శబ్దాన్ని తిక్కన ఆత్మార్ధంలోనూ, యుష్మదర్హంలోనూ, అస్మదర్థంలోనూ 
వాడాడు. ఇక్కడ అస్మదర్హంలో ప్రయోగించబడింది. (సంపా) 
క. అని పలికినంబాంచాలియు.। 

దన యురులం గీచకుండు దగులుట భావం 

బున నిశ్చయించి యిట్లను। 

ననురాగాయత్తచిత్త యైనది వోలెన్‌. 243 


ప్రతిపదార్దం: అని పలికినన్‌= అని కీచకుడు పలుకగా; పాంచాలియున్‌= 
(ద్రౌపది కూడా; కీచకుండు; తన+ఉరులన్‌ +తగులుట= తన ఉచ్చులో 
చిక్కుకొనటం; భావంబునన్‌= మనస్సులో; నిశ్చయించి= నిర్ణయించుకొని; 
అనురాగ+ఆయత్తచిత్త+ఐన+అది+ పోలెన్‌= (ప్రేమ నిండిన హృదయం 
ఉన్నదానివలె; ఇట్టు+అనున్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: కీచకుడు అట్టా మాట్టాడగా [ద్రౌపది అతడు తన ఉచ్చులో 
చిక్కకొన్నాడని భావించి (పేమ నిండిన మనసుగలదానివలె ఇట్టా పలికింది. 


విశేషం: ఇక్కడ ఉచ్చులో చిక్కుకొన్న మృగంతో కీచకుడిని పోల్చటం విశేషం. 
ప్రాణాలు కోల్ఫోవటానికి ముందు గిజగిజలాడే విధంగా ఉన్నది కీచకుడి మనస్‌స్థితి. 


ఉ. “ఉత్తర లోనుగా.గల పయోజముఖుల్‌ పగలెల్లం బ్రీతితో 
నృత్తముం జేసి పోవ కమనీయరహస్యవిధిన్‌ నిశీథినీ 
వృత్తము గోరువారలకు వేడ్కకు. బట్టగుచుండు నా గృహం; 
బుత్తమ మిత్తెజంగునకు నొంటిమెయిం దగ నీవు వచ్చినన్‌.” 244 


కీచక వధ 255 


ప్రతిపదార్దం: ఉత్తర లోనుగాన్‌+*కల పయోజముఖుల్‌= ఉత్తర మొదలైన 
పద్మవదనలు; పగలు+ఎల్లన్‌= పగలంతా; ప్రీతితోన్‌= ఇష్టంతో; నృత్తమున్‌+ 
చేసి, పోవన్‌= నాట్యంచేసి పోగా; కమనీయ రహస్య, విధిన్‌= మనోజ్ఞమైన రహస్య 
పద్దతిలో; నిశీథినీ, వృత్తమున్‌= చీకటి తప్పును; కోరు, వారలకున్‌= కోరేవాళ్ళకు; 
ఆ+గృహంబు= ఆ నర్తనశాల; వేడ్కకున్‌= వేడుకకు; పట్టు+అగుచున్‌+ 
ఉండున్‌= చోటు అవుతూ ఉంటుంది; ఈ+తెజంగునకున్‌= ఈ విధానికి; 
ఒంటిమెయిన్‌= ఒంటరిగా; ఈవు; తగన్‌= ఒప్పునట్టుగా; వచ్చినన్‌= వస్తే; 
ఉత్తమము= శ్రేష్టం. 


తాత్పర్యం: ఉత్తర మొదలైన కన్యలందరూ పగలంతా ట్రీతితో నాట్యం 
చేసిపోగా అతిరహస్యంగా చీకటితప్పు చేయగోరేవారికి ఆ నర్తనశాల వేడుక 
కలిగించే సంకేతప్రదేశం. అటువంటి రహస్యక్రీడకు నీవు ఒంటరిగా వస్తే మంచిది. 


విశేషం: [ద్రౌపది తమో౭.భిసారికవలె మాట్లాడింది. తమో౭._భిసారిక అంటే 
చీకట్లో నల్లని దుస్తులు ధరించి ఎవరికీ తెలియకుండా, ఎవరూ గుర్తు పట్టకుండా 
స్వయంగా ప్రియుడిని కూడటానికి సంకేత స్థలానికి పోయే వనిత. *కమనీయ 
రహస్య విథిన్‌ నిశీథినీ వృత్తము గోరువారలకున్‌' అని ఉదాత్త సంస్కృత 
సమాసాలను (ప్రయోగించటం సాభి[ప్రాయం. తాను అత్యంతరహస్యంగా రాత్రి 
చరిత్రను కోరుతున్నదని భావం. అనగా, అతి గోప్యంగా రాత్రిళ్ళలో మాత్రమే 
రహస్యరతిని ఆమె కోరుతున్నట్టు ధ్వని. ఇక్కడ జొచిత్య పోషకంగా ఉదారత 
అనే అర్జగుణాన్ని ప్రదర్శించింది. అంటే అ(గ్రామ్యత్వం ((గ్రామ్యత్వం (ప్రసంగంలో 
దొరలకుండా ఆ భావాన్నే అగ్రామ్యంగా చెప్పటం) ప్రదర్శించింది. పద్యాన్నయంలో- 
'ఆ గృహంబు ఉత్తమము” అని చెప్పి 'ఇత్తెజంగునకు నొంటి మెయిం దగ నీవు 
వచ్చినన్‌ అని అసంపూర్ణంగా వాక్యాన్ని ముగించటంలో ఆమె కోర్కె వ్యంగ్యంగా 
వ్యక్తమౌతుందని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఆ అన్వయం అంత సమర్థనీయం 
కాదు. ఆ గృహం ఉత్తమమనటం కంటి, నీవు ఒంటరిగా వస్తే 'ఉత్తమము” అని 
నిర్దేశించిందనటం ఉత్తమం. ఆ మాటను ఊనికతో వాక్యారంభంలో ఉంచటం 
సార్ధకం. అతడు ఒంటరిగా రావటమే భీమ వ్యూహాన్ని అనుసరించి కమనీయ 


256 కీచక వధ 


రహస్య విధిన్‌ నిశీథినీ వృత్తము కోరువారలకు (భీమద్రౌాపదులకు) (ఆ పద్ధతియే) 
శ్రేష్టమైనది. ఉత్తమమైనది అని ధ్వని. గృహం కాదు ముఖ్యం, ఒంటరిగా రావటమని 
(గ్రహించాలి. రాబోయే పద్యంలో కీచకు డిచ్చే సమాధానం ఈ అంశాన్నే 
(ధ్రువపరుస్తున్నది. (సంపా) 


క. అనిన నతండు వికసిల్లుచు | 
“నను నెమ్మెయి నేలుకొనిన నళినానన! నీ 
యనుమతి సేయనె? యొక్కండం। 
జనుదెంచెద నేటి రాత్రి సమ్మృదలీలన్‌. 245 


ప్రతిపదార్దం: అనినన్‌= (ద్రౌపది అట్లా అనగా; అతండు= కీచకుడు; 
వికసిల్టుచున్‌= ఉల్దాసపడుతూ; నళిన+ఆనన!= పద్మముఖీ! ద్రౌపదీ!; ననున్‌= 
నన్ను (కీచకుడిని); ఏ+మెయిన్‌= ఏవిధంగా; ఏలుకొనినన్‌= పాలించినా (ఇది 
శృంగార స్పోరకమైన పదం); నీ అనుమతి+చేయనె?= నీ ఆజ్ఞ పాటించనా?; 
నేంటి రాత్రి= ఈనాటి రాత్రి; సమ్మద లీలన్‌= సంతోషంతో; ఒక్కండన్‌= 
ఒక్కడినే; చనుదెంచెదన్‌= వస్తాను. 

తాత్పర్యం: (ద్రౌపది ఆ మాటలు అనగా కీచకుడు ఉల్జ్టానపడ్డాడు. 


“ఓ పద్మముళీ! నన్ను ఏ విధంగా నీవు ఏలుకొంటే ఆ విధంగా నీ ఆ 
శిరసావహిస్తాను. ఈ రాత్రికి నేను సంతోషంతో ఒంటరిగా వస్తాను. 


ప్త 
ఇ 


విశేషం: తిక్కన పదప్రయోగ కౌశలం గమనించదగింది. అనుకొనని విధంగా 
సైరంధ్రి అంగీకారం తెలిపేసరికి కీచకుడికి సంతోషం కలిగింది. ఎట్టా? క్రమంగా 
ముఖం వికసించినట్టు హృదయం విప్పారినట్ట్లు అభినయంలో వ్యక్తమయ్యేటట్టు. 
'వికసిల్లుచున్‌' అనే [క్రియ ఆ భావాన్ని అభినయంలో గమ్యమానం చేస్తుంది. 
ఏలుకొనుట, అనుమతి - అనే మాటలు ప్రభుత్వంలోనూ, ప్రణయంలోనూ ఆయా 
అర్భాలలో ప్రయోగించే పదాలు. ద్రౌపదికి పూర్తిగా దాసుడైన కీచకుడు ఆమె 
ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించటానికి సిద్దమయ్యాడు. ఆమె ప్రభుత్వాన్నీ, 
'ప్రణయాన్నీ అంగీకరించాడు. దానితో భీమ ద్రాపదుల వ్యూహం ఫలోన్ముఖం 


కీచక వధ 257 


అయింది. 'ఒంటరిగా ఈ రాత్రి సంతోషంతో కూడిన విలాసంతో వస్తానని, 
“ఒంటరిగా రమ్మన్న ఆజ్ఞను పాటిస్తా'నని హామీ ఇచ్చాడు. ఇదే ద్రౌపదికీ, కథాగతికీ 


కావలసింది. (సంపా 


తే. ఇదియ నిశ్చయ; మిమ్మాట వదలకుండు' । 
మనిన 'నీ వొక్కరుండవ యరుగుదేర 
వలయు; లేకున్న నయ్యెడ నిలుచుదాన.। 
గానుజూ నిక్కువం' బని పూని పలికి. 246 


ప్రతిపదార్థం: ఇది+అ= ఇదే, ఈ మాటే; నిశ్చయము= నిర్ణయం, ఖాయం; 
ఈ మాట= నీవు ఇచ్చిన వాగ్దానం; వదలక+ఉండుము= విడువకుండా 
కాపాడుకో; అనినన్‌= అని కీచకుడు పలుకగా; నీవు= నీవు (కీచకుడు); 
ఒక్కరుండవు+అ= ఒక్కడివే; అరుగు దేర వలయున్‌= రావాలి!; లేక+ఉన్నన్‌= 
అట్లా కాకపోతే; ఆ+ఎడన్‌= అక్కడ; నిలుచుదానన్‌+ కాను+చూ= నిలబడను 
(ఉండను) సుమా]; నిక్కువంబు= ఈ మాట నిజం; అని= అంటూ; పూని 
పలికి= ఒత్తి చెప్పి, (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: ఇది నా నిర్ణయం. నీవన్న మాట నీవు తప్పకుండా పాటించుము!'" 
అన్నాడు కీచకుడు. ఆ మాటలు విని ద్రౌపది - “నీ వొక్కడివే రావాలి. లేకపోతే, 
నే నక్కడ నిలువకుండా వెళ్ళిపోతాను సుమా! నా మాట నిజం' అని గట్టిగా 
ఒత్తి చెప్పింది. 

విశేషం: అతడు 'నిశ్చయం' అనటం, ఆమె 'నిక్కువం' అనటం- ఈ ఉభయ 
వాక్యాలలోని ఊనిక గల పదాలు, ఆమె అంగీకరించినా దానిని పూర్తిగా నమ్మలేని 
ఆశ్చర్యంలో ఉన్నాడు కీచకుడు. అందువలన అనుమానం తీర్చుకొనటానికి 
“నీవిచ్చిన మాటను తవృకుండా నిలువుకొను' వున్నాడు. అతడు 
('ధ్రువపరచుకొనటానికి ఆ మాట అన్నాడు. (ద్రౌపదికి ఒక అవకాశం దొరికింది. 
కీచకుడు చంచలుడు. అతడు చెప్పిన మాటను చెప్పినట్టుగా చేస్తాడో లేదో అని 


258 కీచక వధ 


ఆమెకు అనుమానం. అది తీరేటట్టుగా ఒంటరిగా కీచకుడు రావటాన్ని ద్రువపరచు 
కొనేటట్టుగా మాట్టాడింది. 'ఒంటరిగా రాకపోతే నీకు నేను దక్క'నని భయపెట్టింది. 
అది నిజమని నొక్కి చెప్పింది. అదే భావికార్యఫలానికి బీజం. (సంపా.) 


క. “మన మియ్యెడ. బెద్దయు.బ్రొ। 
ద్దనుమానములేక మాటలాడుట దగ; దీ 
వును బొ, మ్మేనును నాదగు। 
పనికేంగెద' ననియెంగమలపత్రేక్షణయున్‌.” 247 


ప్రతిపదార్హం: కమలప(దత్ర+-ఈక్షణయున్‌= పద్మదళాల వంటి కనులుగల 
(ద్రౌపదియూ; మనము= మనం - (ద్రౌపది, కీచకుడు; ఈ+ఎడన్‌= ఇక్కడ; 
పెద్దయున్‌+ప్రొద్దు= ఎక్కువసేపు; అనుమానములేక= సంకోచం లేకుండా; 
మాటలు+ఆడుట= మాట్టాడుకొనటం; తగదు= భావ్యం కాదు; ఈవును= 
నీవుకూడా; పొము ఖై వెళ్ళిపొమ్ము; ఏనును= నేను కూడా; నాదగు పనికిన్‌+ఏం 
గెదన్‌= నా పని చేసికొనటానికి పోతాను; అనియెన్‌= అన్నది. 
తాత్పర్యం: 'మన మిద్దరం ఇక్కడ ఎక్కువ సేపు సంకోచం లేకుండా 
మాట్లాడుకొనటం భావ్యం కాదు. నీవు వెళ్ళి పొమ్ము. నేనూ నా పని మీద 
పోతాను” అని ద్రౌపది కీచకుడిని నమ్మబలికింది. 
విశేషం: “ఈవును బొమ్ము; ఏనును నాదగుపని కేలౌదన్‌ో - నీవింక పొమ్ము, 
నేను భీముడి వద్ద కేగి నీవు పోవటానికి (చావటానికి) చేయవలసిన పని చేస్తాను 
- అనే గూడార్థం కూడా ధ్వనిస్తున్నది. (సంపా.) 
చ. సమయము నిర్హ్ణయింప విని చంద్రనిభానన పల్కులప్టు చి 
త్తమునకు నింపుంబెంప(గ ముదంబున. గీచకముఖ్యుం డాత్మగే 
హమునకుం బోయె; నమ్ముదిత యచ్చట వెండియు. బ్రస్తుతక్రియా 
సముచిత వర్తనంబు(దగ6 జల్ప్సి మహానసశాలలోనికిన్‌. 248 


కీచక వధ 259 


ప్రతిపదార్దం: సమయము నిర్హయింపన్‌= సంకేత స్థలంలో కలిసే కాలాన్ని 
నిశ్చయించగా; విని; చంద్రనిభ+ఆనన= చంద్రుడితో సమమైన ముఖం గల 
(ద్రౌపదియొక్క; పల్కులు= మాటలు; అవ్లు= అప్పుడు; చిత్తమునకున్‌= 
మనస్సుకు; ఇంపున్‌+పెంపంగన్‌= ప్రీతిని అతిశయింపజేయగా; కీచక ముఖ్యుం 
డు= కీచకులలో శ్రేష్టుడైన సింహబలుడు; ముదంబునన్‌= సంతోషంతో; 
ఆత్మగేహమునకున్‌= తన ఇంటికి; పోయెన్‌= వెళ్ళాడు; ఆ+ముదిత= ద్రౌపది; 
అచ్చటన్‌= ఆ స్థలంలో; వెండియున్‌= మళ్ళీ; ప్రస్తుత క్రియా సముచిత 
వర్తనంబున్‌= అప్పటి కవసరమైన పనిని; తగన్‌+చల్సి= పూర్తిచేసి; 
మహానసశాలలోనికిన్‌= వంట ఇంట్లోకి (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: సంకేత సమయాన్ని నిశ్చయించిన [ద్రౌపది మాటలు విని, కీచకుడు 
సంతోషపడి తన యింటికి వెళ్ళాడు. [ద్రౌపది కూడా అక్కడ తాను చేస్తున్న 
పనిని పూర్తి చేసి వంటశాలకు (వెళ్లిందని ముందరి పద్యంతో అన్వయం.) 


ద్రౌపది భీమునితో. గీచకుండు నర్తనశాలకు రాంబోవుటం జెప్పుట (సం.4-21-25) 


క. చని వెడ వికసిల్లెడు నా। 
ననపద్మముతోడ ననిలనందనునకు ని 
ట్లనియెం జతురోక్తిరీతి న । 
తని గూఢక్రోధవహ్ని దరికొల్పంగన్‌. 249 


ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వెడ వికసిల్లెడు= ఇంచుక వికసించిన; ఆనన 
పద్మముతోడన్‌= పద్మంవంటి వదనంతో; అనిలనందనునకున్‌= భీముడితో; 
చతుర+జిక్తిరీతిన్‌= మాటల నేర్పరితనంతో; అతని= భీముడియొక్క; 
గూఢ(క్రోధ వహ్నిన్‌= దాగిన కోపమనే నిప్పును; దరికొల్పంగన్‌= మంటను 
ఎగద్రోసి మండించటానికై; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: ద్రౌపది వంటశాలలోనికి వెళ్ళి ఇంచుక సంతోషంతో వికసించిన 
ముఖంతో భీముడి మనసులో దాగిఉన్న కోపాగ్నిని తన మాట నేర్పరితనంతో 


260 కీచక వధ 


ప్రజ్యరిల్లచేయటానికి ఇట్టా అన్నది. 

నిశేషం: అలం: రూపకం. గూఢకోపాగ్నిని ప్రజ్వలింపచేసేటట్టు చతురంగా 
మాట్టాబోతున్న దనటం విశేషం. గూఢకోపాన్ని ప్రజ్వరిల్లి నా గూఢంగానే 
ఉండేటట్లు నిర్దేశించబోతున్నదని ధ్వని. (సంపా.) 


తే. 'నా కొంత దీర్చివచ్చితి; 
నీ కొణంతయ యింక; సూతునిం దెగ జూడన్‌ 
లోకము వంచింపను దగు। 
చీశటి రేయొదవె; నేమి చేసిదొ చెపుమూ?” 250 


ప్రతిపదార్థం: నా కొజంతన్‌= నా వంతు పనిని; తీర్చి వచ్చితిన్‌= పూర్తి చేసి 
వచ్చాను; ఇంకన్‌= ఇకమీద; నీ కొణంత+అ= నీ వంతు పని మాత్రమే ఉన్నది; 
సూతునిన్‌= కీచకుడిని; తెగన్‌+చూడన్‌= చంపడానికి; లోకమున్‌+వంచింపను= 
జమలను మోస పుచ్చటానికి; తగు= తగిన; చీకటిరేయి= చీకటి రాత్రి; 
ఒదవెన్‌= కలుగనున్నది; ఏమి+ చేసెదొ చెపుమూ!= ఏమి చేస్తావో చెప్పుము. 


తాత్పర్యం: 'నా వంతు పని నేను పూర్తి చేసి వచ్చాను. నీ వంతు పనే ఇంక 
మిగిలి ఉన్నది. కీచక సంహారానికీ, లోకాన్ని మోసం చేయడానికీ తగిన 
చీకటిరాత్రి రానున్నది. ఇంక నీ ఇష్టం. ఏం చేస్తావో చెప్పుము. 


విశేషం: ఈ పద్యంలో చివరి పాదంలోని ప్రాసస్టానంలో “చీతటి' శబ్దం ఉన్నది. 
అందులో (ప్రాసస్థానంలో అరసున్నతో కూడిన కవర్షం ఉండటం, మిగిలిన మూడు 
పాదాలలో అరనున్నలేని క వర్గ్ణాలుండటం గమనించదగింది. దీనిని 
ఆనందరంగరాట్టందము సమర్థిస్తున్నది. 


“ఒకటి కరసున్న గలిగి మూంటి కవి లేక | 
ప్రాసములు అఘుసరములై పైని చెల్లు౮ 
గృతుల నొక్కొక్కచో నది యెట్టులనిన । 
నింకను నెజీ(గింతు( జెప్పుడీ సుకవులన(గ” 


కీచక వధ 261 


ఈ విధమైన ప్రాసమును అప్పకవే చెప్పాడు. దాని కతడు పెట్టిన పేరు ఖండాఖండ 
(ప్రాసం. దాని లక్షణం- 'క, నిడుపులు నరసున్నలు దమ, కెడమనుగల కచటతపల 
కిలం బ్రానములై, తొడరును నిర్చిందువు ర్ట క్కెడ ఖండాఖండ సంజ్ఞ 
నినశశినయన” అప్పకవి. తృతీయాశ్వాసంలో అతడు ఖండాఖండ(ప్రాసకు ఈ 
పద్యాన్నే లక్ష్యంగా ఇచ్చాడు. అయినా ఈ శబ్దాన్ని శర. సబిందుకంగానూ, చిని. 
సూం.ని. నిర్చిందుకంగానూ పేర్కొన్నాయి. నిర్చిందుకమయితే విశేషమే లేదు. 
(సంపా 


వ. అనిన విని దరహసిత వదనుం డగుచు వృకోదరుం డిట్లనియె. 251 


తాత్పర్యం: ఆ మాట విని చిరునవ్వుతో కూడిన ముఖంతో భీము డిట్టా 


అన్నాడు. 
క. 'నన్నడుగ నేల? నీవును; 
నన్నీచుండు నేమి మాటలాడితి? రది నా 
కున్నట్టు లెటుంగ6 జెప్పుము 
నిన్నేమెచ్చించువాండ నీరజవదనా!' 252 


ప్రతిపదార్దం: నీరజవదనా!= పద్మముఖీ! ఓ ద్రౌపదీ!; నన్నున్‌= (భీముడిని); 
అడుగన్‌+ఏల?= అడగటం ఎందుకు?); నీవునున్‌= నీవూ (ద్రౌపది); ఆ నీచు. 
డున్‌= ఆ అల్పుడూ (కీచకుడూ); ఏమి మాటలు+ఆడితిరి?= ఏమి 
మాట్లాడుకొన్నారో?; అది; నాకు; ఉన్న+అట్టులు= ఉన్నది ఉన్నట్టుగా; ఎలు. 
గన్‌+చెప్పుము= తెలియజేయుము; నిన్నున్‌= ద్రౌపదిని; ఏన్‌= నేను (భీముడు); 
మెచ్చించువాండన్‌= మెప్పిస్తాను. 

తాత్పర్యం: 'ఓ ద్రౌపదీ! నన్ను అడగటం దేనికీ? నీవూ, ఆ నీచుడూ ఏమేమి 
మాట్టాడుకొన్నారో నాకు ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము. నిన్ను నేను మెప్పిస్తాను.' 


వ. అనినంబాంచాలి సుదేష్ట మందిరంబునం దా నుచితాచరణంబున 
నునికియు, సింహబలుండు సింగారించుకొని వచ్చుటయు, రేయింటి 


262 కీచక వధ 


మాటలవలనం దాను బెదరమియు, వాండు సామ దాన భేదదండంబులు 
సూపి పలుకుటయు, దానికి మెయికోలు భావించికొని క్రమంబునం దగిన 
సంభాణంబు సేసి, నాట్యమండపంబు సంకేతస్థలంబుగాంజెప్పి, యొక్కరుండ 
వచ్చువాండవని నియమించుటయు, నద్దురా త్ముండు ప్రముదితాత్ముండగుచు 
రాత్రిసమయంబున నయ్యెడకు నొంటిమెయిం జనుదెంచువా(డై చనుటయు. 
దెలియంజప్పిన, నతండు పరమాహ్ల్ణాదంబునంబొంది. 253 


ప్రతిపదార్థం: అనినన్‌= అనగా; పాంచాలి= ద్రౌపది; సుదేష్ట మందిరంబునన్‌= 
సుదేష్ణ యొక్క అంతపురంలో; తాను= (ద్రౌపది); ఉచిత+ఆచరణంబునన్‌+ 
ఉనికియున్‌= తన పనిలో తాను ఉండటమున్నూ; సింహబలుండు= కీచకుడు; 
సింగారించుకొని= అలంకరించుకొని; వచ్చుటయున్‌= రావటమున్నూ; 
రేయింటి= రాత్రి; మాటలవలనన్‌= భీమసేనుడు పల్కిన ఓదార్పుమాటల 
వలన; తాను బెదరమియున్‌= [ద్రాపది భయపడక ఉండటమున్నూ; వాండు= 
కీచకుడు; సామదానభేద దండంబులు= చతుర్విధోపాయాలు (నెమ్మదిగా 
చెప్పటం, దానం చేయటం; తగవు పెట్టడం; దండించటం); చూపి; 
పలుకుటయున్‌= మాట్ట్లాడటమున్నూ; దానికిన్‌= అందుకు; మెయికోలు= 
ఒప్పుకొనటంగా; భావించికొని= అనుకొని; క్రమంబునన్‌= వరుసగా; తగిన 
సంభాషణంబు+చేసి= తగిన మాటలు మాట్లాడి; నాట్యమండపంబు= 
నర్తనశాల; సంకేతస్థలంబుగాన్‌= కలిసికొనే రహస్య ప్రదేశంగా; చెప్పి, 
ఒక్కరుండు+అ= ఒకడే; వచ్చువాండవు= రావాలి; అని నియమించుటయున్‌= 
అని కట్టడి చేయటమున్నూ; ఆ+దురాత్ముండు= ఆ నీచుడు; ప్రముదిత+ 
ఆత్ముండు+అగుచున్‌= సంతుషస్టమనస్కుడై; రాత్రి సమయంబునన్‌= 
రాత్రిపూట; ఆ+ఎడకున్‌= అక్కడికి; ఒంటిమెయిన్‌= ఒంటరిగా; చనుదెంచు 
వాండై= వస్తానని; చనుటయున్‌= వెళ్లటమున్నూ; తెలియన్‌+చెప్పినన్‌= 
స్పష్టమయ్యేటట్లు చెప్పగా; అతండు= భీముడు; పరమ+ఆహ్ద్హాదంబునన్‌= 
మిక్కిలి సంతోషం; పొంది= అనుభవించి. 


కీచక వధ 263 


తాత్పర్యం: అని చెప్పగా (ద్రౌపది-సుదేష్తమందిరంలో తాను తన పనిలో 
నిమగ్నమై ఉండటం, అక్కడికి కీచకుడు సింగారించుకొని రావటం, రాత్రి 
భీముడు తనకు ధైర్యం చెప్పటం వలన తాను బెదరకపోవటం, కీచకుడు 
సామదాన భేద దండోపాయాలతో లోబరుచుకొనాలని ప్రయత్నించటం. ద్రౌపది 
లోబడినట్టుగా నటించి వాడిని నర్తనశాలకు ఒంటరిగా రాత్రిపూట రమ్మని 
చెప్పటం, వాడు మూర్చుడు కాబట్టి వస్తానని చెప్పి సంతోషంతో పొంగుతూ 
వెళ్ళటం తేటపడేటట్లు చెప్పింది. ఆ మాటలు విని భీముడు మిక్కుటమైన 
సంతోషంతో పొంగిపోయాడు. 


విశేషం: 1. కీచకుడు సామదానభేద దండోపాయాలను ప్రదర్శించి మాట్లాడాడు 
- అనటం తెలుగు పలుకుబడి. యుద్దంలో ప్రయోగించేవి ఆ చతురుపాయాలు. 
శత్రువును లొంగదీసికొనటానికి క్రమంగా సంధి మాటలతో, కొంత రాజ్యత్యాగంతో, 
శత్రువుల మధ్య కలతలు పెట్టటంతో, చివరకు యుద్దం చేయటంతో సాధించటం 
యుద్దప్రక్రియలో ప్రసిద్దాలు. ఒక క్రమంలో ఏ రంగంలోనైనా కార్యాన్ని సాధించే 
పద్దతికి కూడా తెలుగువారు ఈ పలుకుబడిని ప్రయోగిస్తారు. అందువలననే 
(ద్రౌపది కామ వ్యవహారంలో చతురుపాయాలను ఉటంకించింది. తిక్కన కావ్యకళా 
శిల్పంలో ఇదొక నేర్పరితనం. వెనుక జరిగిన సంభాషణలో ఉన్న నిర్మాణ శిల్ప 
రహస్యాలను తరువాతి సంభాషణలలో సూచించి కావ్యార్థ పూర్వాపర సమన్వయ 
సమాలోచనను పఠితలలో రేకెత్తింప చేస్తాడు తిక్కన. ఇది మహా కవిత్వ దీక్షావిధిలోని 
ఒక లక్షణం. ఈ సమన్వయ సూత్రం ప్రకారం కీచకుడు పలికిన మాటలలో 
సామోపాయం 252వ పద్యంలో, భేదోపాయం 253లో, దానోపాయం 254లో, 
దంశోపాయం 256. 257వ వద్యాలలో కనబడతాయి. యుద్దానికి 
సన్నద్దుడవుతున్న భీముడితో చతురుపాయాల ప్రసక్తి తెచ్చి మాట్టాడటం 
చతురవాక్య విన్యాసం - గుప్తక్రోధాన్నిని 'ప్రజ్వలింపజేసే ఇంధనం. కీచకుడు 
చతురుపాయాలను మదన యుద్ధ సాధనం కొరకు వాడాడు. యుద్దం సిద్దించింది. 
మరి భీముడు? దద్రౌపదిచేత సామదాన భేదోపాయాలు ప్రయోగించాడు. (ద్రౌపది 
సుముఖంగా మాట్లాడటం సామం, తనను రహస్యంగా ఇచ్చుకొంటాననటం దానం, 


264 కీచక వధ 


ఒంటరిగా సంకేతస్టలానికి రమ్మని పిలవటం భేదం. ఈ మూడూ వంచనతో 
విఫలం కావటంతో యుద్ధం కంటె కీచకుడికి గత్యంతరం లేకపోవటం దండం. 
యుడ్డం సిద్దించింది. కీచకుడు కోరుకొన్న మన్మథయుడ్డ్దం వంచనతో 
వీగిపోతుంది; భీముడు కోరుకొన్న రహస్య ద్వంద్వయుద్దం ఫలిస్తుంది. భీముడి 
ప్రహ్లాదానికి ఆ భావమే ఆధారం. పఠితలను భావనామయం చేయగల శిల్పకీలకాలు 
ఎక్కువగా ఇటువంటి పలుకుబళ్లు. 2. కథను చెప్పినట్టు తెలియజెప్పడానికి వచనం 
బాగా అనుకూలిస్తుంది. అందుకే తిక్కన చకచకా జరిగిన కథను పది వాక్యాలలో 
క్టుప్తంగా చెప్పించాడు. కథాకథనైైలిలో ఇది ఒక ఒడుపు. (సంపా) 


శా. 'క్రోధం బప్రతికారమై హృదయముం గుందింప నత్యంత చిం 
తాధూతాత్ముండనైన నాకు. బరమోత్సాహంబు సంధిల్ల దు 
స్పాధం బైన విరుద్ధ కార్య మిటు లాసన్నంబుగా సంఘటిం 
తే ధర్మాత్మజుం డిచ్చమెచ్చం బగ సాధింపంగంగాన్వ్నల్పమే? 254 


ప్రతిపదార్హం: క్రోధంబు= కోపం; అప్రతికారము+ఐ= తీర్చుకోలేనిదై; 
హృదయమున్‌= మనస్సును; కుందింపన్‌= బాధించగా; అత్యంత= మిక్కిలి; 
చింతాధూత+ఆత్ముండను+ఐన నాకున్‌= విచారంచేత చలించిన మనస్సు కలిగి 
ఉన్న నాకు (భీముడికి); పరమ+ ఉత్సాహంబు= మిక్కిలి సంతోషం; సంధిల్లన్‌= 
కలుగగా; దున్‌+*సాధంబు+ఐన= కష్టసాధ్యమైన; విరుద్ధ కార్యము= 
అజ్ఞాతవాసానికి వ్యతిరేకమైన పనిని; ఇటులు= ఈ విధంగా; ఆసన్నంబుగాన్‌= 
దగ్గరపడేటట్టు; సంఘటింతే?= కూర్చిపెట్టావుగదా!; ధర్మ+ఆత్మజుండు= 
ధర్మరాజు; ఇచ్చన్‌+మెచ్చన్‌= మనసులో మెచ్చుకొనేటట్టు; పగ సాధింపంగన్‌= 
శత్రువును జయించటాన్ని; కాను (కాన్ఫుట)= చూడటం, నసాధించటం; 
అల్పమే?= సులభమా? 

తాత్పర్యం: “ప్రతీకారం తీర్చుకొనలేని కోపంనా హృదయాన్ని (క్రుంగదీయగా 
మిక్కిలి వ్యాకులచిత్తంతో ఉన్న నాకు అత్యంత ఉత్సాహాన్ని కలిగించేటట్టు, 


కీచక వధ 265 


కష్టసాధ్యమైన పనీ, అజ్ఞాతవాస ప్రవర్తనకు పూర్తిగా విరుద్దమైనదీ అయిన 
ఇటువంటి కార్యాన్ని వెంటనే చేసేటట్లు సంఘటించావు. ఇక ధర్మరాజు మనసులో 
మెచ్చుకొనేటట్టు పగ సాధించి చూపటం సామాన్యమా? (లేదా-తేలికే, 


విశేషం: 1. కీచకుడిని చంపటం (పగసాధించటం) ఎంత ముఖ్యమో - దానిని 
అజ్ఞాతవాస సమయం చెడకుండా సాధించటం అంతే ముఖ్యం. అప్పుడే ధర్మరాజు 
మెచ్చుకొంటాడు. ఆ విధంగా అతడు మెచ్చుకొనేటట్టు పగసాధించగలగటం 
అల్పం కాదు. కస్టం. దానిని నీవు నేర్పుతో చేశావని భీముడు (ద్రౌపదిని 
మెచ్చుకొంటున్నాడు. 

2. రసాభ్యుదయ రహస్యాలను ధ్వనిమయంగా సంభాషణలలోనూ, 
సాత్తికాభినయాలలోనూ సూచించటం తిక్కన నైజం. భీముడి మనస్సులో 
పగసాధించాలనే (క్రోధం ఉన్నది. అది గూఢంగా ఉన్నది. ప్రతీకారానికి అవకాశం 
లేకపోవటం చేత గుండెలోని నిప్పువలె అది అతడి హృదయాన్ని చింతతో దహించి 
వేస్తున్నది. ఇప్పుడు ద్రౌపది ప్రతీకారానికి తగిన కార్య సంఘటన చేసింది. చింత 
తొలగిపోయి వీరరసోచితమైన ఉత్సాహమనే స్టాయిభావం (ప్రబుద్దమయింది. 
అసాధ్యమైన కార్యాన్ని అద్భుతంగా నిర్వహించే భావం ఉత్సాహం. (ద్రౌపది 
సంవుటించిన కార్యానికి ఆ రెండు లక్షణాలూ ఉన్నాయి. సనింహబలుడిని 
అజ్ఞాతవాననియమ భంగం కాకుండా రహన్యంగా సంహరించాలి. ఇది 
వీరరసకార్యం. దాని నిర్వహణం వలన ధర్మరాజు హృదయంలో అద్భుతం 
జనిన్తుంది. జన్యజనకరసాభ్యుదయ భావస్టితి ఇందులో గమ్యం. కీచకవధ 
కార్యనిర్వహణంలో ఉన్న సంతశ్లిష్టత వ్యంగ్యం. 

3. “ధర్మాత్మజుం డిచ్చ మెచ్చం బగ సాధింపంగ6 గాన్స్నల్పమే?” అనే వాక్యంలో 
కాకుధ్వని ఉన్నది. ఆశ్చర్యార్థకంలో పలికితే= సామాన్యమా? కాదని భావం. ఏవార్థకంలో 
పలికితే - చాల తేలికే అని భావం. ఇది ఎంత తేలికో అంత కష్టం అన్నట్టుంటుంది. 
(సంపాం 


వ. అని పలికి కొండొక విచారించి. 255 


266 కీచక వధ 


తాత్పర్యం: అని మాట్లాడి కొంతసేపు ఆలోచించి. (తరువాతి పద్యంతో 
అన్వ్నయం,) 


క. 'వెఖవక సంకేతించిన | 

తెజింగున నయ్యెడకు నరుగుదెంచునొకో! కొం 

దం దెచ్చునొకో! వెడంగై। 

యజటిముటి వెలిపుచ్చునొకొ రహస్యం బెల్లన్‌! 256 
ప్రతిపదార్థం: వెజవక= భయపడక; సంకేతించిన తెణంగునన్‌= గుర్తు చెప్పిన 
విధంగా; ఆ+ఎడకున్‌= అక్కడకు; అరుగుదెంచునొకో!= వస్తాడా?; కొందణన్‌= 
కొందరిని; తెచ్చునాకో?= వెంటతీసికొని వస్తాడా?; వెడంగు+ఐ= వెర్రివాడై; 
అజిముటిన్‌= తొందరపాటుతో; రహస్యంబు+ఎల్లన్‌= రహస్యమంతా; 
వెలిపుచ్చునాకొ!= బయటపెట్టుతాడా!. 
తాత్పర్యం: భయపడకుండా (అనుమానం లేకుండా) నీవు గుర్తు చెప్పినచోటికి 
వస్తాడా? లేక మరికొందరిని సహాయంగా తీసికొని వస్తాడా? తొందరపాటువలన 
మూఢుడై రహస్యాన్నంతా బట్టబయలు చేస్తాడా? 
విశేషం: కీచకుడు మోసపోయాడా? లేక తాము మోసపోయామా? అనేది భీముడి 
భయం, తనమీద అనవసరమైన నెపం వస్తుంది. అందుకే సంశయనివారణకొరకు 
అడుగుతున్నాడు. 


ఉ. అట్టిద యేల చేయు? ననయంబు నయం బొడంగూడ. బల్కినీ 

విట్టి తెజంగు సేయుమని యేర్పడ. జెప్పిన దాని కత్తటిం 

బుట్టిన సంతసంబు ననువుం బరికించితికాదె! యింకని 

ట్ట ట్టనం డెట్టులైన హృాదయంబున నెక్కడి శంక వానికిన్‌. _ 257 
ప్రతిపదార్థం: అట్టిది+అ ఏల చేయున్‌?= అట్లా ఎందుకు చేస్తాడు? 
అనయంబున్‌= మిక్కిలి; నయంబు+ఒడన్‌+కూడన్‌= ప్రియం కలిగేటట్టు; 


కీచక వధ 267 


పల్కి= మాట్లాడి; నీవు+ఇట్టి తెజంగు+చేయుము+అని= నీవిటువంటిరీతి 
చేయుమని; ఏర్పడన్‌+చెప్పిన దానికిన్‌= తెలిసేటట్టు చెప్పినదాని వలన; 
ఆ+తటిన్‌= అప్పుడు; పుట్టిన సంతసంబు= కలిగిన సంతోషం; అనువున్‌= 
రీతి, విధం; పరికించితి(వి)కాదె!= చూచావుగదా!; ఇంకన్‌+ ఇట్టు+అట్టు+అనం 
డు= ఇక ఇటనీ అటనీ ఊగినలాడడు; ఎట్టులు+ఐనన్‌= ఎట్లాగైనా; 
హృదయంబునన్‌= మనస్సులో; వానికిన్‌= కీచకునకు; ఎక్కడి శంక?= 
అనుమాన మెక్కడిది? 


తాత్పర్యం: అయినా కీచకు డట్ట్లా ఎందుకు చేస్తాడులే! నీవు ప్రీతిగా మాట్టాడి, 
(స వట్లా చేయు'మని స్పష్టంగా చెప్పినప్పుడు వాడికి కలిగిన సంతోషపు రీతి 
చూచావుగదా! ఇక ఎటూ పోలేడు, ఏమీ అనలేడు. వాడి మనసులో 
అనుమానానికి తావెక్కడ ఉంటుంది? 


నిశీషం: 1. ఆడది బొంకితే గోడపెట్టినట్టు ఉంటుంది. మాయాంధకారం వంటి 
మోహపు వాగురలో చిక్కిన మృగం కీచకుడు. వాడికి ఇంగితజ్ఞానం శూన్యం. 
అందుకే భీముడు ధైర్యంగా ఉన్నాడు. 2. పుట్టిన, సంతసంబు+అనువున్‌= కలిగిన 
సంతోషం యొక్క విధము- అని షస్టీసమాసం - ఉకారానికి అచ్చుపదం కాగా 
నుగాగమం అయి సంతసంబుననువు అయింది. సంతోషించిన విధము - అని 
అర్థం. 
ఉ. వచ్చు, మదాంధవృత్తి ననివారణ నొక్కండ నాట్యశాలకుం 

జొచ్చు, నవశ్యమున్‌ వెదకి చూచిననుం గని యప్పు సంగరం 

బిచ్చు, మదీయ బాహుబల హీనబలుండయి నీకు(బ్రీతిగాం 


జచ్చు. నసంశయం బిది; విచారము లన్నియు నింక నేటికిన్‌?” 258 
ప్రతిపదార్థం: వచ్చున్‌= తప్పకుండా వస్తాడు; మద+అంధవృత్రిన్‌= కన్నుగానని 
గర్వంతో; అనివారణన్‌= అడ్డు లేకుండా; నాట్యశాలకున్‌= నర్తనశాలకు; ఒక్క6 
డు+అ= ఒంటరిగా; చొచ్చున్‌= ప్రవేశిస్తాడు; అవశ్యమున్‌= తప్పకుండా; వెదకి 


268 కీచక వధ 


చూచి= వెదకిచూచి; ననున్‌+కని= నన్ను చూచి; అవ్లు= అప్పుడే; సంగరంబు+ 
ఇచ్చున్‌= యుద్దం చేస్తాడు; మదీయబాహుబల= నా భుజబలంచేత; 
హీనలుండు+అయి= క్షీణించిన బలంకలవాడయి; నీకున్‌= నీకు (ద్రౌపదికి); 
ప్రీతికాన్‌+చచ్చున్‌= నంతోషం కలిగేటట్టు చస్తాడు; ఇది= ఇది; 
అసంశయంబు= అనుమానం లేనిమాట; విచారములు= ఆలోచనలు; 
అన్నియున్‌= అన్నీ; ఇంకన్‌+ఏటికిన్‌?= ఇంక దేనికి? 

తాత్సర్యం: కీచకుడు తప్పక వస్తాడు. కన్నుగానని మోహాంధకారంతో 
నిరభ్యంతరంగా నర్తనశాలలో ఒంటరిగానే ప్రవేశిస్తాడు. తప్పకుండా వెదకి 
నన్ను చూచి యుద్ధం చేస్తాడు. నా బాహుబలంముందు తన బలాన్ని కోల్పోయి 
నీకు ప్రీతి కలిగేటట్టు చస్తాడు. ఇందుకు అనుమానం లేదు. ఇంకా నీవు 
పలురకాలుగా ఆలోచించి విచారించ నవసరం లేదు.” 


విశేషం: జరగబోయేది యథాతథంగా భీము డూహిస్తున్నాడు. 
వ. అని నిశ్చయించి వృకోదరుండు వెండియు నిట్లనియె. 259 
తాత్పర్యం: అని పలికి, తానన్న మాటలు తప్పక జరిగేవని నిర్దారణ చేసి 
భీముడు మళ్ళీ ఇట్టా అన్నాడు. 
మ. 'బలియుం డా సొబగుండు భావభవదర్పభ్రాంతు.దై వచ్చిని 
శల సర్వాంగత నున్నన న్నరసి నీ చందంబు గాకున్ననా 
కులతం బొందెడు, నప్ప మండపము సంక్షోభింపంగా నేతుంగ 
ట్టలుకన్‌ బెబ్బులి. గోలవ్రేచినటు లుగ్రాకార మేపారంగన్‌. 260 
ప్రతిపదార్థం: బలియుండు= బలిష్టుడైన; ఆ సొబగుండు= ఆ విటుడు; 
భావభవదర్ప భ్రాంతుండు+ఐ= మన్మథగర్వంతో చలితుడై; వచ్చి; నిశ్చల= 
చలనం లేని; సర్యాంగతన్‌+ ఉన్న= అన్ని అంగాలు కలవాడనై ఉండగా; 


నన్నున్‌+అరసి= నన్ను (భీముడిని) చూచి; నీ చందంబు+కాక+ఉన్న= నీవలె 
ఉండకపోవటంతో; ఆకులతన్‌+పొందెడున్‌= కలత పడతాడు; అఫ్హు= అప్పుడు; 


కీచక వధ 269 


మండపము= నర్తనశాల మండపం; సంక్షోభింప(గాన్‌= చలించేటట్టు; కడు+ 
అలుకన్‌= మిక్కిలి కోపంతో; కోలన్‌= పెద్ద కర్రతో; బెబ్బులిన్‌= పెద్దపులిని; 
వ్రేచిన+అటులు= కొట్టినట్టు; ఉగ్ర+ఆకారము= మిక్కిలి కోపంతోడి 
భయంకరమైన రూపం; ఏపారంగన్‌= అతిశయించగా; ఏతున్‌= బాధిస్తాను. 


తాత్పర్యం: ఆ కీచకుడు మదనావేశంతో వచ్చి నిశ్చలంగా ఉండే నన్ను 
తడవిచూచి, నీవు కాకపోవటం తెలిసికొని కలత చెందుతాడు. అపుడు నేను 
కర్రతో కొట్టిన పెద్దపులి వలె తీవ్ర కోపంతో కూడిన భయంకర రూపంతో ఆ 
మండపమంతా సంక్షోభించేటట్టు విజృంభించి బాధిస్తాను. 


విశేషం: అలం: ఉపమ. కీచకుడు భీముడిని తాకటం కోలతో కొట్టటంతోను, 
భీముడు - దానికి ప్రతిక్రియగా పెనుకోపంతో లేస్తున్న బెబ్బులితోనూ పోల్చబడ్డారు. 
బలియుడు, సాబగుడు అనే మాటలు కీచకుడిని వెక్కిరిన్తూ భీము 
డుపయోగించినవి. మొనగాడు, సోగ్గాడు అనే గ్రామ్యాలకు సమానమైనవి. 
భావభవదర్ప(భ్రాంతుడై - అనే సమాసానికి శ్రేషార్థం చెప్పుకొన వచ్చును. 
భావమునుండి పుట్టిన గర్వం వలన కలిగిన మోహంతో - అని ఒక అర్ధం. మన్మథ 
సంబంధమైన గర్వం వలన కలిగిన మోహంతో అని రెండో అర్ధం చెప్పవచ్చును. 
(సంపా.) 


క. ఎటింగి పిటుసనిన వెసంబై। 

కుజుకుదు సాళువము గాకి నొడిసిన భంగిన్‌ 

వెథిచజవం బొదువుదు.(బథి। 

పథిసేయుదు నీదు పూన్కిపారం బెయిదన్‌. 261 
ప్రతిపదార్థం: ఎజింగి= (అసలు సంగతి) తెలిసికొని; పితు+చనినన్‌= 
వెనుకాడితే; వెసన్‌= వెంటనే; సాళువము= డేగ; కాకిన్‌= కాకిని; ఒడిసిన 
భంగిన్‌= ఒడుపుగా పట్టు కొన్నట్టు; పైకిన్‌+ఉయుకుదున్‌= పైకి దూకుతాను; 
వెణ, చఅవన్‌= భయం వ్యాపించేటట్టు; పొదువుదున్‌= ఆక్రమించి 


270 కీచక వధ 


పట్టుకొంటాను; నీదుపూన్కి= (ద్రౌపది ప్రయత్నం (కోర్కె; పారంబు+ 

ఎయిదన్‌= తుదముట్టగా; పటిపరి+చేయుదున్‌= పీడిస్తాను. 

తాత్పర్యం: కీచకుడు నన్ను గుర్తించి వెనుకడుగు వేస్తే వాడిమీది కెగబడి డేగ 

కాకిని ఒడిచిపట్టుకొన్నట్టుగా వాడిని పట్టుకొంటాను. నీ కసి తీరేటట్టు వాడిని 
య నా యు 0? 

పీడించి నుగ్గునుగ్గు చేస్తాను. 


నిశేషం: అలం: ఉపమ. 
ఆ. నాదుబాహుబలమునకు మాజుకొన(జాలు। 
భుజబలంబుగలిగి పోక చిక్కం 
బెనంగి నన్ను(గొంత కినియింప నోపెడు। 
చందమైన వినుము సరసిజాక్షి! 262 


ప్రతిపదార్థం: సరసిజ+అక్షి!= పద్మాక్షీ+ద్రౌపదీ!; నాదు బాహు బలమునకున్‌= 
నాయొక్క (భీముడి) భుజకక్తికి మాజుకొనన్‌+చాలు= ఎదుర్కొనే సమర్ధమైన; 
భుజబలంబు+కలిగి= భుజశక్తి కలిగి; పోక= పారిపోవక; చిక్కన్‌+పెనంగి= 
గట్టిగా పెనగులాడి; నన్నున్‌= నన్ను (భీముడిని); కొంత= కొంచెం; 
కినియింపన్‌+ఓపెడు= కోపింపజేసే; చందము+ఐనన్‌= విధమైతే; వినుము. 


తాత్పర్యం: (ద్రౌపదీ! కీచకుడు నాతో యుద్దం చేయగల శక్తిగలవాడై, వెనుకాడక 
ఎదిరించి గట్టిగా పెనగులాడి నన్ను కోపింపజేస్తే ఏమవుతుందో వినుము. 


నిశీషం: జరుగబోయే ప్రతివ్యూహం ఎట్లా ఉంటుందో ముందుగా చెప్పుతున్నాడు. 
చదరంగంలో పావులు కదిలించి రాజుయొక్క ఆట కట్టించటం వంటిదే 
ఎదుటివాడి బలాన్ని అంచనా వేయటం. భీముడు (ద్రౌపదికి నమ్మకం 
కలిగించటానికే ఈ మాటలు అంటు న్నాడు. 


మ. అవనీచక్రము సంచలింపంగ, దివం బల్లాడ, నాశాచయం 
బవధూతంబుగ, గోత్రశైలనికరం బాకంపముం బొంద, న 


కీచక వధ 271 


ర్హవముల్‌ ఘూర్దనమొందం గ్రోధము గృతార్ధత్వంబు నొందించి, చి 
త్రవధప్రాఢి వహించి సూతునకు రౌద్రం బేర్పడం జూపుదున్‌. 263 


ప్రతిపదార్థం: అవనీచక్రము= చక్రమువంటి భూమి; సంచలింపంగన్‌= మిగుల 
కదిలేటట్టు; దివంబు= ఆకాశం; అల్హాడన్‌= దద్దరిల్లగా; ఆశాచయంబు= 
దిక్కుల సముదాయం; అవధూతంబుగన్‌= కొట్టుకొనిపోయే రీతిగా; గోత్రశైల; 
నికరంబు= కులపర్వతాల సమూహం; ఆకంపమున్‌+పొందన్‌= బాగా 
వణకగా; అర్హవముల్‌= సముద్రాలు; ఘూర్షనము+ఒందన్‌= తిరుగుడుపడి 
కలత చెందగా; క్రోధము= కోపం; కృతార్థత్వంబున్‌+ఒందించి= సఫలమయ్యే 
టట్టు; చిత్రవధ ప్రౌఢిన్‌= చిత్రహింస చేసే నేర్పరితనంతో; సూతునకున్‌= 
కీచకుడికి; రౌద్రంబు= రుద్రభావం, రౌద్ర రసస్ఫూర్తితో కూడిన క్రౌర్యం; 
ఏర్పడన్‌= స్పష్టంగా; చూపుదున్‌= చూపిస్తాను. 

తాత్పర్యం: భూ మండలం కంపించగా, ఆకాశం అల్లల్దాడగా, దిక్కులు 
పిక్కటిల్లగా, కుల పర్వతాలు వణకగా; సముద్రాలు కల్లోలితం కాగా; నా 
(క్రోధం సఫలమయ్యేటట్టు చిత్రవధ చేసే నేర్పరితనాన్ని ప్రదర్శించి, నా 
రౌద్రరూపాన్ని ఆ కీచకుడికి ప్రత్యక్షం చేస్తాను. 


విశేషం: అలం: అతిశయోక్తి క్రోధము కృతార్ణత్వం పొందటమంటే రౌద్రంగా 
మారటం, ఎదుటివారికి [ప్రాణహాని, కరుణం కలిగించటం. రౌద్రం అంటే 
రుద్రభావం, రుద్రుడు కోపిస్తే జగత్రళయం సంభవించటం కవిసమయం. దానిని 
తాను తన రౌద్రం వలన కల్పించి కీచకుడికి ప్రళయాన్ని సృష్టిస్తానని రౌద్రోద్రేకంతో 
భీముడు పలికాడు. (సంపా.) 


వ. అనినం బాంచాలి సంచలితన్వాంతయై, నిజాంతర్గతంబున 'నితని 
తీవ్ర క్రోధంబు గుప్రసాధనంబునకు బాధకంబగు' నని బోధింపం దలంచి 
యిట్లనియె. 264 


ప్రతిపదార్హం: అనినన్‌= అనగా; పాంచాలి= (ద్రౌపది; సంచలితస్వాంత+ఐ= 
చలించిన మనస్సు గలదై; నిజ+అంతర్గతంబునన్‌=తన మనస్సులో; ఇతని= 


272 కీచక వధ 


భీముడియొక్క; తీవ్రక్రోధంబు= అధికమైన కోపం; గుప్తసాధనంబునకున్‌= 
అజ్ఞాతవాస రహస్యస్థితికి; బాధకంబు+అగున్‌+అని= భంగకరమవుతుందని; 
బోధింపన్‌+తలంచి= చెప్పాలి అనుకొని; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నది. 
తాత్పర్యం: భీము డిట్టా మాట్టాడేసరికి ద్రౌపది మనసులో ఉలిక్కిపడింది. 
భీముడి తీవ్రకోపావేశం తమ అజ్ఞాతవాసానికి భంగకరమవుతుందని ఆయనకు 
తెలిసేటట్టు చెప్పాలని ఇట్లా అన్నది. 
ఉ. 'ఒవ్వనివారు నవ్వ, మహిమోదధి ధర్మసుతుండు దీనికిన్‌ 

నెవ్వగంబొంద, భూజనులు నింద యొనర్వంగ నే నొనర్హు నీ 

చివ్వకు నీవు నల్క్మమెయిం జేసిన యాపని గూఢవృత్తికిన్‌ 

దవ్వగునేని నా యభిమతం బొడ గూడియు నిష్పలంబగున్‌ 265 
ప్రతిపదార్థం: ఒవ్వనివారు= శత్రువులు; నవ్వన్‌= నవ్వేటట్టు మహిమ+ఉదధి= 
గొప్పతనంలో సముద్రుడి వంటివాడు; ధర్మసుతుండు= ధర్మరాజు; దీనికిన్‌= 
ఈ పనికి; నెజ+వగన్‌+పొందన్‌= ఎంతో బాధపడేటట్టు; భూజనులు= 
లోకులు; నింద+ ఒనర్పంగన్‌= తిట్టేటట్టు; నేను+ఒనర్చ్భు= నేను చేసే; ఈ 
చివ్వకున్‌= ఈ తగాదాకు; నీవు అల్కమెయిన్‌+చేసిన= నీవు కోపంతో 
చేసినట్రైతే; ఆ పని= ఆ విధంగా రౌద్రాన్ని లోక ప్రళయంగా ప్రదర్శించడం; 
గూఢవృత్తికిన్‌= రహస్య వర్తనానికి; దవ్వు+అగునేని= దూరమైతే; నా 
అభిమతంబు= నా కోరిక; ఒడంగూడియున్‌= నెరవేరికూడా; నిష్పలంబు+ 
అగున్‌= నిష్ప్రయోజనం జొతుంది. 


తాత్పర్యం: “మనమంటే పడనివారంతా నవ్వేటట్టు, ధర్మరాజుకు అధిక దుః 
ఖం కలిగేటట్టు, లోకనింద సంభవించేటట్టు, ఈ కలహంలో నీవు పెనుకోపంతో 
రహస్యం చెడగొడితే నా కోర్కె తీరినా చివరకు ఫలితం శూన్యమే జాతుంది. 


విశేషం: అజ్ఞాతవాసం భీముడి రౌద్రోద్రేకం వలన భగ్నం కాకూడదనీ, అంతటి 
రౌద్రంతో సాధించే కార్యం కూడా గుట్టుగా సాగాలనీ ద్రౌపది హెచ్చరించింది. 


కీచక వధ 273 


క. కావున వంచన బాహిర । 
పోవక యుండంగ మన రిపుం బరిమార్చం 
గావచ్చ్లునేని నట్టిద 1 
నా వల; పటుగాక తక్కినను వలదు సుమీ!” 266 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి వంచన= మోసం; బాహిరపోవక+ఉండంగన్‌= 
బయల్పడకుండా; మన రిపున్‌= మన శత్రువును; పరిమార్పంగాన్‌ వచ్చునేనిన్‌= 
చంపటానికి వీలైతే; అట్టిది+అ= అట్లాంటిదే; నా వలపు= నా అభిమతం; 
అటు+కాక తక్కినను= అట్లా కాకపోతే; వలదు సుమీ!= ఈ యత్నం వద్దు 
సుమా! 


తాత్పర్యం: మన అజ్ఞాతవాసం బహిరంగం కాకుండా మన శత్రువును 
చంపగలగాలి. అదే నా అభిమతం, అట్లా కాకపోతే ఈ ప్రయత్నమే వద్దు.” 


వ. అనిన విని ద్రుపదనందనకుం బాండునందనుం డిట్లనియె. 267 
తాత్పర్యం: ఆ మాటలు విని [ద్రౌపదితో భీము డిట్టా అన్నాడు. 


చ. 'మదమునం గీచకాగ్రజుండు మార్శొని నిల్చిన వీక మైమెయిం 
గదిసితి మేని నప్పుడు ప్రకాశరహస్యవిభేదబుద్ది నా 
కొదవునె? యైన నేందలంచి యోపినభంగి నిగూఢవృత్తిమైం 
బదిలము గల్లి తిన్నని యుపాయమునం దెగంజూతు నాతనిన్‌.' 268 


ప్రతిపదార్థం: కీచక+అ(గ్రజుండు= కీచకుల అన్న అయిన సింహబలుడు; 
మదమునన్‌= గర్వంతో; మార్కొని నిల్చినన్‌= ఎదిరించి నిలబడితే; వీకన్‌= 
పరాక్రమంతో; మై మెయిన్‌= అనాయాసంగా; కదిసితిమి+ఏనిన్‌= 
కలియబడితే; అప్పుడు= ఆ సమయంలో; ప్రకాశ రహస్య విభేదబుద్ది= 
ప్రకాశానికీ, రహస్యానికీ కల తేడాను పాటించే తెలివి; నాకున్‌+ఒదవునె?= 
నాకు కలుగుతుందా?; ఐనన్‌= ఐనా; నేన్‌+తలంఛి= నేను ఆలోచించి; 
ఓపినభంగిన్‌= నా శక్తికొద్దీ; నిగూఢవృత్తిమైన్‌= రహస్యమైన పద్దతిలో; పదిలము, 


274 కీచక వధ 


కల్లి= జాగ్రత్తతో; తిన్నని+ఉపాయమునన్‌= సవ్యమైన ఉపాయంతో; అతనిన్‌= 
కీచకుడిని; తెగన్‌+చూతున్‌= చంప యతల్నిస్తాను. 


తాత్పర్యం: 'కీచకుడు మదించి ఎదిరించి నిలబడితే, అపుడు పరాక్రమించి 
అనాయాసంగా కలియబడితే, ఇది రహస్యంగా చేయాలి. ఇది ప్రకాశంగా 
చేయాలి - అనే విచక్షణ ఆ సమయంలో నా కెట్టా ఉంటుంది? అయినా, నీవు 
చెప్పిన విషయం మనసులో ఉంచుకొని ఓపినంతవరకు రహస్య పద్దతిని భద్రంగా 
కాపాడుతూ తగిన ఉపాయంతో కీచకుడిని చంప యత్నిస్తాను. 


విశేషం: ద్రౌపది హెచ్చరిక భీముడి ఆవేశప్రవృత్తిలో కూడా మరచిపోలేని ఒక 
జా(గ్రత్తను కలిగించింది. ఉపాయం సిద్ధించినా అపాయం కలుగకుండా వారించే 
ప్రయత్నం చేస్తేనే ఫలసిద్ది కలిగేది. కార్యసాధనలో దేహశ్షక్తి కంటె బుద్దికుశలత 
ముఖ్యం.(సంపా,) 


క. అనవుడు “జజయలక్ష్మిం జే, 
కొను' మని దీవించి, 'యింతకుం గేకయ నం 
దన నన్ను(దదవుం దడయం । 
జన దియ్యెదడినని లతాంగి చనియెంజ్రితిన్‌. 269 


ప్రతిపదార్దం: అనవుడున్‌= అనగా; జయలక్ష్మిన్‌= విజయమనే సంపదను; 
చేకొనుము+ అని= పొందుమని; దీవించి= ఆశీర్వదించి; ఇంతకున్‌= ఇప్పటికే; 
కేకయనందన= సుదేష్ష నన్నున్‌= నన్ను; తడవున్‌= వెదకుతూ ఉంటుంది; 
ఈ+ఎడన్‌= ఇక్కడ; తడయన్‌+ చనదు= ఆలస్యం చేయడం మంచిది కాదు; 
అని= అని పలికి; లతాంగి= తీగవంటి శరీరంగల ద్రౌపది; ప్రీతిన్‌+*చనియెన్‌= 
సంతృప్తితో వెళ్లింది. 


తాత్పర్యం: ఆ మాటలు విని 'జయలక్ష్మిని పొందు" మని భీముడికి ద్రౌపది 
శుభాకాంక్షలు తెలిపింది. “ఇప్పటికే సుదేష్ణ నాకొరకు వెదకుతూ ఉంటుంది. 
ఇక్కడ ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు” అని అంటూ (ద్రౌపది 
సంతృప్తితో వెళ్ళిపోయింది. 


కీచక వధ 275 


నిశేషం: యుద్దానికి వెళ్ళే భర్తలను వీరవనితలు “విజయో౭-స్తు' అని దీవిస్తారు 
కాని పాదాభి వందనాలు చేయరు. అది యుద్ద మర్యాద. విజయం తథ్యమని 
నిశ్చయం ఏర్పడిన తర్వాత ద్రౌపది హృదయంలో ఒక సంతృప్తి ఏర్పడింది. భార్య 
దీవెన భర్తకు విజయ సూచన! (సంపా) 

వ. మారుతసుతుండును గృతనిశ్చయుండై యుండె; నటం గీచకుండు 
కందర్ప దర్వగోచరుండై పరిజనంబుల వంచించి యేకాంతస్థలంబున.270 


ప్రతిపదార్దం: మారుత సుతుండును= వాయుతనయుడు భీముడు కూడా; 
కృత నిశ్చయుండు+ఐ= కార్యం సాధించాలి అని చేయబడిన నిర్ణయంకలవాడ్డై, 
(మనసులో గట్టిగా సంకల్ప్సించుకొని అని భావం); ఉండెన్‌= ఉన్నాడు; అటన్‌= 
అక్కడ; కీచకుండు; కందర్ప, దర్ప, గోచరుండు+ఐ= మన్మథుడి గర్వానికి 
(మదనతాపానికి)ి గురి అయినవాజై; పరిజనంబులన్‌= పరివారాలను; 
వంచించి= కంటబడకుండా; ఏకాంత స్టలంబునన్‌= ఒంటరి ప్రదేశంలో. 
తాత్పర్యం: ఇక్కడ భీముడు కూడా స్టిరనిశ్చయంతో ఉన్నాడు. అక్కడ కీచకుడు 
మదనతాపానికి గురిఅయి సేవకుల కళ్ళు గప్పి ఒంటరి ప్రదేశానికి చేరి 
(తరువాతి పద్యంతో అన్వయం.) 
కీచకుండు ద్రాపదియందలి మోహంబున. బరితాసంబు నొందుట 
(ఇది మూలమునందు లేదు) 


సీ. వామాక్షి రుచిర లావణ్యంబు భావించు. 

దన్వంగి రూపు చిత్తమున నిలుపుం 

గంబుకంధరచెన్నుకైవడి తలపోయు । 
నంగన సౌకుమార్యము(దలంచు, 

భామిని సహజ విభ్రమ మెద. గీలించుం ॥ 
బడంతి చెయ్వులు మది-బట్టుకొలుపు, 

మానిని గరువంపు మాటపొం దూహించు । 
దళితాబ్దముఖి తిన్నదనము మెచ్చు, 


276 కీచక వధ 


తే. నడరి కోర్కులు చిజ్బుముట్టాడ వెడంగు। 
పడిన యుల్లంబు పట్టునంబజుపందనకు 
వశముగాకున్న నెంతయు వంతంబొందుం,, 
జింత యెసకంబు వడిగొని చిక్కువజుప. 271 


(ప్రతిపదార్హం: వామాక్షి= అందమైన కన్నులుగల (ద్రౌపదియొక్క; 
రుచిరలావణ్యంబు= కాంతిమంతమైన మేని నిగనిగను; భావించున్‌= మరల 
మరల తలుస్తాడు; తన్వంగిరూపు= సన్నని మేనుగల (ద్రౌపది ఆకారాన్ని; 
చిత్తమునన్‌+నిలుపు= మనస్సులో పదిల పరచుకొంటాడు; కంబుకంధర= 
శంఖంవంటి కంఠం కల (ద్రౌపదియొక్క; చెన్నుకైవడి= అందాల తీరును; 
తలపోయున్‌= ఆలోచిస్తాడు; అంగన= అందమైన (ద్రౌపది యొక్క; అంగన= 
ఆ స్రీయొక్క; సౌకుమార్యమున్‌= కోమలత్వమును; తలంచున్‌= భావిస్తాడు, 
స్మరిస్తాడు; భామిని= ఆ మగువయొక్క; సహజ విభ్రమము= సహజమైన 
విలాసాన్ని; ఎదన్‌+కీలించున్‌= మనస్సుతో హత్తుకొంటాడు; పడంతి= యువతి 
అయిన (ద్రౌపదియొక్క; చెయ్వులు= చేష్టలు; మదిన్‌= మనస్సులో; 
పట్టుకొలుపున్‌= నిలుపుకొంటాడు; మానిని= అభిమానవతి అయిన ద్రౌపది 
యొక్క; గరువము+ మాటపొందు= గడుసరి మాటల పొందిక; ఊహించున్‌= 
భావిస్తాడు; దళిత+అబ్బముఖీ= వికసించిన పద్మంవంటి ముఖం కల (ద్రౌపది 
యొక్క; తిన్నందనమున్‌= చక్కదనాన్ని; మెచ్చున్‌= మెచ్చుకొంటాడు; అడరి= 
అతిశయించి; కోర్కులు= ఆశలు; చిజ్హముణ్టు+ ఆడన్‌= తొందరపెట్టగా; 
వెడంగు పడిన= కలత పడిన; ఉల్లంబు= మనస్సును; పట్టునన్‌+ పజుపన్‌= 
కుదుటపరచుకొనటానికి; తనకున్‌= కీచకుడికి; వశము+కాక+ఉన్నన్‌= 
సాధ్యపడకపోవటం వలన; ఎంతయున్‌= మిక్కిలి; చింత= విచారం; 
ఎసకంబు= అధికమై; వడిగొని= త్వరపడి; చిక్కు+పణయుపన్‌= చిరాకు పెట్టగా; 
వంతన్‌+పొందున్‌= బాధపడతాడు. 

తాత్పర్యం: కీచకుడు అందమైన కన్నులుగల (ద్రౌపది మేని నిగనిగలను 
మరీ మరీ తలంచేవాడు. సన్నని ఆమె అందమైన రూపాన్ని మనసులో 


కీచక వధ 277 


నిలుపుకొనేవాడు. శంఖం వంటి కంఠం గల ఆమె అందాల తీరును మనసులో 
తలపోసేవాడు. అందమైన శరీరంగల ఆమె కోమలత్యాన్ని భావించేవాడు. 
ఒయ్యారి అయిన ఆమె శరీర విలాసాలను మనసుకు హత్తుకొనేవాడు. 
ప్రొఢురాలైన (ద్రౌపది చేష్టలను హృదయంలో గట్టిగా నిలుపుకొనేవాడు; 
అభిమానవతి అయిన ఆమె గడుసరి మాటల పొందికలోని (అంతరార్జాలను) 
ఊహించేవాడు. వికసించిన పద్మం వలె ఉన్న ఆమె ముఖంలోని చక్కదనాన్ని 
'ప్రశంసించేవాడు. ఈ విధంగా కోర్కెలు అతిశయించి తొందరపెట్టగా 
(సందడించగా) కలతపడిన మనస్సును కుదుటపరచుకొనలేకపోవటంతో చింత 
పెచ్చుపెరగగా వ్యాకులపడుతూ ఎంతో విరహబాధ పొందాడు. 


విశేషం: అమూలకంగా వర్లించిన కీచకుడి విరహ వర్షన తెలుగు సాహిత్యంలోనే 
ఒక శృంగార నాయకుడి దశవిధ కామావస్థల ఆలంకారిక వర్షనకు దారులు వేసింది. 
నాయిక అంగీకారం తెలిపింది. 'అభిలాషు ఫలసిద్ది కొరకు అర్రులు చాస్తున్నది. 
అభిలాష దశవిధ కామావస్టలలో మొదటిది. “వ్యవసాయా తృమారబ్దః సంకల్పేచ్చా 
సముద్బ్చవః । సమాగమో పాయకృతః సో౭_భిలాషః ప్రకీర్తితః” నాట్యశాస్త్రమ్‌. 
12-173. తాను కామించిన యువతిని గురించిన పర్యాలోచనతో కూడిన జ్ఞానంతో 
(ప్రారంభమై, సంకల్పపూర్వకమైన ఇచ్చచేత ఉద్రిక్తమై, సమాగమోపాయాన్ని 
అన్వేషించటం వరకు సాగే మానసికావస్థ అభిలాష, తిక్కన ఈ అవస్థను సమగ్రంగా 
వర్షించాడు ఈ ఘట్టంలో. 


ఈ పద్యంలో సైరంధ్రి రూపవైభవాన్ని కీచకుడు దర్శించి మనస్సులో 
పర్యాలోచనం చేస్తున్న దశ వ్యక్తమౌతున్నది. ఇవి మూడంచెలుగా చెప్పబడు 
తున్నాయి. అవి: రూపం-గుణం-పర్యాలోచన విధానం. వాటి వర్షన విధానం. 


1 రూపం - వామాక్షి ; గుణం - లావణ్యం ; పర్యాలోచనం - భావించడం. 

2. రూపం - తన్వంగి ; గుణం - రూపు ; పర్యాలోచనం - చిత్తమున నిలపటం. 

3. రూపం - కంబుకంధర ; గుణం - చెన్నుకైవడి ; పర్యాలోచనం ౬ 
తలపోయటం. 


278 కీచక వధ 


4 _ రూపం - అంగన ; గుణం - సౌకుమార్యం ; పర్యాలోచనం - తలంచటం. 

5. రూపం - భామిని ; గుణం - సహజవిభ్రమం ; పర్యాలోచనం - ఎదం 
గీలించటం. 

6. రూపం - పడతి ; గుణం - చెయ్వులు ; పర్యాలోచనం - మదిం 
బట్టుకొలుపటం. 

7. రూపం - మానిని ; గుణం - గరువంపు మాటల పొందు ; పర్యాలోచనం 
- ఊహించటం. 

8. రూపం - దళితాబ్దముఖి ; గుణం - తిన్నదనం ; పర్యాలోచనం - 
మెచ్చుకొనటం. 

అష్టవిధ రూపగుణ పర్యాలోచనల వలన మనసులో సందడించే కోర్కెలను 

కీచకుండు నిలువరించుకొనలేకపోవటం అభిలాషలో ఇచ్చ అనే అంతర్హశ. చింత 

పెచ్చుపెరగటం వలన వ్యాకులపడటం ఉత్కంఠ అనే అంతర్దశ. ఎంతో వంత 

పొందటం సంకల్పదశలోని భాగం. తిక్కన కీచకుడి విరహవర్షనం ఎంత 

రసోద్విగ్షమో, అంత శా(స్రోక్తంగా ఉండటం విశేషం. (సంపా.) 


చ. తలరు, నలందురున్‌, నవయుం దాపభరంబున వెచ్చనూర్తు, మే 
నలయఈ.గ నొల్లంబోవు, వెగడందు. గలంగు€ బరిభ్రమించు. గొం 
దలపడుం దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్తు, వి 
చ్చలవిడిం బేర్దు, నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్‌. 272 


ప్రతిపదార్దం: తలరున్‌= తొందరపడతాడు; అలందురున్‌= దుఃఖిస్తాడు; 
నవయున్‌= కృశిస్తాడు; తాపభరంబునన్‌= మన్మథ సంబంధమైన 
తాపాధిక్యంతో; వెచ్చన్‌+ఊర్చున్‌= వేడినిట్టూర్పులు విడుస్తుంటాడు; 
మేన్‌+అలయం.గన్‌= శరీరం అలసిపోతే; ఒల్లన్‌+పోవున్‌= మూర్చపోతాడు; 
వెగడు+అందున్‌= భయపడతాడు; కలంగున్‌= కలత పడతాడు; 


కీచక వధ 2709 


పరి[భ్రమించున్‌= తిరుగుతాడు; కొందలపడున్‌= సంక్షోభాన్ని ప్రకటిస్తాడు; 

తల్లడంబు= కలత; అడరి= ఎక్కువై; దైర్యము+తూలినన్‌= ధైర్యం నశించగా; 

బెగడిలున్‌= భయ పడతాడు; విచ్చలవిడిన్‌= స్వేచ్చగా; పేర్చున్‌= రేగిపోతాడు; 
రి లా 

నెజ+వగల సందడిన్‌= మదనతాపం వలని బాధలు ఎక్కువకాగా; డెందము, 

కంది= మనస్సు బాధపడి తపించి; చేడ్పడున్‌= బాధతో చలించిపోతాడు. 


తాత్పర్యం: కీచకుడు సైరంధ్రితోడి విరహవేదనలో వివిధ మదన వికారాలను 
ప్రకటించాడు. త్వరపడతాడు, దుఃఖిస్తాడు, కృళిస్తాడు, మన్మథతాపంతో 
నిట్టూరుస్తాడు, శరీరం అలసిపోతే మూర్చపోతాడు, భయపడతాడు, 
కలతపడతాడు, అటూ ఇటూ తిరుగాడుతాడు, క్షోభిస్తాడు, గుండెదడ ఎక్కువై 
భయపడతాడు, కట్టడ లేకుండా రెచ్చిపోతాడు, విరహతాపం వలన మనస్సు 
బాధపడి కంపించిపోతాడు. 

విశేషం: విరహ వేదన అధికమైనప్పుడు కాముకుడు ప్రదర్శించే చేష్ట లివి. ఇవి 
మానసిక వికారాలకు వ్యంజకాలు. ఇన్ని భావాలకు, అవస్థలకు సంబంధించిన 
పరిభాషాపదాలను చాలావరకు తెలుగు పదాలలో చెప్పి తిక్కన అర్థవ్యక్తిని 
ప్రదర్శించటం తెలుగు భాషాశక్తిని ప్రవచించటం. (సంపా) 


న. ఇవ్విధంబున మదనవేదనా దూయమాన మానసుం డగుచు నిట్లని 
వితర్మ్కించు. 273 
ప్రతిపదార్థం: ఈ విధంగా మన్మథబాధచే తపిస్తున్న మనస్సుగల కీచకుడు 
తన మనస్సు లో ఇట్టా ఆలోచించసాగాడు. 
సీ. 'పడతి నన్నూఅడం బలికిన భంగిన | 

నిచ్చమై నిక్కకు వచ్చునొక్కొ! 

వచ్చి తొల్లిటియట్ల వడి. ద్రోచిపోవక | 
పొల(తి యింపెసలార. బొందునొక్కొ! 


280 కీచక వధ 


తలపోంతంగలిగి యమ్మెలంత వచ్చుటకు నొం। 
డొక వింత పుట్టథకయుందడునొక్కొ! 
గంధర్వు లేవురు గలరని చెప్పె న | 
న్నెలంతుక మాటలు నిక్కమొక్కొ! 


తే. తెఅవ చిడిముడిపాటు సుదేష్ట యెటింగి 
వేడ్మంబనిపంచు టుడిగి రా విడుచునొక్కొ! 
మదనుండింతికి నొజ్జయై మతకములును। 
నదను నెథింగించి నాకడ కనుచునొక్కొ! 274 


ప్రతిపదార్థం: పడంతి= ఆ వనిత; నన్నున్‌= (కీచకుడిని); ఊణడన్‌+పలికిన 
భంగినన్‌= ఊరడిస్తూ మాట్టాడినట్టుగానే; ఇచ్చమైన్‌= ఇష్టపడి; ఇక్కకున్‌= 
సంకేతస్టలానికి; వచ్చును+ఒక్కొ!= వస్తుందా?; వచ్చి; తొల్లిటి+అట్టు+అ= 
ఇంతకుముందు వలెనే; వడిన్‌+(త్రోచిపోవక= వేగంగా త్రోసివేసిపోక; పొల 
త్రి= ఆ స్రీ ఇంపు+ఎసలారన్‌= ప్రీతి అతిశయించగా; పొందున్‌+ఒక్కొ= 
నన్ను కూడుతుందా?; తలపోంత+కలిగి= మనసుపడి; ఆ+మెలంతవచ్చుటకున్‌= 
ఆ వనిత రావటానికి; ఒండొకవింత= మరొక ఆశ్చర్యకరమైన విషయం; 
పుట్టక+ఉండును+ఒక్కొ!= పుట్టకుండా ఉంటుందా!; గంధర్వులు+ ఏవురు= 
ఐదుగురు గంధర్వులు భర్తలుగా; కలరు+అని చెప్పెన్‌= ఉన్నారని చెప్పింది; 
ఆ+నెలంతకమాటలు= ఆ వనిత మాటలు; నిక్కము+జఒక్కొ?= నిజమా?; 
తెజవ= ఆ వనిత యొక్క; చిడిముడిపాటు= తొట్రుపాటు; సుదేష్ష+ ఎజీ 
గి= సుదేస్ట తెలిసికొని; వేడ్కన్‌+పని+పంచుట+ఉడిగి= వేడుకగా పరిచర్యలకు 
పంపటం మాని; రాన్‌+విడుచున్‌+ఒక్కొ!= రావటానికి అంగీకరి స్తుందా?; 
మదనుండు= మన్మథుడు; ఇంతికిన్‌= ఆమెకు; ఒజ్జ+ఐ= గురువై; 
మతకములునున్‌= విలాసాలున్నూ, మాయలున్నూ; అదనున్‌= సమయం; ఎటిం 
గించి= తెలిపి; నా కడకున్‌= నా వద్దకు; అనుచున్‌+ఒక్కొ!= పంపుతాడా? 


కీచక వధ 281 


తాత్పర్యం: 'ఆ వనిత నన్ను అనునయిస్తూ మాట్లాడిన విధంగానే ఇష్టపడి 
సంకేతస్థలానికి నిజంగా వస్తుందా? వచ్చినా ఇంతకుముందు వలె 
విదిలించిపోకుండా ఆమె ఆసక్తితో నన్ను పొందుతుందా? నన్ను గురించి 
ఆలోచిస్తూ రావటానికి బయలుదేరేలోగా ఆమెకు ఏదో వింత తలపు 
పుట్టకుండా ఉంటుందా? గంధర్వు లైదుగురు తనకు భర్తలుగా ఉన్నారని 
చెప్పన ఆమె మాటలు నిజమై ఉండవచ్చునా? వలపువలన కలిగిన ఆమె 
తొాట్రుపాటును గమనించి సుదేష్ణ మరేదైనా పని చెప్పకుండా సంకేతస్థలానికి 
రావటానికి వీలు కలిగిస్తుందా? మన్మథుడే ఆమెకు గురువై ఇతరుల కన్నుగప్పే 
గుట్టుమట్టులూ, మాయమర్శ్మాలూ, వాటిని ఆయా సమయాలలో ప్రయోగించే 
నేర్పులూ తెలియజెప్పి (స్పురింపజేసి) నా దగ్గరికి పంపుతాడా? 

విశేషం: అలం: అంత్యానుప్రాసం. దశవిధ కామావస్టలలో 'చింత' రెండవది. ఆ 
అవస్థను ఈ పద్యంలో తిక్కన క్రమంగా విస్తరించి రచించాడు. ఏ ఉపాయంతో 
'ప్రియాసంగమం జరుగుతుందో అని స్త్వయంగాగానీ, నర్మసచివాదులతోగాని చేసే 
ఆలోచన చింత, కొందరు చింతను - చింత, చింతనం, విచింతనం అని మూడు 
రకాలుగా చెప్పుతారు. సైరంధ్రి అన్నమాట (ప్రకారం తనకొరకు సంకేతస్టలానికి 
చెప్పిన సమయంలో చెప్పినట్టు వస్తుందా? - అని కీచకుడు శంకిస్తున్నాడు ఇక్కడ, 
అకస్మాత్తుగా ఆవెలో వచ్చిన పరిణామానికి తట్టుకొనలేని కీచకుడు 
చింతించటంలో శంకించటాన్ని మొదట వర్లించటం జౌచిత్యం. ఇది విచింతనంలో 
ఒక భాగం. అన్నీ సవ్యంగా నడవాలనే ఆతురతలో అట్లా నడుస్తాయా? అనే 
అనుమానం ఈ శంకావస్టకు మూలం. అందులో కూడా ఒక (క్రమాన్ని పాటించి 
భావించటం జరిగింది. ఆమె కోర్కెతో సుముఖత ప్రకటించింది - అది నిజమైన 
కోర్కెఅయి సంకేతస్టలానికి రావాలని కోరిక. వలపు నిజమైతే వస్తుంది. కాకపోతే 
రాదు. ఇది శంక. ఈ శంక విరహవేదనను తీవ్రతరం చేస్తుంది. వచ్చినా 
ఇదివరకువలె తనను (త్రోసివేయక తన సామీప్యాన్ని, సంగమాన్ని అంగీకరిస్తుందో 
లేదో అని మరొక శంక. ఆమెకు కూడా వలపు చింత కలిగి, వేదనపడుతూ, 
తన వద్దకు రావాలని తొందరపడుతూ ఉంటే, ఏదైనా తెలియని ఒక అద్భుతం 


282 కీచక వధ 


జరిగి రాలేకపోతుందేమో! అయిదుగురు భర్తలున్నారనీ. నా రామెను రక్షిస్తుంటారనీ 
చెప్పిన మాట నిజమా? అబద్దమా? అని శంక కలిగింది. వస్తే వాళ్ళకు తెలిసేటట్టు 
వస్తుందా, రహస్యంగా వస్తుందా? అంతుపట్టని అనుమానం. ఒకవేళ ఆమె 
వలపుతీవ్రత వలన తొట్రుపాటు పడుతుంటే గుర్తించి సుదేష్ణ అడ్డుపని కల్పించి 
పంపదేమో! అని శంకించి, శంకించి, చివరకు అడ్డంకుల నన్నింటినీ అధిరోహించ 
గలిగే నేర్పునూ, చేర్పునూ ఆమెకు మన్మథుడే స్వయంగా సమకూర్చాలని 
ఆశించాడు. ఈ పద్యంలో అయిదురకాల శంకలను కీచకుడు వ్యక్తం చేశాడు. 
అవి వరుసగా- ఆమె నిజంగా తనను కోరుతున్నదా? పొందుకు సిద్దమవుతున్నదా? 
వేరే ఏవైనా ఆలోచనలున్నాయా? చింతకు, తరువాతి రెండూ చింతనకూ, 
అయిదవదీ, చివరిదీ అయిన ఆకాంక్ష విచింతనకూ సంబంధించి సాగటం - 
చింత అనే అవస్థను తిక్కన ఆవిష్కరించిన క్రమం. పద్యరచనలో అంత్యప్రా 
సాలంకారం చింతావస్టలో కీచకుడి దశావిస్పూర్తిని లయాత్మకంగా పఠితలకు 
స్ఫురింపజేసింది. (సంపా 


ఉ. నిక్కము పోలె నప్పుడొక నేరిమిమై నను ద్రోచిపుచ్చంగా 
నక్కమలాక్షి పొందు దగ నాడి, తుదిన్‌ నిజమేది, నేంటిరే 
యిక్కకు రాక తక్కిన, సహించునె నన్‌ మరు? డట్టులైన నా 
కెక్కడిప్రాణ, మేటితను, వెయ్యది నిల్కడ, యేమిసేయుదున్‌? 275 


ప్రతిపదార్దం: నిక్కమపోలెన్‌= నిజమా అన్నట్టు; అప్పుడు+ఒకనేరిమిమైన్‌= 
అప్పుడు ఏదో ఒక నేర్పుతో; ననున్‌+త్రోచిపుచ్చంగాన్‌= నన్ను నెట్టివేయగా; 
ఆ+కమల+అక్షి= పద్మాలవంటి కన్నులుగల ఆ సైరంధ్రి; పొందున్‌= 
కలయికను; తగన్‌+ఆడి= అనువుగా మాట్టాడి; తుదిన్‌= చివరకు; 
నిజము+ఏది= ఆ వాస్తవాన్ని కాదని; నేంటిరేయి= ఈనాటి రాత్రి; ఇక్కకున్‌= 
సంకేత స్థలానికి; రాకతక్కినన్‌= రాకపోతే; మరుండు= మదనుడు; 
నన్‌+సహించునె?= నన్ను ఓర్చుకొంటాడా?; అట్టులు+ఐనన్‌= అట్టాఐతే; 
నాకున్‌+ఎక్కడి ప్రాణము?= నా ప్రాణం నిలుస్తుందా?; ఏటి తనువు?= ఈ 


కీచక వధ 283 


శరీరమెందుకు?; నిల్కడ ఏ+అది?= నిలుకడ ఎక్కడిది?; ఏమి+చేయుదున్‌= 
ఏమి చేసేది? 

తాత్పర్యం: తనకు ఇష్టం లేకున్నా, నన్ను నేర్పుతో త్రోసిపుచ్చటానికై నిజంగా 
పొందుకోరుతున్నట్టే సమయానుకూలంగా మాట్లాడి, ఆ కమలాక్షి నాతో 
పొందుకోరి అంత సహజంగా అనువుగా మాట్లాడి కూడా చివరకు ఈ నిజాన్ని 
కల్లబేసి నేటి రాత్రికి సంకేతస్టలానికి రాకుండా మానివేస్తే మన్మథుడు నన్ను 
సహిస్తాడా? సహించకపోతే ఇక నా ప్రాణాలు నిలుస్తాయా? ఇక ఈ తను 
వెందుకు? ఇక నాకు శాంతి ఎక్కడిది? ఆ పరిస్థితులలో ఇక నేనేమి చేసేది? 


విశేషం: ఇందులో 'అనుస్మృతి' అనే కామావస్థ వర్షించబడింది. దేశ కాలాలను 
అనుసరించి పూర్వం అనుభూతాలైన విషయాలను మరల మరల తలచుకొనటం 
అనుస్మృతిగా సింగభూపాలుడు పేర్కొన్నాడు (చూడు: సాత్తికాభినయం: 
పి.యస్‌.ఆర్‌.అప్పారావు. పు.445). అప్పుడు (త్రోచిపుచ్చింది ఇప్పుడు పొందు 
కోరుతున్నది సైరంధ్రి. ఇందులో రెండవది ప్రస్తుత వాస్తవం. ఒకవేళ ఇది కూడా 
నిజం కాకపోతే దిక్కేమిటి? అని కీచకుడి 'అనుస్కృతి'. ధీరుడైతే విరహాన్ని 
అతి(క్రమిస్తాడు. కాముకుడైతే మరుని చేతిలో మరణంపాలౌతాడు. దశవిధ 
మన్మథావస్థలన్నీ అనుభవిస్తే చివరకు మిగిలేది మృత్యువే. దానిని కూడా స్మరిస్తూ 
కీచకుడు బెంబేలెత్తి పోతున్నాడు. ప్రియురాలు తనను వంచిస్తుందనే భావననే 
సహించలేకపోతున్నాడు. ఈ లక్షణమే దుష్టుడైన కీచకుడియందు కూడా 
శృంగారనాయక లక్షణాలను తలపింపచేస్తున్నది. (సంపా.) 


క. అట్టేలరాక తక్కుం? 

గట్టిండియే యా లతాంగి? కామాతురు నన్‌ 

బెట్టియచట దానికి మన । 

సెట్టు నిలుచు? దగవు విడువ నెట్టులు నేర్దున్‌? 276 
ప్రతిపదార్థం: అట్టు+ఏల= అట్లా ఎందుకు; రాకతక్కున్‌= రాకుండా 
మానుతుంది? ఆ లతాంగి= ఆ వనిత; కట్టియి+ఏ= అంత కఠినాత్మురాలా? 


284 కీచక వధ 


నన్‌= నన్ను (కీచకుడిని); కామాతురున్‌= మదనావేశపరుడిగా; పెట్టి= ఉంచి; 
అచటన్‌= అక్కడ; దానికిన్‌= ఆమెకు; మనసు+ఎట్టునిలుచున్‌?= మనసు 
ఎట్లా నిలుస్తుంది?; తగవు విడువన్‌= ధర్మం వదలటానికి; ఎట్టులు నేర్చున్‌?= 
ఎట్టా చాలుతుంది? 

తాత్పర్యం: ఆ లతాంగి రాకుండా అట్టా ఎలా ఉంటుంది? అంత కఠినాత్ము 
రాలా? న న్నిక్కడ ఇంత కామపరవశుడినిగా చేసి అక్కడ ఆమె నిబ్బరంగా 
ఉండటానికి మనసెట్టా వస్తుంది? ఎంతైనా న్యాయం తప్పి ఎట్టా నడుస్తుంది? 


నిశేషం: 'అనుస్మృతి' అనే కామావస్టలో 'వితర్కం” అనే భావం ఇందులో 
ఆవిష్కరించబడింది. తనవలెనే ఆమె కూడా విరహాన్ని పొందుతుందనీ, ఆమెలో 
కూడా అనుస్మృతి అనే అవస్థ కలుగుతుందనీ, అది విరహధర్మమనీ, ఆమె వచ్చి 
తీరుతుందనీ వితర్కించాడు కీచకుడు. (సంపా. 
ఉ. దానికి నేటి నిక్కము? వృథా పరితాపముదక్కి బాసమైం 
బూనికి డిగ్గంద్రావి, వెసంబోయెద నిప్పుడ; పోయి ముట్టియ 
బ్బాననం బట్టి తెచ్చి హృదయం బలరంగ ననంగతంత్రవి 
ద్యానిపుణత్వ మేర్పజిచెదం; బ్రమదాంబుధి నోలలార్దెదన్‌. 277 


ప్రతిపదార్దం: దానికిన్‌= ఆమెకు; ఏటి నిక్కము?= ఎక్కడి నిజాయితీ?; 
వృథా పరితాపము= ఫలితం లేని ఈ మనోవేదన; తక్కి= మాని; బాసమైన్‌= 
ఇచ్చినమాట మీది; పూనికి= ప్రయత్నం; డిగ్గన్‌+త్రావి= దిగమింగి, వదిలిపెట్టి; 
ఇప్పుడు+అ= వెంటనే; వెసన్‌+పోయెదన్‌= వేగంగా వెళ్ళుతాను; పోయి= వెళ్ళి; 
ముట్టి= ఆక్రమించి; అబ్బ+ఆననన్‌= ఆ పద్మముఖిని; పట్టితెచ్చి= పట్టి 
తీసికొనివచ్చి; హృదయంబు+ అలరంగన్‌= మనస్సు రంజిల్లేటట్టు; 
అనంగతంత్ర విద్యానిపుణత్వము= మన్మథ (క్రియాకలాపంలో నేర్పరితనాన్ని; 
ఏర్పజిచెదన్‌= ప్రదర్శిస్తాను; ప్రమద+అంబుధిన్‌= సంతోష సముద్రంలో; 
ఓలలార్భెదన్‌= తేలియాడేటట్లు చేస్తాను. 


కీచక వధ 285 


తాత్సర్యం: ఆమెకు నిజం పాటించాలన్న నియమం ఉన్నదా? అందుకే, ఈ 
వృథా విరహవేదనను వదలిపెట్టి, చేసిన బాసను దిగమింగి, ఇప్పుడే వేగంగా 
నేను వెళ్ళుతాను. వెళ్ళి ఆమెను ముట్టడించి పట్టి తీసికొని వస్తాను. మనసు 
రంజిల్లేటట్టు రతి[క్రీడలలో నాకున్న పాండిత్యాన్నీ, నేర్పరితనాన్నీ ప్రదర్శించి 
చూపిస్తాను, సంతోషసాగరంలో ఓలలాడిస్తాను. 


విశేషం: 1. అలం: రూపకం. ప్రమదాంబుధిలో ఓలలాడటంలో ఆ అలంకారం 
ఉన్నది. 2. ఈ పద్యంలో “ఉద్వేగం” అనేకామావస్థ్ర వర్షించబడింది. “ఆసనే 
శయనే చాపి న తుష్యతి, న తిష్టతి | నిత్యమే వోత్సుకా చ స్యా దుద్వేగస్తాన 
మాళ్రితా॥[” (నా.శా.12.181) ఆసన శయనాలలో సంతోషం కాని, నిలుకడకాని 
లేకపోవటం వలన ఉద్వేగంతో ప్రియురాలిని కలియాలనే ఉత్సుకత ప్రకటించటం 
ఉద్వేగం. సైరంధధ్రిని వెంటనే పొందాలన్న ఉత్సుకత కీచకుడి కామభావోద్వేగాన్ని 
తెలుపుతున్నది. దాని కనుగుణంగా ఆలోచించటం ఇందులోని ప్రవృత్తి. సైరంధ్రి 
మాటమీద నిలబడుతుందని నమ్మితే ఉద్వేగానికి ఊపిరి లేదు. ఆ శంకతో మొదలై 
అనుకొన్న నియమాన్ని దిగమింగి (రసాత్మకమైన క్రియ), ఆమెను శీఘ్రంగా 
పట్టి తెచ్చి రతిక్రీడలలో ముంచి తేల్చేంతవరకు ఊహించాడు కీచకుడు. అతడు 
దుర్విదగ్గు డనటానికి ఇదొక ఉదాహరణ. అయినా, అతడి భావతీవ్రత 
శృంగారనాయకులకైతే ఒక అలంకారం కాకమానదు. అతడిని అట్లా ప్రదర్శించటం 
కూడా తిక్కన సంకల్పం. (సంపా) 


ఆ. అనుచు సంచలించు, నడియాసం గ్రమ్మజి6 | 
బాసం దలంచి ధృతికింబట్టువెట్టు 
మరుని కోహటించి యురియాడు6 దుదిముట్టం। 
గాన నిశ్చయించు. గలంగు. దేజు. 278 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని అంటూ; అడియాసన్‌= తీరని ఆశగా; 
సంచలించున్‌= కంపించిపోతాడు; క్రమ్మణన్‌= మళ్ళీ; బాసన్‌+తలంచి= ఆమె 
ఇచ్చిన మాట గుర్తుకు తెచ్చుకొని; ధృతికిన్‌= ధైర్యానికి; పట్టు+పెట్టు= ఆధారం 


286 కీచక వధ 


కలిగిస్తాడు; మరునికిన్‌= మన్మథుడికి; ఓహటించి= వెనుదీసి; ఉరి యాడున్‌= 
ఊగిసలాడతాడు; తుదిముట్టన్‌+ కానన్‌= చివరివరకు చూడటానికి లేదా 
చనిపోయే యత్నం చేయటానికీ; నిశ్చయించున్‌= నిర్ణయిస్తాడు. కలంగున్‌= 
అంతలోనే కలత పడతాడు; తేణున్‌= అంతలోనే తేరుకొంటాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అనుకొంటూ తన ఆశలన్నీ అడియాస లైపోతా 
యేమో అని భావించి నిలువునా కంపించిపోయేవాడు. మళ్ళీ ఆమె ఇచ్చిన 
మాటను తలచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొనేవాడు. అయినా మన్మథుడు పెట్టే 
తొందరకు జంకి వెనుకకూ ముందుకూ ఊగిసలాడేవాడు. చివరివరకు ఏమి 
జరుగుతుందో చూద్దామనీ (చనిపోయే యత్నం చేద్దామనీ) నిశ్చయించు 
కొనేవాడు. అంతలోనే కలతపడేవాడు, వెంటనే తేరుకొనేవాడు. 

విశేషం: ఉద్వేగంలోని చిత్తవైకల్యం ఈ పద్యంలో వర్ష్లితం. అనిశ్చిత చిత్తస్థితి 
వలన విరహదశలో కలిగే - సంచలించడం, ధైర్యం తెచ్చుకొనటం, ఊగిసలాడటం, 
తుదముట్ట చూడ నిశ్చయించటం, కలత పడటం, తేరుకొనటం - అనే మదన 
వికారాలను ఒక (క్రమ విన్యాస పద్దతిలో తిక్కన సంవిధానం చేయటం సులభంగా 
గమనించవచ్చును. (సంపా.) 


వ. మఠథియు నక్కోనులివలని ప్రేముడిం దగిలి. 279 


తాత్పర్యం: ఆ ద్రౌపదిపైని మోహంలో చిక్కుకొని. (తరువాతి పద్యంతో 


అన్వయం). 
సీ. పొడసూపినట్లెన వడింబట్ట సమకట్టి। 
పరికించి కానక బమ్మరించు; 
మెలంగినయట్లైన బలికింపం దలంచి,ని। 
రూపించి లేమి నశ్రులు వహించు; 


గదిసినయట్లెైన. గౌంగిలింప6 గడంగి। 
యారసి బొంకైన నలంత నొందు; 


కీచక వధ 287 


నొడంబడ్డ్దయట్లైన నడరి పైకొనంజూచి। 
చెన్నంటి యగుట నిశ్రేష్టంబొరయు; 


తే. లలిత వివిధ విహారంబులకు లతాంగి । 
యెలసి సొలసిన యటైన నెలమింగలిసి 
యభిమతక్రీడ సలుపంగ నప్పళించి। 
వెదకి రిత్తబయల్‌ గని విహ్వలించు. 280 


ప్రతిపదార్థం: పొడసూపినట్టు+ఐనన్‌= కనబడినట్టుగా అనిపిస్తే; వడిన్‌+పట్టన్‌ 
సమకట్టి= త్వరగా పట్టుకొనాలని ప్రయత్నించి; పరికించి= (ఆ తరువాత 
పరిశీలించి చూచి; కానక= కనబడక; బమ్మరించున్‌= ఆశ్చర్యపోతాడు; మెల 
గిన+అట్టు+ఐనన్‌= దగ్గరగా తిరుగుతున్నట్టు తోస్తే పలికింపన్‌+తలంచి= 
మాట్లాడించాలని అనుకొని; నిరూపించి= పరీక్షగా చూచి; లేమిన్‌= లేకపోవటం 
వలన; అశ్రులు వహించున్‌= కన్నీరు పెట్టుకొంటాడు; కదిసిన+అట్టు+ఐనన్‌= 
మరీ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తే; కౌంగిలింపన్‌+కడంగి= కౌగిట చేర్చటానికి 
పూనుకొని; అరసి= బాగా చూచి, పరిశీలించి; బొంకు+ఐనన్‌= అదంతా 
అబద్దమని తేలితే) అలంతన్‌+ఒందున్‌= బాధ (శమ) పడతాడు; ఒడం 
బడ్డ+అట్టు+ఐనన్‌= (తనతో కూడటానికి) ఒప్పుకొన్నట్టు తోస్తే) అడరి= 
అతిశయించి; పైకొనన్‌+చూచి= పైన పడి క్రమ్ముకొనటానికి ప్రయత్నించి; 
చెన్నంటి+అగుటన్‌= ఉత్తదే కావటం చేత; నిళ్చేన్టన్‌+పారయున్‌ = 
చేష్టలుడుగుతాడు; లలిత వివిధ విహారంబులకున్‌= సుకుమారమైన అనేక 
(క్రీడలకు; లతాంగి= వనిత (సైరంధ్రి); ఎలసిసొలసిన అట్టు+ఐనన్‌= వశమై 
దరిచేరినట్టు అనిపించగా; ఎలమిన్‌= ప్రీతితో; కలిసి= కూడి; అభిమత(్రీడ= 
తనకు ఇష్టమైన పని (రతికేళి); చలుపంగన్‌= చేయటానికి; అప్పళించి= 
ప్రయత్నించి; వెదకి= తేరిపార బాగా చూచి; రిత్త్రబయల్‌ కని= శూన్య ప్రదేశం 
చూచి; విహ్వాలించున్‌= శరీరావయవాలు స్వాధీనం తప్పినట్టుగా 
వివశుడైపోతాడు. 


288 కీచక వధ 


తాత్పర్యం: సైరంధ్రి ఎదుట కనపడినట్టనిపించేది. కీచకు డామెను వెంటనే 
పట్టుకొనాలని పూనుకొనేవాడు. తీరా చూస్తే కనపడేది కాదు. అందుకు 
ఆశ్చర్యపోయేవాడు. ఆమె తన ప్రక్కన తిరుగుతున్నట్టు అనిపించేది. అతడు 
ఆమెను పలకరించాలని భావించి ముందుకు వెళ్ళేవాడు. పరిశీలించి చూస్తే 
ఏమీ ఉండేది కాదు. అందుకు కన్నీరు పెట్టుకొనేవాడు. ఆమె తనకు బాగా 
దగ్గరగా వచ్చినట్లనిపించేది. అత డామెకు కౌగిలించుకొనాలని ప్రయత్నించి, 
అదంతా అబద్దమని తెలిసి మనసు నొచ్చుకొనేవాడు. ఆమె తనతో కూడటానికి 
సుముఖురాలైన ట్లనిపించేది. వెంటనే ఆమెపై బడి కౌగిలించుకొనాలని 
చూచేవాడు. అదంతా ఉత్తదే అని తెలిసి కొయ్యబారిపోయేవాడు. ఆమె అతి 
కోమలమైన వివిధ విలాసాలతో తనకు వశమై, దరిచేరినట్టు అన్పించగా, వెంటనే 
ప్రీతితో ఆమెను అభిమత రతి(క్రీడలలో ముంచెత్తాలని ప్రయత్నించేవాడు. 
చివరకు అంతా చూస్తే శూన్యమైన ఆకాశమే అని తెలిసికొని శరీరమంతా 
స్వాధీనం తప్పినట్టు వివశుడయ్యేవాడు. 


నిశేషం: అలం: వృత్త్యనుప్రాసం. ఈ పద్యంలో కీచకుడి కామావస్థలలోని 
ఉన్మాదావస్థ వర్లితమైనది. అనుమానంతో మొదలైన విరహవేదన ఉన్మాదంతో 
పరిణతి చెందింది. ఇందులో నాయిక నాయకుడిని కూడేటప్పుడు సాధారణంగా 
కానవచ్చే దర్శన, స్పర్శన, సామీప్య, సల్లాప, స్నేహ, సంశ్లేష సౌముఖ్య, సమ్మోహ, 
విలాస, విహార దశలను భావించుకొని ఉన్మత్త దశలో అవియే నిజమని భావించి 
మోసపోయి చివరకు వివశుడయ్యాడని వర్షించిన ఈ రచనలో ఒక క్రమంతో 
పాటు రనధ్వని కూడా రాణించింది. కీచకుడి మదనోన్మాదం వలాన్ని 
పొందనున్నట్టు కనబడుతున్నా సైరంధ్రితో పొందు అనుమానాశ్రితమనీ, చివరకు 
అది అబద్ధమేననీ, పరిశీలించి చూస్తే అతడికి దక్కేది శూన్యమేననీ భావి 
కథారసార్థాలను తిక్కన ధ్వనింప చేస్తున్నాడు. రసభావ వ్యక్తీకరణం వలన ధ్వనించే 
రసార్జాలు రసధ్వని రసకందాలు. (సంపాం 


కీచక వధ 289 


కీచకు( డుద్యానవనంబున విహరించుట 
(ఇది మూలమునందు లేదు) 


వ. ఇట్లు బహుప్రకారంబులగు మన్మథ వికారంబుల కగపడి వెగడంది 
యమంద సంతాప భరితాంతంకరణుం డగుచు సింహబలుండు 
పరిచారికా ప్రార్ధనం జేసి మజ్జన భోజనంబు లొకభంగి నడపినవాండై, 
తదనంతరంబ మనో జనేదనా పనోదనార్థంబు మందిరారామభూమికిం 
జని తత్రదేశంబున. 281 


ప్రతిపదార్దం: ఇట్టు= ఈవిధంగా; బహుప్రకారంబులు+అగు= _ అనేక 
రకాలైన; మన్మథ వికారంబులకున్‌= శృంగారభావ చేష్టలకు; అగపడి= లోబడి; 
వెగడంది= భయపడి; అమంద సంతాపభరిత+అంతఃకరణుండు+అగుచున్‌= 
మిక్కిలి విచారంతో కూడిన మనస్సుకలవాడై; సింహబలుండు= కీచకుడు; 
పరిచారికా (ప్రార్ధనన్‌+చేసి= సేవికల కోరిక మేరకు; మజ్జన భోజనంబులు= 
స్నానభోజనాలు; ఒక భంగిన్‌ నడిపినవాండై= ఏదో విధంగా జరిపి; తద్‌+ 
అనంతరంబు+అ= తర్వాత; మనో జవేదనా+అపనోదన+అర్థంబు= మన్మథ 
తాపం పోగొట్టుకొనటానికి; మందిర+ఆరామభూమికిన్‌+*చని= ఇంటి 
తోటలోనికి వెళ్ళి; తద్‌+ప్రదేశంబునన్‌= అక్కడ. 


తాత్సర్యం: ఇట్లా అనేక విధాలైన మదనవికారాలకులోనై తడబాటుపడి మిక్కిలి 
దుఃఖంతో నిండిన హృదయంతో కీచకుడు పరిచారికల బలవంతం మీద స్నాన 
భోజనాదులు ఏదో విధంగా ముగించుకొని, ఆ తరువాత మదనతాపం 
చల్చార్చుకొనటానికై అంతఃపురంలోని ఉద్యానవనంలోకి ప్రవేశించి, అక్కడ. 


విశేషం: మన్మథ దళావన్చలలో అరతి, గవునం అనే వాటిని 
కావ్యాలంకారసం[గ్రహంవంటి లక్షణ [గ్రంథాలు చెప్పాయి. విరహతాపం వలన 
స్నానపానాదులందు ప్రీతి లేకపోవటం- అరతి. మదనతాపానికి గృహంలో ఉండలేక 


290 కీచక వధ 


శైత్యోవచారార్థవై ఉద్యానవనాదులలో విహరించటం, జల(క్రీడలాడటం, 
చిగురుపాన్నుపై వవళించటం వంటి (క్రియలు చేయటంలో తిరగటం 
(విహరించటం) గమనం. ఆ రెండు అవస్థలను తిక్కన కీచకుడిపట్ట ఈ వచనంలో 
పేర్కొన్నాడు. తరువాతి రెండు పద్యాలలో గమనావస్థ్రను విస్తరించాడు. (సంపా) 


చ. కమలవనంబుపొంత నునుగా డ్పొకయించుక యాదరించు. జి 
త్తమునకుం. దాన దల్లడము దన్కుటయుం జని గారవంపుంజూ 
తముకడ నిలు, నిల్ది యది తాపము. బెంచిన లేంత తీవ జొం 
పము(జొరంబాటు నం దలంత పైకొనినన్‌ వెడలున్‌ వెనుంబడున్‌. 282 


ప్రతిపదార్దం: కమలవనంబు పొంతన్‌= తామర వనం (కొలను) దగ్గర; 
మనుగాడ్పు= మెల్లని గాలిని; ఒక+ఇంచుక= కొద్దిగా; ఆదరించున్‌= 
మన్నిస్తాడు; దానన్‌= దానివలన; చిత్తమునకున్‌= మనస్సునకు; తల్లడము= 
బాధ; తన్కుటయున్‌= అతిశయించగా; చని= వెళ్ళి; గారవము+ 
చూతముకడన్‌= ప్రియమైన మామిడిచెట్టువద్ద; నిల్చున్‌= నిలబడతాడు; నిల్ఫి= 
నిలబడి; అది తాపమున్‌+పెంచినన్‌= అది విరహవేదన పెంచగా; లేంత తీవ= 
లేత తీగల యొక్క; జొంపమున్‌= గుబురులోకి, పొదరింట్లోకి; చాజన్‌+ 
పాయిన్‌= ప్రవేశిస్తాడు; అందున్‌= అందులో; అలంత= అలసత(ట); 
సైకొనినన్‌= ఎక్కువ కాగా; వెడలున్‌= బయటకు వెళ్ళేవాడు; వెనుంబడున్‌= 
ఉపాయం తోచక మనసులో చింతపడేవాడు. 

తాత్పర్యం: కీచకుడు తామరపూల కొలను దగ్గర నిలబడి చల్లని పిల్లగాలిని 
కొంతసేపు సేవించేవాడు. కాని, దాని వలన మదన వేదన ఎక్కువయ్యేది. 
అక్కడినుండి కదలి తనకు ప్రీతికరమైన మామిడి చెట్టు వద్ద నిలబడేవాడు. 
అది తాపాన్ని తగ్గించటానికి బదులు మరింత పెంచేది. ఆపైన లేదీగల 
పొదరిండ్లలో దూరేవాడు. అక్కడ జడతతో కూడిన గ్లాని ఏర్పడేది. పొదరిళ్ళలో 
ఉండలేక బయటపడేవాడు. మరే ఉపాయం తోచక మనసులో చింతించేవాడు. 


కీచక వధ 201 


విశేషం: ఉద్యానవనంలో బహిస్తాపాన్ని తగ్గించగల వస్తువులను మదనతాపం 
తగ్గటానికి కీచకుడు ఆ[(శయించ నారంభించాడు. అవి విరహతాపాన్ని 
తగ్గించటానికి బదులు పెంచసాగాయి. ఒకదానిని విడిచి మరొకదానిని ఆశ్రయిస్తూ 
తిరుగుతున్నాడు. కొలను దగ్గరి మలయపవనం, మామిడి చెట్టునీడ, లేదీవల 
మంటపాలూ ఇవన్నీ సూర్యతాపాన్ని తగ్గిస్తాయి కాని, విరహతాపాన్ని పెంచుతాయి. 
అంతర్గతమైన మదనతాపం తగ్గించే ఉపాయాంతరం తోచక కీచకుడు చింతించాడు. 
“అలంత సైకొనినన్‌” అని అనటంలో తిక్కన విరహతాపంలో గోచరించే జాడ్యం 
గ్లాని, ఆలస్యం అనే సంచారిభావాలను ధ్వనింపచేస్తున్నాడు. చేయవలసిన పనులలో 
ఏది చేయాలి? ఏది చేయగూడదు? అనే ఆలోచన తోచక చింతించటం జాడ్యం, 
బడలికపడటం గ్లాని, చేయవలసిన పనులలో చురుకుదనం చూపకపోవటం ఆలస్యం. 
పై మూడు చర్యలలో ఈ మూడు సంచారిభావాలూ స్పష్టమౌతున్నాయి. (సంపా) 


ఆ. సుడియుగాలి.బువ్వు( బొడి. దన్ను. గప్పునో | 
యనుచు బెగ్గలించు నగ్గలముగం 
గురియు తేనియలకు6 గొంకు లతాగుల్మ। 
తరు సమిపములకు నరిగి యరిగి. 283 


ప్రతిపదార్థం: లతా, గుల్మ, తరు సమీపములకున్‌= తీగల పొదల దగ్గరకూ, 
చెట్ట దగ్గరకూ; అరిగి+అరిగి= వెళ్ళి వెళ్ళి; సుడియుగాలిన్‌= చుట్టుకొని వీచే 
గాలి వలన; పువ్వు+పొడి= పుప్పొడి; తన్నున్‌= తనను (కీచకుడిని); కప్పునో= 
కప్పివేస్తుందేమో; అనుచున్‌= అని భావిస్తూ; అగ్గలముగన్‌= అధికంగా; 
బెగ్గలించున్‌= భయపడతాడు; కురియు తేనియలకున్‌= కురిసే పూలతేనెల 
జల్టులకు; కొంకున్‌= జంకేవాడు. 


తాత్పర్యం: పూదీగల పొదరిండ్ల దగ్గరికీ, పూలచెట్ల దగ్గరికీ (సుగంధాన్ని 
సేవించి అలత పోగొట్టుకొనటానికి) కీచకుడు పోయేవాడు. పొదరిండ్హ దగ్గర 
సుడిగాలి వీచినప్పుడు పుష్పాడి తనను కప్పివేస్తుందేమో అని భయపడేవాడు. 
పూల చెట్లనీడలలో తిరుగుతున్నప్పుడు పూదేనెలు కురిసి ముంచివేస్తాయేమో 
అని లోలోన మిగుల జంకేవాడు. 


292 కీచక వధ 


విశేషం: గమనమనే మదనావస్థలో అలతను పొగొట్టుకొనటానికి చేసే రెండు 
యత్నాలు ఇందులో చెప్పబడ్డాయి. “సుగంధం పుష్టివర్హనమ్‌” అని న్యాయం. 
సువాసనలు పీలిస్తే అలసత తీరి బలం చేకూరుతుందని పూల పొదరిళ్ల పొంతా, 
పూలచెట్ట పొంతా తిరిగాడు. కాని, పూల పుప్పొడులూ, మకరందాలూ మదనతాపాన్ని 
పెంచుతున్నాయి. దిక్కు తోచక తిరగటం సాగించాడు. (సంపా) 


న. ఇత్తెజంగున నొక్కయెడనయినను గాలూనక లీలోద్యానంబు కలయం 
గ్రుమ్మరుచు. 284 


తాత్పర్యం: -ఈ విధంగా ఒక్కచోట కూడా కాలు నిలుపకుండా విలాసోద్యాన 
వనంలో కలయ తిరుగుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


సీ. ఇంపైన ప్రియ కాననిచ్చి, నిల్దిన మధు 

వాదట నాను మత్తాలివిభుని. 

జెట్టుపల్‌ పచరించి చుట్టు. గ్రుమ్మరి మనో । 
రమ నియ్యకొలుపు మరాళవిభుని, 

ఫలరస మొండొంటి కలమి.(జంచుల నిచ్చు । 
మెయిన చొక్కెడు శుక మిథునములను, 

గమింబాసి తలిరుజొంపమునకు మెయిమెయి.। 
దాంకంగ6ంజను పికదంపతులను 


తే. జూచిచూచియుల్లంబున నేచికోర్కు। 

లడర చిడిముడిపడు, మ్రానుపడు, వెడంగు 

పడు, వెనుంబడు(దల్లడపడు, దురంత। 

చింతబారికి నగపడు సింహ బలుండు. 285 
ప్రతిపదార్దం: ఇంపైనప్రియకున్‌= ఇష్టమైన ప్రియురాలికి; ఆనన్‌+ఇచ్చి= 
త్రాగటాని కిచ్చిన పిమ్మట; నిల్ఫినమధువు= మిగిలిన తేనెను; ఆదటన్‌= ప్రీతితో; 


కీచక వధ 293 


ఆను= త్రాగే; మత్త+అలివిభునిన్‌= మదించిన మగ తుమ్మెదను; చెట్టుపల్‌= 
రెక్కలు; పచరించి= విప్పార్చి; చుట్టున్‌+(కుమ్మరి= చుట్టూ తిరిగి; 
మనోరమన్‌= ప్రియురాలిని; ఇయ్యకొలుపు= అంగీకరింపజేసే; మరాళ 
విభునిన్‌= రాజహంసను; ఫలరసము= పండ్రరసాన్ని; ఒండు+ఒంటిన్‌= ఒకదాని 
కొకటి; ఎలమిన్‌= (్రేమతో; చంచులన్‌+ఇచ్చు= ముక్కు పుటాలతో అందించే; 
మెయిన్‌+అ= విధంగా; చొక్కెడు= సోలిపోవు; శుకమిథునములను= చిలుకల 
జంటలను; గమిన్‌+పాసి= గుంపును వదలి; తలిరు జొంపమునకున్‌= చిగురు 
పొదలకు; మెయిమెయిన్‌+తా(కంగన్‌= శరీరాలు పరస్పరం రాచుకొనగా; చను= 
వెళ్ళే; పికదంపతులను= కోయిలల జంటలను; సింహబలుండు= కీచకుడు; 
చూచి చూచి= ఆస్తితో చూచి; ఉల్లంబునన్‌= మనస్సులో; ఏచి= విజ్బంభించి; 
కోర్కులు+అడరన్‌= కోరికలు రేగగా; చిడిముడిపడున్‌= తొట్రుపడతాడు; 
(మ్రానుపడున్‌= నిశ్చేష్టుడౌతాడు; వెడంగుపడున్‌= కలతపడతాడు; 
వెనుంబడున్‌= చింతిస్తాడు; తల్లడపడున్‌= కంపించి పోతాడు; దురంత చింత 
బారికిన్‌= అంతులేని బాధకు; అగపడున్‌= వశమౌతాడు. 


తాత్పర్యం: ప్రియురాలికి ముందుగా పూదేనె పానీయాన్ని త్రాగనిచ్చి మిగిలిన 
పూదేనెను త్రాగుతున్న మగ తుమ్మెదను, రెక్కలను విప్పి (ప్రేయసి చుట్టుతిరిగి 
దాని మనస్సు కరగించి లోబరుచుకొనే రాజహంసను, పండ్రరసాలను ఒకదాని 
కొకటి ముక్కులతో ముచ్చటగా పంచుకొంటూ మురిసిపోయే చిలుకజంటలను, 
గుంపును కనుగప్పి ఏకాంతంలో ఒకదాని శరీరానికి మరొకటి తాకేటట్టు సాగే 
కోయిల జంటలను సింహబలుడైన కీచకుడు ఆసక్తితో చూచి, చూచి మనస్సులో 
కోర్కెలు రేగగా తొట్రుపడేవాడు, నిళ్ళేష్టుడయ్యేవాడు, కలత చేందేవాడు, 
తపించేవాడు, తల్లడిల్లేవాడు, మితిమీరిన చింతకు లొంగిపోయేవాడు. 


నిశేషం: 1. అలం: యథాసంఖ్యం. శృంగార రసపోషణలో ఆలంబన, ఉద్దీపన, 
తటన్హ ఎఖావాలను యథావకాళశంగా వర్షించటం కావ్యనం(ప్రదాయం. 
నాయికానాయకుల యౌవనాదులు ఆలంబన విభావాలు, చేష్టాదులు ఉద్దీపన 
విభావాలు. ఉద్యానాదులు తటస్థ విభావాలు. అయితే తటస్థ విభావాలను ఉద్దీపన 


209 కీచక వధ 


విఖావాలుగా మార్చి చిత్రించటమే కవి ప్రతిభ. జడమైన ఉద్యానవనంలో 
చైతన్యస్పోరకమైన తిర్యక్కులు ఉద్దీపనకు తోడ్పడతాయి. ఉద్యానవనంలోని 
తుమ్మెదల జంటలు, హంస మిథునాలు, శుకపికాల దంపతులు సలిపే లలిత 
శృంగార చేష్టలు తటస్థ విభావంలోని ఉద్దీపన విభావ శక్తులు. కాళిదాసాది 
మహాకవులు నాయికానాయకుల రత్యుద్దీపనానికి వీటిని విభావాలుగా వాడారు. 
పశుపక్ష్యాదులందు మానవత్వారోపణం భావనామయం. ప్రియురాలికి మధువును 
ముందుగా ఇచ్చి మిగిలినది తాను త్రాగటం మనసిచ్చి పుచ్చుకొనటానికి సంకేతం; 
రెక్కలతో ప్రియురాలిని అనునయించి అంగీకరింప చేయటం సాంత్వన చాతుర్యం; 
ఫలరసాలను కలిపి అనుభవించటం మనసు లేకమైన మధుర భావనం. ఒంటరిగా 
జంటలు క్రీడించటం సంకేతస్థలాలలో స్వేచ్చగా రమించటం వంటివి. నాయిక 
పొందుగోరే సింహబలుడికి ఈ దృశ్యాలన్నీ ఉద్దీపకాలే జొతాయి. వాటిలోకూడా 
ఒక [క్రమవికాసదశ కనపడటం విశేషం. కావ్యంలో ఉద్దీపన విభావాలను చూచి 
ఉద్దీప్తమైన పాత్ర కీచకుడు. పాఠకుడికి అతడు ప్రత్యక్ష విభావ మౌతాడు. అతడిలో 
పై నాలుగు దృశ్యాలను చూడటం వలన నాలుగు భావచేష్టలు అనుభవించాడు. 
వరుసగా అవి- చిడిముడి పడటం, [మానుపడటం, వెడంగు పడటం, వెనుబడటం. 
కోరికలు పెల్లుబుకగా అతడు తల్లడపడటం జరిగింది. ఇందులో తిక్కనకు 
ప్రీతిపాత్రమైన యథాసంఖ్యాలంకారం రాణిస్తున్నది. 


2. తిర్యక్కుల శృంగారం రసాభాస మంటారు. నిజమే. అది పఠితకు ప్రత్యక్ష 
విభావమైనప్పుడు. మరి ఆ శృంగారం కావ్యనాయక రత్యుద్దీపక విభావంగా 
వర్షించబడినప్పుడు రసాభాసం కాదు, రసపోషకం. పశుపక్ష్యాదుల శృంగారం 
భావశబలతను ప్రదర్శించలేదు. మానసికావస్టలనే చూపగలుగుతుంది. అయితే 
-ఈ పద్యంలో తుమ్మెదల హంసల శుకపికాల వలన కలిగే మానసికావస్టలు 
కీచకుడిలో నంచారిభావాల పెంపుదలకు తోడ్పడుతున్నవి. 'చూచిచూచి 
యుల్లంబున వేచి కోర్కులడరన్‌ అని స్పష్టంగా తిక్కన పేర్కొనటం గమనార్హం. 
తిక్కన రసశిల్సి. (సంపా 


కీచక వధ 295 


3. ఈ పద్యం కాళిదాసు కుమారసంభవ కావ్యంలోని అకాల వసంతావిర్భావ 
వర్షన సందర్భంగా చెప్పిన- 
'మధు ద్విరేఫః కుసుమైకపాత్రే - పపౌ ప్రియాం స్వామనువర్తమానః। 
శృట్లేణ సంస్పర్శనిమీలితాక్షీం - మృగీమకణ్లూయత కృష్ణసారః॥ 
దదౌ రసాత్‌ పజ్కజరేణుగన్ది - గజాయ గణ్డూషజలం కరేణుః। 
అర్జోపభుక్తేన బిసేన జాయాం - సంభావయామాస రథాజ్లనామా॥' - అనే 
శ్ఞోకాలను స్ఫురింపజేస్తున్నది. 
న. ఇట్టి వలవంత నిక్కడక్కడ వడి. దిరిగి తిరిగి. 286 
తాత్పర్యం: ఇట్లాంటి విరహబాధతో అటూ ఇటూ వేగంగా తిరిగి తిరిగి. 


క. వగముట్టికొనినం జిత్తము। 
వెగడొంద6గ మేను గలయ వెమ్మంగ ధృతి పాం 
తగల నొక తీవయింటికిం, 


దగియుండెడు చంద్రకాంతతల్పము సేరెన్‌. 287 


ప్రతిపదార్థం: వగ= బాధ; ముట్టికొనినన్‌= ఆవహించగా; చిత్తము= మనస్సు; 
వెగడు+ఒందంగన్‌= తడబాటు కలుగగా; మేను= శరీరం; కలయన్‌= అంతా; 
వెమ్మంగన్‌= తాపం పొందగా; ధృతిపాంయ= ధైర్యము యొక్క మూలం; 
అగలన్‌= పగిలిపోగా; ఒక తీవ+ఇంటికిన్‌= ఒక లతాగ్భహానికి; తగియుండెడు= 
సరిపోయిన; చం[ద్రకాంత తల్పము= చలువరాతి తిన్నెను; చేరెన్‌= చేరాడు. 


తాత్పర్యం: విరహతాపం విపరీతం కాగా అతడి మనసు కలత పొందింది; 
శరీరమంతా వేడెక్కింది; మనోధైర్యం మూలంతో సహా తెగింది. నెమ్మదిగా 
ఒక లతామండపంలో అమరిఉన్న చలువరాతి శయ్యమీదకు చేరాడు. 


విశేషం: విరహుల పాలిటి వరాలు చంద్రకాంత శిలావేదికలు. మేనిలోని తాపాన్ని 
పోగొడతాయి. ఒకరకంగా అధికం చేస్తాయి. కీచకుడికి తాపాన్ని అధికం చేసింది 
ఆ (ప్రదేశం. 


296 కీచక వధ 


క. అం దొజగి కీచకుండా। 
యిందీవరనయన నాత్మ నిడి వేడ్మమెయిన్‌ 
డెందము చన విచ్చలవిడి. 
గందర్పుండు వెట్టింజేయంగా నిట్లనియెన్‌. 288 


ప్రతిపదార్దం: అందున్‌= దానిపై; ఒజగి= (వ్రాలి; కీచకుండు; ఆ+ఇందీవర 
నయనన్‌= కలువలవంటి కన్నులు గల సైరంధ్రిని; ఆత్మన్‌+ఇడి= మనస్సులో 
ఉంచుకొని; వేడ్క మెయిన్‌= వేడుకతో; డెందము= మనస్సు; విచ్చలవిడిన్‌= 
స్వేచ్చగా; చనన్‌= పోగా - ఊహలలో ఎగిరిపోతూ ఉంటే; కందర్చుండు= 
మన్మథుడు; వెజ్టిన్‌+చేయంగాన్‌= వెర్రివాడిని చేయగా; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ చంద్రకాంతశిలాతల్పంపై పరుండి కీచకు డా కలువలవంటి 
కన్నులు గల సైరంధ్రిని మనసులో నిలిపికొని, హృదయం ఆసక్తితో పరిపరివిధాల 
ఊహలలో తేలుతూ ఉండగా, మన్మథుడు అతడిని వెర్రివాడిని చేసి ఆడిస్తూ 
ఉంటే, ఇట్లా పలికాడు. 


విశేషం: మనన్సు వరిపరివిధాలుగా పోవటం, మన్మథుడు వెగ్రివాడిని 
చేయటం-అనే అంశాలు కీచకుడి ఉన్మత్తావస్థను సూచిస్తున్నాయి. “తత్సం(్రితాం 
కథాం యుంక్తే సర్వావస్తాగతాసపి హి। పుంసః ప్రద్వేష్టి చాప్యన్యా నున్మాదః సంప్రక్తీర్తితః 
॥ తిష్ట త్యనిమిషదృష్టి ర్లీర్దం నిఃశ్వసతి గచ్చతి ధ్యానమ్‌ । రోదితి విహారకాలే 
నాట్య మిదం స్యా త్తథోన్న్మాదే॥ (నా.శా. 12,185, 186). ఇది నాయికాపరంగా 
చెప్పిన లక్షణం. దీనిని ఇక్కడ పురుషపరంగా అన్వ్నయించుకొనాలి. సర్యావస్థలలో 
నాయికా(శ్రితమైన కథలనే ఎన్నుతూ, మిగిలినవాటిని ద్వేషించటం ఉన్మాద 
స్వభావం. కళ్ళార్పకుండా చూడటం, విట్టూర్భటం, ఏటో ఏదో ఆలోచిస్తూ 
ఉండటం, విహార సమయంలో కూడా రోదించటం మొదలైనవి ఉన్మాద చేష్టలుగా 
భరతమహర్షి చెప్పాడు. ఆ అవస్థలోనే ఒక వస్తువును మరొక వస్తువుగా భావించటం 


కీచక వధ 297 


ఉన్మాద మన్నాడు రసార్లవ సుధాకరకర్త సింగభూపాలుడు. తిక్కన ఈ అవస్థను 
కీచకపాత్రోచితంగా నిర్వహించటం ్రకరణౌచిత్యం. (సంపా.) 


సీ, 'కెంగేలుం గేలితోంగీలించి నెయ్యంపు। 

మాటల6దగు మాజుమాట లార్లు( 

గుచము లురంబున6గుదియించి క్రమమున । 
నిటిసిన కౌంగిట నింపొనర్హు, 

నంగుళంబుల నల్ల నలకల( గబళించి। 
కైమ్మోవి యాని యెక్కింతు.గాయ్వు, 

మనము మనంబున. బెనంచి కేళికింజొచ్చి। 
సతిం దేలు సౌఖ్యరసంపునిట్టం 


తే. దనివు మొదలైనం జిగురొత్తు తమకమునకు 6 
బ్రాంకు వెట్టుచు మగుడంబైంబడుచు నింతి 
వింతభంగుల కెలయించి వెకలింజేసి | 


యభిమత క్రీడనములకు నలవరింతు.” 289 


ప్రతిపదార్థం: కెంపు+కేలున్‌= ఆమె ఎర్రని చేతిని; కేలితోన్‌= (కీచకుడు) 
తన చేతితో; కీలించి= పట్టుకొని; నెయ్యము+మాటలన్‌= ప్రియమైన 
పలుకులతో; తగు మాజుమాటలు+ఆర్హున్‌= తగిన మారుమాటలు పలికిస్తాను, 
చెప్పుతాను; కుచములు= స్తనములు; ఉరంబునన్‌= రొమ్మున; కుదియించి= 
(గ్రుచ్చి; క్రమమునన్‌= (క్రమంగా; ఇటీసిన కౌంగిటన్‌= బిగి కౌగిలిలో; 
ఇంపు+ఒనర్హున్‌= సౌఖ్యం కలిగిస్తాను; అంగుళంబులన్‌= వేళ్ళతో; అల్లన్‌= 
మెల్లగా; అలకలన్‌= ముంగురులను; కబళించి= పట్టుకొని; కెంపు+ మోవి= 
ఎర్రని పెదవిని; ఆని= (త్రాగి; కాయ్యున్‌= కామాన్ని; ఎక్కింతున్‌= వ్యాపింప 
చేస్తాను) మనము= మనస్సు; మనంబునన్‌+ పెనంచి= నా హృదయంతో 
పెనగటేసి; కేళికిన్‌+చొచ్చి= రతికేళికి ఉపక్రమించి; సౌఖ్యరసము+ నిట్టన్‌= 


298 కీచక వధ 


సంతోషరసప్రవాహంలో; సతిన్‌+తేల్తున్‌= ప్రియురాలిని అలరిస్తాను; తనివు= 
తృప్తి; మొదలైనన్‌= మొదలైతే; చిగురు+ఒత్తు= కలిగే; తమకమున కున్‌= 
మోహానికి; ప్రాత+పెట్టుచున్‌= ఆశ్రయం కలిగిస్తూ: మగుడన్‌= మరల; 
సైన్‌+పడుచున్‌= ఆమెపై బడి కవ్విస్తూ; ఇంతిన్‌= సైరంధ్రిని; వింతభంగుల 
కున్‌= అపూర్వమైన పద్దతులకు; ఎలయించి= ఉన్ముఖురాలిగా చేసి; వెకలిన్‌+ 
చేసి= వెర్రిగా నన్ను కోరేదాన్నిగా చేసి; అభిమతక్రీడనములకున్‌= ఇష్టమైన 
రతి వినోదాలకు; అలవరింతున్‌= అలవడేటట్లు చేస్తాను (నేర్పుతాను). 


తాత్పర్యం: ఆమె లేత ఎర్రని చేతిని నా చేతితో పట్టుకొని వలపు మాటలాడి 
తగినట్టు ఆమెచేత కూడా పలికిస్తాను. ఆమె కుచాలను గుండెలకు హత్తుకొని 
బిగికౌగిట చేర్చి సంతోషం కలిగిస్తాను. ముంగురులను కొనవేళ్ళతో మెల్లగా 
సవరించి ఆమె పెదవిని ముద్దాడి కామాన్ని పెంపు చేస్తాను. నా మనస్సు ఆమె 
మనస్సుతో పెనవేసికొనేటట్లు చేసి రతికేళికి ఉపక్రమించి ఆమెను సౌఖ్యరస 
ప్రవాహంలో ఓలలాడిస్తాను. సంతృప్తి మొదలైతే మొహం చిగురెత్తుతుంది. 
దానికి పందిరి పెట్టినట్టు మరల మరల ఆమెపై పడుతూ అపూర్వమైన 
పద్దతులకు ఆమె అలవాటుపడేటట్లు చేసి, నన్ను వదలలేని వెర్రిదానినిగా చేసి 
వశపరచుకొని నాకిష్టమైన రతి(క్రీడలన్నీ ఆమెకు నేర్పుతాను. 


విశేషం: మదనపరవశుడైన కీచకుడు [ద్రౌపది చేజిక్కినట్టుగా భ్రమలో ఈ విధంగా 
భావిస్తున్నాడు. ఉన్మాదం అనే కామావస్థలో కామోన్మాదం అనే సంచారి భావం 
సలక్షణంగా ఈ పద్యంలో ఆవిష్కరించబడింది. ఇది తిక్కన మాటలలో భావరతి. 
(చూడు తరువాతి వచనం). (సంపా 

న. అనుచు వెండియు నిగుడు మనోరథంబులను, భావరతంబుల, శిశిరో 


పచారంబుల. బ్రొద్దు గడపి (కడపి), కడగానక. 290 


ప్రతిపదార్దం: అనుచున్‌= అని అంటూ; వెండియున్‌= మరల; నిగుడు= 
చెలరేగే; మనోరథంబులను= కోరికలతో; భావరతంబులన్‌= ఊహలలో సాగే, 


కీచక వధ 299 


మానసిక రతులతో; శిశిర+ ఉపచారంబులను= శైత్యోపచారాలతో; ప్రొద్దు+ 
కడపి, కడపి= కాలక్షేపం చేసి చేసి; కడ+కానక= ఎంతకూ ప్రొద్దుబోక, 


తాత్పర్యం: అంటూ మళ్ళీ చిగురించే కోర్కెలతో, సంకల్పరతులతో, 
శైత్యోపచారాలతో కాలక్షేపం చేసి దానికి అంతం కనిపించక. (తరువాతి పద్యంతో 
అన్వ్నయం,) 


క. 'మాయరవి యేల క్రుంకండొ | 
కో? యను, 'నిట్టేల తడసెనో?' యను; 'గ్రుంకం 
బోయెడు(జూ యిప్పుడ' యను; 
“'దాయపటథిచె' నను మనోజతాపము పేర్మిన్‌. 291 


ప్రతిపదార్థం: మనోజతాపముపేర్మిన్‌= మదనవేదన యొక్క ఆధిక్యం చేత; 
మాయరవి= కపటి అయిన సూర్యుడు; ఏలక్రుంకడొకో!= ఎందుకు 
అస్తమించడో; అనున్‌; ఇట్టు+ఏల తడసెనో?= ఇట్టా ఎందుకు ఆలస్యం చేశాడో?; 
అనున్‌; ఇమృ్బడు+అ= ఇమ్పుడే; (కుంకన్‌+పోయెడున్‌ +చూ!= 
అస్తమించబోతున్నాడు గదా!; అనున్‌; దాయ+పటిచెన్‌= పగవాడై బాధపెట్టాడు; 
అనున్‌= అంటాడు. 


తాత్పర్యం: మదనతాపం ఎక్కువ కావటంతో కీచకుడు- “ఈ దుర్మార్గుడైన 
సూర్యుడు ఇంకా ఎందుకు అస్తమించడో? అంటాడు. “ఇంత ఆలస్యం ఎందుకు 
చేశాడో?” అంటాడు. “అదుగో! అస్తమించబోతున్నాడు” అంటాడు. 'పగవాడై 
బాధపెట్టుతున్నాడు” అంటాడు. 


విశేషం: విప్రలంభంలోని ఉన్మాదావస్థలో - రాణించే మరొక అంశం- ఉపాలంభనం. 
ఇక్కడ (ప్రొద్దుక్రుంకితే రతి ఫలిస్తుందని ఉన్మత్తుడై ఊహిస్తున్న కీచకుడికి 
ఎంతసేపటికి అస్తమించని ఆదిత్యుడి మీద ఆ([గ్రహం వచ్చింది. 'మాయరవి” అని 
ఉపాలంభించాడు. తదేకదృష్టితో సూర్యగతిని గమనిస్తూ ఉండటం చేత- ఎందుకు 
(క్రుంకడు? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇక ఇప్పుడు [క్రుంకు తాడులే!- 
ఇటువంటి సమయోచిత వాక్య చాపల్యాన్ని ప్రదర్శించాడు. (సంపా 


300 కీచక వధ 


తే. 'దినమకాని యింక భువనంబులం దిట। 
వట్టి రాత్రి లేని యట్టుగాంగం 
జేసెనొక్కొవిధి? విశేషించి నాకకా । 
నేండ దినము సాంగి నిలిచె నొక్కొ! 292 


ప్రతిపదార్దం: విధి= బ్రహ్మ; దినము+అ+కాని= పగలే కాని; ఇంకన్‌= ఇకపై; 
భువనంబు లందున్‌= (ప్రపంచంలో; ఇట+వట్టి= ఇకమీద; రాత్రి 
లేని+అట్టు+కాంగన్‌= రాత్రి లేనట్టుగా; చేసె నొక్కొ!= చేశాడేమో!) విశేషించి= 
అధికంగా; నాకున్‌+అకాన్‌= నా కొరకే; నేయ+అ= ఈ రోజే; దివము= 
పగలు; సాంగి= పొడవై; నిలిచెన్‌+ఒక్కొ!= నిలిచి పోయిందేమో! 


తాత్పర్యం: (బ్రహ్మ పగలేకాని, లోకంలో రాత్రి అసలే లేకుండా చేశాడా? నా 
కొరకు మాత్రమే ఈనాడు, పగలు దీర్షమై సాగిందా? 

నిశేషం: అలం: వ్యాజనింద. నిందచేత నింద స్ఫురించేటట్టు వ్యాజనింద, ప్రియా 
విరహం వలన దీర్శంగా తోస్తున్న పగటిని నెపంగా చేసికొని బ్రహ్మను రాత్రిలేని 
పగలును కల్పించినందుకు ఉపాలంభనం చేశాడు. ఇప్పుడు కీచకుడికి కావలసింది 
రాత్రి. అందువలన ఈ పరోక్ష సూర్యోపాలంభనం ప్రకరణాచిత్యం. (సంపా.) 


తే. అనుచు గ్రుంకింపరానిప్రొ ద్దరసి యరసి. | 

శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి, 

వంత(దలపోసి తలపోసి వనరి వనరి। 

మిగుల వందురి వందురి, పొగిలి పొగిలి. 293 
ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; క్రుంకింపరాని= అస్తమించేటట్టు చేయలేని; 
'ప్రొద్దు= సూర్యుడిని; అరసి+అరసి= చూచి చూచి; శిశిరపర్యంకము నన్‌= 
చల్లని పాన్వుపై; మేను= శరీరం; చేర్చిచేర్చి= చాలాసేపు చేరవేసి; వంతన్‌= 
దిగులుతో; తలపోసి, తలపోసి= మరీ మరీ ఆలోచించి; వనరి వనరి= మరీ 


కీచక వధ 301 


మరి దుఃఖపడి; మిగులన్‌= ఎక్కువగా; వందురి వందురి= మరీ మరీ బాధపడి; 
పొగిలి పొగిలి= బాగా తపించి. 


తాత్పర్యం: అని అంటూ, అస్తమింపచేయలేని (ప్రొద్దును పదే పదే చూస్తూ, 
విరహతాపాన్ని చల్చార్చే పాన్వుపై శరీరాన్ని తేప తేపకూ చేరుస్తూ, వలపు 
దిగులుతో మరీ మరీ ఆలోచిస్తూ దుఃఖపడుతూ, బాధపడుతూ, మిక్కిలి 
తపించాడు. 


విశేషం: 1.అలం: వృత్త్యనుప్రాసం. ఇక్కడ అరసి అరసి, చేర్చి చేర్చి, వనరి వనరి, 
వందురి వందురి, పొగిలి పొగిలి అని ఆ(మ్రేడితంగా చెప్పడంలో కీచకుడి ఆవేదన 
లోని తీవ్రత వ్యక్తమవుతున్నది. 2. ఇందులో “వ్యాధి అనే మదనావస్థ్ర వర్షితం. 
“కోరుకొన్న కలయిక సాధ్యం కాకపోవటంచేత కలిగే తాపం వ్యాధి" అవుతుంది. 
సంతాపం, నిశ్వాసం, చల్లని వస్తువులను ఆశ్రయించటం, సేవించటం, జీవితాన్ని 
లెక్కచేయకపోవటం, మరణించాలన్న తలంపు, ధైర్యం కోలుపోవటం, ఒక్కసారి 
(విరుచుకొని) పడిపోవటం, అవయవాలు వదులుగా ఉండటం మున్నగునవి 
ఇందలి చేష్టలు అని సింగభూపాలుడు (రసార్లవసుధాకరం 1. 194-195- డాక్టర్‌ 
పి.యస్‌.ఆర్‌.అప్పారావుగారి 'సాత్యికాభినయం'” నుండి పు. 449). (సంపా) 


సీ. తనికెడు నారటంబున నంతకంతకు। 
వెమ్ముచు నునికికి విడుమరయును, 
గోలు మసంగిడు కోర్కుల వెనువెంట. 
బాజుచు నునికికి నూఅటయును, 


వావిరి6.బొదివెడు వగల సందడింబడి। 
యురియుచు నునికికి నుడుకువయును, 
నందంద కదిరెడు కొందలపాటుచే। 
దలంకుచు నునికికి నిలుకదయును 


302 కీచక వధ 


ఆ. లేమిందాల్మిగొనంగలేక యలందురి। 
తనువు నింద్రియములు మనము 
ధృతియు6దనవశంబుగాక తల్లడపడి సింహ 


బలుండు విషమబాణుబారి€ బాటి. 2094 


ప్రతిపదార్దం: తనిక3డు+ఆరటంబునన్‌= విస్తరించే ఆరాటంతో; అంతకున్‌+ 
అంతకున్‌= మాటిమాటికి; వెమ్ముచున్‌= తాపం పొందుతూ; ఉనికికిన్‌= 
ఉండటానికి; విడు మరయును= విడుపున్నూ; కోలుమసంగెడు= మిక్కిలి 
అతిశయించే; కోర్కుల వెనువెంటన్‌= కోర్కెల వెంబడి; పాణుచున్‌+ఉనికికిన్‌= 
పరుగెత్తుతుండటానికి; ఊజణట యును= ఊరడింపున్నూ; వావిరిన్‌= వరసగా; 
పొదివెడు= క్రమ్ముకొనే; వగలసందడిన్‌= చింతల అలజడిలో; పడి= చిక్కుకొని; 
ఉరియుచున్‌= తపిస్తూ; ఉనికికిన్‌= ఉండటానికి; ఉడుకువయును= 
విరామమున్నూ; అందు+అందు+అ= అప్పటికప్పుడే; కదిరెడు= కలిగే; 
కొందలపాటుచేన్‌= సంక్షోభంతో; తలంకుచున్‌= భయపడుతూ; ఉనికికిన్‌= 
ఉండటానికి; నిలుకడయును= స్తిమితమున్నూ; లేమిన్‌= లేకపోవటం వలన 
(ఇది నాలుగు సీసపు పాదాలలోని చివరి క్రియలకూ అన్వయిస్తుంది); 
తాల్మికొనంగలేక= ఓర్పు వహించలేక; అలందురి= (శ్రమపడి; తనువు= శరీరం; 
ఇంద్రియములు= ఐదు ఇంద్రియాలు; మనము= మనస్సు; ధృతియున్‌= 
ధైర్యం; తవవశంబు+కాక= తనవల్లగాక; తల్లడము+పడి= కలతచెంది; 
సింహబలుండు= కీచకుడు; విషమబాణుబారిన్‌= మన్మథుడి బారినపడి; 
పాటెన్‌= పోయాడు. 


తాత్పర్యం: అంతకంతకు పెరిగే ఆరాటంతో తాపం పెచ్చుపెరుగుతూ ఉంటే 
దానికి విడుదల లేకపోవటం వలన, చెలరేగే కోర్కెల వెంట పరుగెత్తుతూ 
ఉంటే విరామం లేకపోవటం వలన, విరివిగా (క్రమ్ముకొనే వలపు కోరికల 
సందడిలో పడి తపిస్తూ ఉంటే దానికి విశ్రాంతి లేకపోవటం వలన, 
అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చే కలతపాటుతో భయపడుతూ ఉంటే, దానికి 
నిలుపుదల లేకపోవటం వలన సహనం చూపలేక, వ్యథపాొంది, శరీరం, 


కీచక వధ 303 


ఇం(ద్రియాలూ, మనస్సూ, ధైర్యమూ తన వశం నుండి తప్పుకోగా సింహబలుడు 
తల్లడిల్లి మన్మథుడి బారినపడి పరుగులు తీశాడు. 
విశేషం: 1. అలం: యథానంఖ్యం. సీసపద్యపాదాలలోని వాక్యార్భ్ధాలకూ 
ఎత్తుగీతిలోని శబ్టాలకూ (క్రమంగా అన్వయం కుదురుతుంది కాబట్టి 
యథాసంఖ్యాలంకారం. తాపానికి విడుదల లేకపోవటంతో శరీరం వశం తప్పింది. 
పరుగెత్తే కోర్కెలకు విరామం లేకపోవటంతో ఇంద్రియాలు వశం తప్పాయి. వలపు 
కోరికల సందడికి విశ్రాంతి లేకపోవటంతో మనస్సు వశం తప్పింది. కలతవలని 
భయం ఆగకపోవటంతో ధైర్యం వశం తప్పింది. ఈ నాలుగూ వశం తప్పటంతో 
సహనం కోల్పోయాడు. దానితో అయిదు బాణాల అనంగుడికి వశమైపోయాడు. 
అతడి వెంట పరుగెత్తసాగాడు. 2. వ్యాధి అనే మన్మథావస్థలో మన్మథతాపం 
వలన పడే బాధను వర్షించటం పరాకాష్ట ప్రియురాలి తోడి సమాగమం బాగా 
ఆలస్యం అవుతూ ఉండటంచేత కలిగే మన్మథ జ్వరం తాపమని విద్యానాథుడు 
ప్రతాపరుద్రీయంలో పేర్కొన్నాడు. ఆ తాపాన్ని ని[గ్రహించుకోలేని స్థితి వలన 
శరీరాదులకు కలిగిన “వ్యాధి అవస్థను తిక్కన శాస్త్రోక్తంగా, 'ప్రకరణోచితంగా 
వర్షించటం ప్రశంసనీయం. (సంపా.) 
క. ఇమ్మెయిని నధిక పరితా। 

పమ్మునంబడు సూతు హృాదయపద్మం బలరం 

దమ్మికొలంకులు మొగుడ, వ। 

నమ్ములు సోలంగ దివసనాథుండు గ్రుంకెన్‌. 295 
ప్రతిపదార్థం: ఈ మెయినిన్‌= ఈ విధంగా; అధిక పరితాపమ్మునన్‌+పడు= 
మిక్కిలి బాధపడే; సూతుహృదయపద్మంబు= సూతుడయిన కీచకుడి మనస్సు 
అనే పద్మం; అలరన్‌= విప్పారగా, సంతోషంగా; తమ్మి కొలంకులు= పద్మ 
సరోవరాలు; మొగుడన్‌= ముకుళించగా; వనమ్ములు= తోటలు; సోలంగన్‌= 
సొమ్మసిల్లగా; దివసనాథుండు= సూర్యుడు; క్రుంకెన్‌= అస్తమించాడు. 


304 కీచక వధ 


తాత్పర్యం: ఈ విధంగా మిక్కిలి మదనబాధ పొందే కీచకుడి మనస్సు 
సంతోషించగా, కమల సరోవరాలు ముకుళించగా, వనాలు సోలిపోగా సూర్యుడు 


అస్తమించాడు. 


విశేషం: సూర్యాస్తమయానికి పద్మాలు ముకుళించాయి. వనాలు వన్నె తప్పాయి. 
కాని, కీచకుడి హృదయపద్మం మాత్రం వికసించింది. అంటే ఒక కార్యానికి 
బాధకమైనది మరొక కార్యానికి సాధకమైనదన్నమాట. ఇది వ్యాఘాతం. హృదయ 
పద్మం- రూపకం. సూర్యాస్తమయం కావటం కీచకుడి 'ప్రణయసిద్దికి 'ప్రారంభంగా 
అనిపించినా చివర కది వ్యాఘాతానికి దారి తీయబోతున్నదని అలంకార ధ్వని. 
(సంపా.) 


వ. తదనంతరంబ. 296 
తాత్పర్యం: ఆ తరువాత. 


సూర్యాస్తమయ వర్ణనము 
(ఇది మూలమునందు లేదు) 


క. ఇనుండుదనకడకు నేతెం। 
చిన రాగము6బొందు టిది యుచిత మనంగాంగెం 
పున మెఅసి పశ్చిమాశాం । 
గన జనసంభావనముల గౌరవ మందిెన్‌. 297 


ప్రతిపదార్థం: ఇనుండు= సూర్యుడు ప్రియుడు); తన కడకున్‌= తనవద్దకు; 
ఏతెంచినన్‌= వచ్చినచో; రాగమున్‌= ప్రేమను (ఎజ్జదనాన్ని); పొందుట+ఇది= 
పొందటమనేది; ఉచితము+అన6గాన్‌= న్యాయమన్నట్టు; పశ్చిమ+ఆశా+ 
అంగన= పళ్ళిమ దిక్కు అనే స్త్రీ: కెంపునన్‌ మెజసి= ఎర్రదనంతో ప్రకాశించి; 
జనసంభావనముల= ప్రజల మన్ననల యొక్క; గౌరవము+అందెన్‌= గౌరవం 
పొందింది. 


కీచక వధ 305 


తాత్పర్యం: సూర్యుడు తనవద్దకు రాగా రాగం పొందటం (ఎర్రబడటం) 
అనేది న్యాయమే అన్నట్లు ఎ[ర్రదనంతో వెలుగొందే పడమర దిక్కనే కాంత 
జనుల ప్రశంసలతో గౌరవం పొందింది. 


విశేషం: 1. అలం: శ్లేష ఉత్రేక్ష, సమాసోక్తి రూపకం. 2. ఇనుండు= (నానార్థాలు) 
సూర్యుడు, నాథుడు, రాజు; అంగన= వనిత, భార్య, రాగము+పొందుట= ఎ(ర్రదనం 
వహించు, అనురాగం పొందుట; కెంపునన్‌= ఎ[ర్రదనంతో, పద్మరాగమణితో; 
సంభావనములు= గౌరవాలు; నమస్సులు, ప్రశంసలు; గౌరవము= పెద్దరికం, 
మర్యాద, మన్నన. ఈ నానార్థస్తూర్తితో ఈ పద్యాన్ని అన్నయించవచ్చును. కాబట్టి 
శ్లేష నాథుడైన సూర్యుడు కవయటానికి సమీపిస్తే పశ్చిమ దిక్కు అనే భార్య 
సహజంగా అనురాగాన్ని పొంది జొచిత్యంతో శోభిల్లింది. అని లోకంలో ప్రజలంతా 
ఆమెను సంధ్యావందనాదులతో ప్రశంసిస్తూ ఉంటే - ఆమె గౌరవం పొందింది - 
అని అర్హవేర్పాడి ఒక అనుకూలవతి యొక్క భర్తృ వాల్లభ్య గౌరవాన్ని 
భావించగలుగుతాం. ఈ అన్వయాన్నే - ఒక నాథుడికీ, భార్యకూ మధ్యా, ఒక 
రాజుకూ అభిసారికకూ మధ్య కూడా చేయవచ్చును. అందువలన శ్రేషాలంకారం. 
ఇందులో ప్రస్తుతాంశం వలన మరొక అప్రస్తుతాంశం స్పురిస్తున్నది కాబట్టి 
సమాసోక్తి, సూర్యుడు తన దరికి రాగానే పశ్చిమ దిశాంగన అనురాగం చెందిందేమో 
అన్నట్లు కెంజాయను వహించిందనటంలో ఉత్రేక్ష. పశ్చిమాంగన అన్నప్పుడు 
రూపకం. 3. కవి ప్రకృతిని అలంకారికంగా వర్షించటం ఒక యెత్తు; కావ్యంలోని 
ఒకపాత్రయొక్క చిత్తవృత్తి కనుగుణంగా సంభావనం చేయటం మరొక యొత్తు, 
తిక్కన చేసిన ఈ వర్షనలో ఈ రెండెత్తులూ ఉండటం విశేషం. తత్కాల కీచక 
భావరతానికి అనుగుణమైన భావచిత్రం ఈ పద్యంలో అమరటం అలంకారళిల్పం. 
(సంపా 

ఉ. చుక్కలు తోడుతోడందలచూపందొడంగి, మనోభవుండు వి 

లైక్కిడి చక్రవాకముల యిక్కలు రోయంగంజొచ్చె, నేల కం 
పెక్కుచు వచ్చె; దీవియల యేడ్తెజ సోయగ మందె; సందడుల్‌ 


దక్కెంబురంబు వీథుల, మదం బొలసెన్‌ విట చిత్తవృత్తులన్‌. 298 


306 కీచక వధ 


ప్రతిపదార్దం: చుక్కలు= నక్షత్రాలు; తోడుతోడన్‌= వెంటనే; తలచూపన్‌+ 
తొడంగెన్‌= కనిపించటం మొదలుపెట్టాయి; మనోభవుండు= మన్మథుడు; 
విల్లు+ఎక్కు+ఇడి= వింటిని ఎక్కుపెట్టి; చక్రవాకముల= చ(క్రవాక పక్షుల; 
ఇక్కలు= నివాసాలను; రోయంగన్‌+చొచ్చెన్‌= వెదకసాగాడు; నేల= భూమి; 
కెంపు+ఎక్కుచున్‌ వచ్చెన్‌= ఎ(ర్రబారసాగింది; దీవియల+ఏడ్తెజు= దీపాల 
విజ్బృంభణం; సోయగము+అందెన్‌= అందగించింది; సందడుల్‌= గొడవలు 
(శబ్దాలు); తక్కెన్‌= తగ్గాయి, పురంబు వీథులన్‌= నగర వీథులలో; 
విటచిత్తవృత్తులన్‌= విలాసకాండ్ర మనస్సులలో; మదంబు+ఒలసెన్‌= మద్యం 
సేవించటంవల్ల ఆనందం కలిగింది. 

తాత్పర్యం: చుక్కలు ఒక్కొక్కటే మెరుస్తూ మొగాలు బైటపెడుతున్నాయి. 
మన్మథుడు విల్లు ఎక్కుపెట్టి చ(క్రవాకాలుండే చోట్లను వెదక నారంభించాడు. 
నేలంతా ఎరుపెక్కుతూ వచ్చింది. దీపాలకాంతి సోయగాన్ని సంతరించుకొన్నది. 
పురవీథులలో జనుల సందడి తగ్గింది. విటుల మనః।[ప్రవృత్తులలో మదభావం 
విరిసింది. 


విశేషం: 1. అలం: స్వభావోక్తి సూర్యు డస్తమించి చంద్రు డుదయించే లోపల 
ఉండే సంధ్యా సమయాన్ని సహజసుందరంగా, ధ్వని బంధురంగా తిక్కన 
వర్షించాడు. చుక్కలు తోచటం, చక్రవాకాల జంటలు కళ్ళుకనపడక, దగ్గరున్నా 
విరహవేదన పడటం (అందుకే మన్మథుడు వాటిని బాణాలతో కొట్టుండాలి), 
సంధ్యారుణ కాంతితో భూమి ఎర్రబడటం (అంటే ఇంకా చీకటితో నల్లబడలేదని 
భావం), దీపాల సోయగం, పురవీథులు నిశ్శబ్దం కావటం, (క్రమంగా విటులు 
మదించి విజ్బృంభించటం - అనేవి ఆ సంధ్యాసమయంలో జరుగుతున్న 
పరిణామాన్ని క్రమంగా సూచిస్తూ తిక్కన ప్రకృతిపరిశీలన ప్రజ్ఞను ప్రకటిస్తున్నాయి. 
2. ఇందులో విటుల మదభావం పేర్కొనబడింది. ఇది సంచారి భావం. మద్యం 
సేవించటం వలన కలిగేది మదమని భరతుడు; మద్యం వలన కలిగిన ఆనంద 
సమ్మోహాల మి(శ్రమం మదమని సింగభూపాలుడు; మద్య సేవనం వలననేకాక 
ఐశ్వర్యం, విద్య, ఆభిజాత్యం, ఉత్తమ స్త్రీ పరిష్పంగ సంభోగాలు మొదలైన వాటివలన 


కీచక వధ 307 


కూడా ఏర్పడే భావం మదమని శారదాతనయుడు. ఇవి ఉత్తమ మధ్యమాధమ 
భేదాలతో మూడు రకాలు. తరుణ మదం (యౌవనం వలన ఏర్పడే మదం) 
ఉత్తమం; మద్యమదం (మద్యం వలన ఏర్పడే మదం) మధ్యమం; అవకృష్ణమదం 
(అల్పులమదం) అధమం అని భరత శాస్త్రం. కొన్ని మహాభారత ప్రతులలో 
'మదంబు' అనే పాఠానికి బదులు 'ముదంబు” అనే పాఠం కనబడుతున్నది. 
“మదిమనే పాఠమే సందర్భోచితం. విటులకు మదం సహజం కాని, ముదం 
కాదు. 3. ప్రకృతి వర్షనాన్ని మానవ ప్రకృతి వ్యంజకంగా చేయటం తిక్కన 
నేర్పరితనం. కీచకుడు కూడా విటశేఖరుడు. అతడు వలపుమద్యం వలన 
మదభావాన్ని పొంది ఉన్నాడు. అతడు మనసులో కోరుకొనే సంధ్యాకాలం ఆతడి 
యెదుట ధ్వనిమయంగా తారసిల్లింది. మెరుస్తున్న (క్రీగంటి చూపులు, కొనగోళ్ళు 
నక్షత్రాలుగా చెప్పటం కవిసమయం. అవి తలలెత్తి తోస్తున్నాయి. అట్టాగే చక్రవాకాల 
జంటలను వక్షోజాల జంటగానూ (వాటి మధ్య మన్మథ బాణం తాకేటట్టుగానూ) 
చెప్పుతారు. నేల (క్షేత్రం - భార్య - యోని) రాగరంజితం కావటం, దీపాల కాంతి 
వంటి నగల కాంతులు రంజిల్లటం, పురవీథులు - పురమంటే శరీరం, వీథులు 
అంటే కళామార్గాలు అలజడి లేకుండా అనుకూలంగా ఉండటం. ఇవన్నీ గమనిస్తే 
ఏ ఉత్తమ విటుడిలోనైనా తరుణమదం తురంగలిస్తుంది. కీచకుడి మనసులో 
శారదాతనయుడు చెప్పినట్టు ఉత్తమ ప్రీ పరిష్వంగ సంభోగ భావజన్యమైన మదం 
ధ్వనిమయం. (సంపాఎ 


వ. పదంపడి జారచోరజనంబుల మనంబు లలరం జంద్రాస్తముయం 
బగుటయు. 299 
ప్రతిపదార్థం: పదంపడి= తరువాత (క్రమంగా; జారచోరజనంబుల= 
వ్యభిచారుల, దొంగల; మనంబుల= మనస్సులు; అలరన్‌= సంతోషించగా; 
చం[ద్ర+అస్త్రమయంబు+ అగుటయున్‌= చంద్రుడు క్రుంకగా. 


తాత్సర్యం: వెంటనే జారచోరుల మనస్సులకు ఆహ్లాదం కలిగేటట్టు చంద్రుడు 
క్రుంకగా. (తరువాతి పద్యంతో అన్వయం.) 


308 కీచక వధ 


క. పెనుమిట్టిది పల్లం బిది। 

యనకుండంగ నోలమును బయలు నొక్కటిగాం 

గనువిచ్చుటయును మోడ్డుట | 

యును సరిగా.దమము పర్వ నుర్విం దోడ్లోన్‌. 300 
ప్రతిపదార్థం: ఇది, పెనుమిణ్టు= ఇది పెద్ద మిట్ట; ఇది పల్లంబు= ఇది గుంట; 
అనకుండం(గన్‌= అనటానికి వీలులేని విధంగా; ఓలమును= మరుగు ప్రదేశమూ; 
బయలున్‌= బయలూ; ఒక్కటిగాన్‌= ఒకేరకంగా; కనువిచ్చుటయును= 
వికసించటం; మోడ్భుటయును= ముడుచుకొనటం; సరి+కాన్‌= సమానం 
కాగా; ఉర్విన్‌= భూమిపై; తోడ్తోన్‌= వెంటవెంటనే; తమము= చీకటి; పర్వెన్‌= 
వ్యాపెంచింది. 
తాత్పర్యం: ఇది ఎత్తు, ఇది పల్లం అని చెప్పలేనట్టుగా, లోపలా బయటా 
ఒకటే విధంగా, కళ్ళు తెరిచినా మూసినా ఒకటే విధంగా ఉండేటట్టు చీకటి 
(క్రమంగా నేలను (క్రమ్మేసింది. 


భీమకీచకులు నర్తనశాలలో. గలసికొనుట (సం. 4-21-38) 


వ. అప్పుడా కృశోదరి వృకోదరుకడకుం జని సమయం బయ్యెననవుడు. 
301 


ప్రతిపదార్థం: ఆ కృశ+ఉదరి= చిక్కిన నడుము కలది (ఆ ద్రౌపది); వృక+ 
ఉదరుకడకున్‌+చని= తోడేలు ఉదరంవంటి ఉదరం కలవాడు (తోడేలు ఆకలి 
కంటె ఆకలి గలవాడు) ఐన భీముడివద్దకు వెళ్ళి సమయంబు+అయ్యెన్‌+ 
అనవుడున్‌= సమయం అయిందని చెప్పగా. 
తాత్పర్యం: అప్పుడు ద్రౌపది భీముడి వద్దకు వెళ్ళి సమయం అయిందని 
చెప్పగా. 
తే. అతండు పెండ్లికింబిలిచినయట్లు వికచ। 

హృదయు,డై తలచీర యాయితము సేసి 


కీచక వధ 309 


ద్రుపదనందన. జూచి 'నాతోన వెనుక । 
నల్ల నంతంత నరుగుదె' మ్మని కడంగి. 302 


ప్రతిపదార్దం: అతండు= భీముడు; పెండ్డికిన్‌+పిలిచిన+అట్టు= పెండ్డికి 
పిలిచినట్టు; వికచహృదయుండు+ఐ= వికసించిన మనస్సు కలవాడై; తలచీర= 
తలపాగా; ఆయితము+చేసి= సవరించుకొని; ద్రుపదనందనన్‌+చూచి= 
ద్రౌపదిని చూచి; నా తోన్‌+అ వెనుకన్‌= నా వెంట; అల్లన్‌+అంతన్‌+అంతన్‌= 
మెల్లగా దూరదూరంగా; అరుగు+తెమ్ము+అని= రమ్మని; కడంగి= పూని 
ముందుకు నడచి. 

తాత్పర్యం: భీముడు పెళ్ళికి పిలిచినట్టు సంతోషించి, తలపాగా చుట్టుకొని 
(ద్రాపదిని తన వెనుక అనుసరిస్తూ కొంచెం దూరం దూరంగా మెల్లగా రమ్మని 
కోరి. (తరువాతి పద్యంతో అన్వయం.) 


నిశేషం: అలం: లోకోక్ష్యలంకారం. పెళ్ళికి పిలిచినట్టు- అనేది జాతీయం. 
ఆనందంగా వెళ్ళటానికి సంకేతం. కీచకుడిని సంహరించటానికి భీము డెంత 
గూఢథంగా ఉత్సాహవడుతున్నాడో ఒక్కసారి తన హృదయ వికానం 
ప్రదర్శించటంలో ప్రకటితమౌతున్నది. 'తలచీరి అనేది ఆనాటి పురుషుల 
వ(స్తధారణను తెలియజేస్తున్నది. తలపాగాను చుట్టుకొనటం అలవాటు. “చీర 
అంటే కేవలం కోక అనే అర్ధంలో కాక వస్త్రం అనే అర్ధంలో తీసికొనాలి. 


చ. గమనమువీ'క వేటొక వికారము పుట్టక సంగరోత్సవో 
ద్యమరభసాతిరేకము బయల్పడు టించుకలేక రోషసం 
బ్రమ మొకయింతయైన. బరభావనిరూప్యముగాక ద్రౌపదీ 
రమణుండు వోయె విక్రమధురంధరతం దగ నాట్యశాలకున్‌. 303 


ప్రతిపదార్దం: గమనము వీ6కన్‌= పోవటంలోని ఉత్సాహంలో; వేజొక 
వికారము= క్రొత్త మార్పు; పుట్టక= జనించక; సంగర+ఉత్సవ+ ఉద్యమరభస+ 


310 కీచక వధ 


అతిరేకము= యుద్దానికి పోయే పండుగ జరుపుకొనే ప్రయత్నం లోని 
వేగాధిక్యం; బయల్పడుట= బయటపడుట; ఇంచుకలేక= కొద్దిగా కూడా 
లేకుండా; రోషసం[భ్రమము= కోపంతో కూడిన తొట్రుపాటు; ఒక ఇంత+ 
ఐనన్‌= కొంచెం కూడా; పరభావ నిరూప్యము+కాక= ఇతరుల మనస్సులచే 
తెలియదగినది గాక; ద్రౌపదీరమణు.డు= భీముడు; విక్రమధురంధరతన్‌= 
పరా[క్రమ నిర్వహణతో; నాట్యశాలకున్‌= వర్తనశాలకు; తగన్‌+పోయెన్‌= 
సముచితంగా వెళ్ళాడు. 

తాత్పర్యం: (ద్రౌపదీ రమణుడైన భీముడు తన నడకలో భేద మేమీ లేనట్టుగా, 
యుద్ధానికి పోయే ఉత్సాహం కొద్దిగా కూడా బయటపడకుండా, తన కోపావేశం 
బయటవారు తెలిసికొనలేకుండా గంభీర పరాక్రమమూర్తి వహించి నర్తనశాలకు 
వెళ్ళాడు. 

విశేషం: ద్రాపదీరమణుడనే విశేషణం భీముడి అంతరంగాన్ని ధ్వనిస్తున్నది. సరి 
అయిన కాలంలో శక్తిమంతంగా (ప్రత్యర్థిని ఎదుర్కొనటానికి తగిన మానసిక 
సమాహిత సంకల్పాన్ని వికార విరహితమైన భీముడి గంభీర పరా[క్రమమూర్తి 
వ్యక్తం చేస్తున్నది. అతడి మూర్తి తుఫానుకు ముందు కానవచ్చే ప్రకృతి 
(ప్రశాంతతవలె కానవస్తున్నది.(సంపా 


వ. చని వివేకరహితు హృదయంబునుం బోలె. దమోదూషితంబును, 
విదగ్ధ వనితా ప్రేమంబునుం బోలె దుర్నిరూపంబును, ఘోరాటవీ 
భాగంబునుం బోలె నిర్మనుష్యంబును, గాపురుష లక్ష్మీ విలాసంబునుం బోలె 
ననుపయోగ్యంబును, ననభ్యస్త శా స్త్రంబునుం బోలె దుర్గమంబును, 
స్వప్నలబ్బపదార్దంబునుం బోలె నదృష్టి గోచరంబును, విషమ కావ్యంబునుం 
బోలె నస్పష్టాలంకారంబును, బాలిశు రాజ్యంబునుం బోలె జారచోర 
హృద్యంబునునైన యా నర్తనాగారంబు ముఖభాగ స్టలంబుసేరి. 304 
ప్రతిపదార్థం: చని= వెళ్ళి; వివేకరహితు హృదయంబునున్‌+పోలెన్‌= 
తెలివితక్కువ వాడి మనస్సువలె; తమస్‌()+దూషితంబును= చీకటిచేత 


కీచక వధ 311 


నిందించబడినదీ, (తమోగుణంచేత, అజ్ఞానం చేత చెడినదీ); విద వనితా 
(శ్రేమంబునున్‌+పోలెన్‌= ప్రాఢనాయిక గ్రేమవలె; దుర్‌ నిరూపంబును= 
తెలియరానిదీ; ఘోర+అటవీ భాగంబునున్‌+పోలెన్‌= భయం కరమైన 
అరణ్యంవలె; నిర్‌+శమనుష్యంబును= మనుష్యులు లేనిదీ; కాపురుష లక్ష్మీ 
విలాసంబునున్‌+పోలెన్‌= నీచపురుషుడి సంపద యొక్క అతిశయంవలె; న+ 
ఉపయోగ్యం బునున్‌= ఉపయోగించటానికి వీలులేనిదీ; న+అభ్యస్తశాస్తంబు 
నున్‌+ పోలెన్‌= చదువబడని శాస్త్రంవలె; దుర్లమంబును= చొరబడరానిదీ; 
స్వవ్నలబ్ధ్బ పదార్దంబునున్‌+ పోలెన్‌= కలలో లభించిన వస్తువువలె; 
అదృష్టిగోచరంబును= కంటికి కనిపించనిదీ; విషమ కావ్యంబునున్‌+పోలెన్‌= 
కష్టమైన [గ్రంథంవలె; అస్పష్ట+ అలంకారంబును= స్పష్టంగా తెలియని 
అలంకారాలు గలదీ; బాలిశురాజ్యంబును+ పోలెన్‌= మూర్చుడి రాజ్యంవలె; 
జారచోరహృద్యంబును= విటులకు, దొంగలకు ఇష్టమైనదీ; ఐన ఇనటువంటె; 
ఆ నర్తన+ అగారంబు= ఆ నాట్యశాలయొక్క; ముఖభాగస్థలంబు+చేరి= 
ముందరి ప్రదేశం చేరి. 


తాత్పర్యం: తెలివితక్కువవాడి హృదయంవలె చీకటితో కలిషితమైనదీ, ప్రాఢ 
నాయిక 'ప్రేమవలె నిరూపించలేనిదీ, భయంకరారణ్యంవలె మనుష్యులు లేనట్టిదీ, 
నీచపురుషుడి సంపద వలె ఉపయోగరహితమైనదీ, చదువబడని శాస్త్రం వలె 
చొారరానిదీ, కలలోని వస్తువు వలె కంటికి కనిపించనిదీ, కష్టమైన కావ్యంవలె 
అలంకారాలు స్పష్టం కానిదీ, దుష్టుడి రాజ్యం వలె జారులకూ, చోరులకూ 
సంతోషం కలిగించేదీ అయిన నర్తనశాల ముందరిభాగాన్ని చేరాడు. 


విశేషం: 1. అలం: ఉపమ, శేష. కన్ను పొడుచుకొన్నా కనబడని చీకటిలో 
నర్తనశాలను స్పష్టంగా చూచినట్లు వర్షించటం సముచితం కాదు. కాని, ఆ ప్రదేశం 
ఒక మహాయుద్దానికి రంగం కాబోతున్నది. అంతా చీకట్టో, ఆ భవనగర్భంలో 
జరుగబోతున్నది. అట్టి భవనాన్ని గురించి భౌతికంగా కాక భావనామయంగా 
వర్షించి చెప్పటం ప్రకరణౌచిత్యం. భావనామయ చిత్రాన్ని ఆర్టీ ఉపమానాలతో 


312 కీచక వధ 


రూపుకట్టించటం, శ్లేషతో కూడిన సమానధార్మాలతో ఉపమేయోపమానాలను 
సమర్థించటం ఇందులో శిల్పం. ఉపమేయ, ఉపమాన ధర్మాలు వరుసగా ఇట్లా 
ఉంటాయి. తమము (చీకటి, తమోగుణం), దుర్నిరూపం (రూపం తెలిసికోలేనిది, 
ఇదమిత్చంగా తెలిసికొన లేనిది), నిర్మనుష్యం (మనుష్యులు సంచరించనిది, 
మనుష్యులు నివసించనిది), అనుపయోగ్యం (ఉపయోగించనిది; ఉపయోగానికి 
పనికిరానిది, దుర్గమంబు (వెళ్ళటానికి కష్టమైనది, దాటటానికి సాధ్యం కానిది, 
అదృష్టిగోచరంబు (కంటికి కనబడనిది, దృష్టిగోచరం కానిది. అస్పష్టాలంకారంబు. 
అర్థంకాని శబ్బార్దాలంకారాలు కలది, స్పష్టంగా కనబడని భవనాలంకారాలు కలది, 
జారచోరహృద్యంబు (జారులకు చోరులకు ఆకర్షణీయమైనది. జారులచేత 
చోరులచేత అందమైనది). 2. ఇటువంటి లి కాదంబరి, దశకుమార చరితంవంటి 
సంస్కృత కావ్యాలలో బాగా కనబడుతుంది. తిక్కన మిత్రుడు మూలఘటిక 
కేతన దండి దశకుమార చరిత్రను తెలుగుచేసి మిదత్రుడికి అంకితమిచ్చాడు. 
తిక్కనకు కూడా దండి రచన మీద కొంత అభిమానం ఉండటంలో ఆశ్చర్యం 
లేదు. మొత్తానికి ఇది తిక్కన సహజ[ైలి కాదు. ప్రాచీన కవుల శైలులను కూడా 
యథావకాశంగా ప్రయోగించటం మహాకవిత్వ లక్షణాలలో ఒకటి. దానిని తిక్కన 
అక్కడక్కడ అద్భుతంగా, అయినా జొచిత్యవంతంగా, నిర్వహిస్తాడు. అట్టి 
విశేషరచనకు ఇది ఒక ఉదాహరణం. (సంపా 


క. కెలకులుం బిటింది దెసయుం,। 

గలయం బరికించి తన యఖందిత బాహా 

బలగర్వమ యచ్చట ముం । 

గలిగా మదమత్తభద్రగజసదృశగతిన్‌. 305 
ప్రతిపదార్థం: కెలయలున్‌= పక్కప్రదేశాలూ; పిజింది దెసయున్‌= వెనకదిక్కూ; 


కలయన్‌+పరికించి= చక్కగా చుట్టూ చూచి; తన= తనయొక్క (భీముడి 
యొక్క); అఖండిత బాహాబలగర్వము+అ= తక్కువకాని భుజబల సమృద్ధియే; 


కీచక వధ 313 


అచ్చటన్‌= నర్తన శాలలో; ముంగలి+కాన్‌= ముందుకాగా; మదమత్తభద్రగజ 
సదృశగతిన్‌= మదించిన పట్టపు ఏనుగువలె నడుస్తూ, 


తాత్పర్యం: భీముడు నర్తనశాల నాలుగు ప్రక్కల కలయ చూచి మొక్కవోని 
తన భుజబలమే సహాయంగా కలవాడై మదించిన పట్టపుటేనుగువలె నడుస్తూ 
వెళ్ళాడు. 


విశేషం: అలం: ఉపమ. భీముడి నడకను భద్రగజగమనంతో పోల్చ్బడంతో జయం 
తథ్యమని సూచించటమైనది. నర్తనశాల ప్రవేశ ఘట్టాన్ని మూలాతిశయంగా తిక్కన 
చిత్రించాడు. మదంచేత మత్తిల్లిన భద్రగజంవలె నిస్సంకోచంగా లోపలికి 
'ప్రవేశించాడట భీముడు! మదించినా భద్రతయందు (శ్రద్ధ వహించిన వివేకం 
ప్రకటించా డతడు. అందువలననే నలుదిక్కులా కలయజూచి ఎవ్వరూ తనను 
చూడటం లేదని నిశ్చయించుకొన్నాడు. లోనికి ప్రవేశిస్తే తన బలమే తనకు రక్ష, 
ఏకైకవీరుడై విజ్బంభించాలి. ఆ సంగతిని తనలో తెలివికి తెచ్చుకొన్నాడు. వివేచనతో 
కూడుకొన్న విశిష్ట ప్రయత్నం విజయకారకం అనే ధైర్యంతో భద్రగజంవలె 
ముందుకు సాగాడు. (సంపా) 
శా. ధ్వాంతాకారితకుద్యకుట్టిమ ఘనస్తంభావలీరూపముం, 

బ్రాంతాది ప్రవిభాగ బోధ రహిత ప్రాగ్వారముం, గాతర 

స్వాంత త్రాసకరంబు నై, దురభివేశంబైన యా లోను ని 

శ్చింతుండై సతికేలు వట్టికొని చొచ్చెన్‌ భీిము.డత్యుగ్రతన్‌. 306 


ప్రతిపదార్దం: ధ్యాంత+ఆకారిత= చీకటి రూపుకట్టినట్టుగా ఉన్న; కుడ్య= 
గోడలయొక్క; కుట్టిమ= నేలయొక్క; ఘనస్తంభ+ఆవలీ= పెద్ద స్తంభాల వరుస 
యొక్క; రూపమున్‌= రూపం కలదానినీ; ప్రాంత+ఆది= తుదిమొదళ్ళు, దగ్గరా 
దూరం మొదలైన; ప్రవిభాగ= భేదం యొక్క; బోధ రహిత= తెలివిడి లేని 
(తెలియని); (ప్రాక్‌+ద్యారమున్‌= ముందరి (సింహ) ద్వారం కలదీ; 
కాతరస్వాంత= భయపడే మనస్సుకలవారికి; త్రాసకరంబున్‌+ఐ= భయం 


314 కీచక వధ 


కలిగించేదై; దురభివేశంబు+ఐన= చొరరానిదైన; ఆ లోను= ఆ నర్తనశాల 
లోపలి భాగంలో; నిశ్చింతుండు+ఐ= ఏ దిగులూ (ఏ అనుమానమూ) లేనివాడై; 
సతి కేలు= (ద్రౌపది యొక్క చేయి; పట్టుకొని= అందికొని; భీముండు= 
అతి+ఉ(గ్రతన్‌= మిక్కిలి కోపంగా; చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్పర్యం: చీకటి రూపుకట్టినట్టుగా మారిన గోడలూ, నేల పైభాగం, స్తంభాల 
వరుసా కల రూపంతో ఉన్నదానినీ, (భవనాంగాలను విడివిడిగా తెలిసికొనలే 
నంతగా చీకటిలో మునిగిపోయిన రూపం కలిగినదని భావం). తుది మొదళ్ళు 
విడమరచి తెలిసికొనలేని సింహద్వారం కలిగిందీ, (ముందు ద్వారం కూడా 
చీకట్లో స్పష్టంగా కనబడనిదీ అని భావం), పిరికివారి హృదయాలను 
చెదరగొట్టేదీ, చారటానికి సాధ్యం కానిదీ అయిన నర్తనశాల లోపలిభాగంలోకి 
నిశ్చింతగా భీముడు భార్యచేయి పట్టుకొని అమితకోపంతో ప్రవేశించాడు. 


విశేషం: ఈ వర్షనం అమూలకం. ముఖద్వారం ద్వారా భీముడు నర్తనశాల 
లోపలిభాగంలోనికి ప్రవేశించే ఘట్ట మిది. ద్రౌపది చేయిపట్టుకొని మిక్కిలి భయం 
కలిగించే కోపభావంతో లోనికి ప్రవేశించాడు. లోపలంతా కటిక చీకటి. 
భవనాంగాలను, తుది మొదళ్ళను గుర్తించలేని చీకటి. పిరికివాళ్ళకు భయంకరంగా 
ఉండి చొరటానికి చొరనివ్వని చీకటి. తిక్కన ప్రకృతి వర్షనను వాచ్యార్థ స్పూర్తికొరకు 
ఎంత వాడతాడో వ్యంగ్యార్థ దీప్తికొరకు అంత వాడతాడు. ఇందులో భావించదగిన 


అంశాలు- 


1. వెనుకటి పద్యంలో మదమత్తగతి చెప్పబడింది. అది ఈ పద్యగతిలో 
చూపించబడింది. నర్తనశాల లోపలి భాగాన్ని నాలుగు సమాసాలతో వర్షించాడు 
తిక్కన. ఉత్తరోత్తరాలు [క్రమంగా చిన్నవైపోవటం విశేషం. అందులో కూడా ఒక 
(క్రమవిన్యాసం కనపడుతుంది. అందులోకి భీముడు నిశ్చింతుడై ప్రవేశించి నడిచిన 
వైఖరిని 'ధ్వాంతాకారిత.. రూపమున్‌' అనే దీర్ససమాసం ధ్వనింపచేస్తున్నది. 
సింహద్వారాన్ని దాటుతున్న గతిలో సతి కేలువట్టి నడచినవైఖరి వ్యంజిత 
మౌతున్నది. పిరికివాళ్ళకు భయం కలిగించే చోటికి అతడు అత్యుగ్రతతో వెళ్లాడనీ, 


కీచక వధ 315 


దురభివేశమైన ఆ (ప్రాంతంలో అవలీలగా ్రవేశించాడనీ ధ్వని. నాలుగడుగులు 
వేయటం తెలుగు జాతీయం. భీముడు నాలుగడుగులు వేసినట్టు నాలుగు 
సమాసాలు. మొదట వేగంగా సాగి, క్రమంగా నెమ్మదిగా నడచిన వైఖరి భద్రతకు 
ప్రతీక. దీర్జాక్షర బహుళమైన పద్యగతి మందగతిని సూచిస్తూ నర్తనశాల వైశాల్యాన్ని 
కూడా ధ్వనింపజేస్తున్నది. కీచకుడు తప్పక వస్తాడనీ, అతడిని తప్పక జయిస్తాననీ 
నిశ్చయించిన భీముడు నిశ్చింతగా ముందుకు సాగాడనీ వ్యంగ్యం. 2. భీముడు 
విక్రమ గంభీరుడుగా నర్తనశాలవరకూ నిబ్బరంగా నడచి వచ్చాడు. ఇక చీకటింటిలో 
ప్రవేశించేటప్పుడు కార్యనిర్వహణకు తగిన '“అత్యుగ్రత' ను మనస్సులో 
నింపుకొన్నాడు. ఉగ్రత రౌద్రరస అనుభావం. రౌద్రం వలన శత్రుసంహారమే 
కార్యవలం. నిళ్ళబ్దనైన, భయంకరమైన అంధకారం మృత్యున దృళ్యం. 
శత్రునంహారరూవమైన కార్యం చీకటిలో ధ్వని. కీచకవధ అపూర్వంగా 
జరుగబోతున్నది. దాని నిర్వహణ భావనను భీముడికి అందించింది ఆ 
చీకటిరూపంగా తోచిన నర్తనశాలయే. ఇది గోడ, ఇది నేల, ఇవి స్తంభాలు అనే 
తేడా తెలియని ఆ వింత రూపం కీచకుడిని చంపటంలో అనుసరించవలసిన 
పద్దతిని సూచించింది. వాడి కాళ్లూ, చేతులు, తల మొదలైనవాటిని అతడి 
శరీరంలో (గ్రుచ్చి మహామాంసపిండం చేసి వింత చావు కల్పిస్తాడు. ఆ భావన 
-ఈ మొదటి సమాసం స్పురింపచేసింది. ఇది మొదలు, ఇది తుద అని తెలియని 
ముఖద్వారం భీముడి వింత మల్లయుద్ధ వైఖరిని స్పురింపచేసింది. 
లోకభయంకరంగా, మరొకరు ఆ పద్దతిలో యుద్ధం చేయలేరన్నట్టుగా 
గూఢంగా యుద్ధం చేయాలన్న అజ్ఞాతవ్రత దీక్షా స్పృహ చివర భీముడి 
మనస్సులో మెరిసింది. ఈ విధంగా చీకటిలో చీకటిగా తోచిన నర్తనశాల 
శ్వత్రుసంభార విధాన సూచికగా భీముడి అంతరంగంలో స్పురించింది. ఇది 
తిక్కన వస్తురసధ్వని శిల్పం! (సంపా) 


న. ఇట్లుసొచ్చి తటీయంజని మధ్యప్రదేశంబున విరాటనందన లీలాపర్యంకం 


బరసి కని, దాని కనతిదూరంబునం బాంచాలి నోసరిల నునిచి, తానా 
తల్పంబున నుండె; నంతం గీచకుండు. 307 


316 కీచక వధ 


ప్రతిపదార్థం: ఇట్టు+చొచ్చి= ఈవిధంగా ప్రవేశించి; తజీయన్‌+చని= లోపలికి 
వెళ్ళి; మధ్యప్రదేశంబునన్‌= నర్తనశాల నడిమిభాగంలో; విరాటనందన= 
ఉత్తరయొక్క; లీలాపర్యంకంబు= విలాసంగా పడుకొనే పాన్సును; అరసి కని= 
పరిశీలించి తెలిసికొని; దానికిన్‌*అనతి దూరంబునన్‌= దాని దగ్గరలో; 
పాంచాలిన్‌= ద్రౌపదిని; ఓసరిలన్‌+ఉనిచి= కనబడకుండా దాచి ఉంచి; తాను= 
భీముడు; ఆ తల్పంబునన్‌= ఆ పాన్వుపై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= 
అప్పుడు; కీచకుడు. 

తాత్పర్యం: భీము డా విధంగా ప్రవేశించి లోపలికి వెళ్ళి భవనంమధ్యలో 
ఉత్తర పవళించే మెత్తని పాన్సును పరిశీలించి, తెలిసికొని, దానికి సమీపాన 
(ద్రౌపదిని కనబడకుండా దాచి వుంచి, ఆ పాన్సుపై కూర్చున్నాడు. అప్పుడు 
కీచకుడు. 

విశేషం: లీలాపర్యంకం - విలాసశయ్య (మెత్తని పాన్పు). రాజకుమార్తె 
నాట్యాభ్యాసంలో అలసినప్పుడు విశ్రాంతి తీసికొనే మంచం. అది ఇవ్వుడు 
లీలాపర్యంకం (విలాసశయ్య)గా పనికి వస్తుందని భీముడు ఆ న్హలాన్ని 
నిశ్చయించాడు. అది భవనమధ్యభాగంలో ఉన్నది కాబట్టి రహస్యం బాగా 
రక్షించబడుతుంది. ఈ రెండూ స్థలనిర్దేశంలో ముఖ్యమైన అంశాలు. (సంపా) 


కైసేసి మద వికారో । 
ల్లాసంబున మేను వొంగ లఘుగతి నుత్కం 
రాసవపానవిధాన । 


క. 


వ్యాసంగతరంగితాంతరంగుం డగుచున్‌. 308 


ప్రతిపదార్థం: క్రైసేసి= అలంకరించుకొని; మదవికార+ఉల్టాసంబునన్‌= 
మదభావం వలన కలిగిన వింత సంతోషంతో; మేను= శరీరం; పొంగన్‌= 
పొంగిపోగా; లఘుగతిన్‌= వేగంగా కొద్దిగా సేవించే పద్దతిలో; ఉత్కంఠా= 
మదనోత్సాహం కొరకు; ఆసవ, పాన, విధాన వ్యాసంగ= మద్యాన్ని సేవించే 


కీచక వధ 317 


పద్రతిలోని ఆసక్తి చేత; తరంగిత+అంతరంగుండు= ఉప్పొంగుతున్న మనస్సు 
కలవాడు; అగుచున్‌= జొతూ. 


తాత్పర్యం: అలంకరించుకొని, మదభావంతో కలిగిన వింతగా శరీరం 
ఉప్పాంగుతూ ఉండగా; కొద్దిగా వేగంగా ఉత్కంఠాసవాన్ని (మదనో ద్రేకానికి 
పనికి వచ్చే మద్యాన్ని) సేవించటం వలన కోర్కెతో తరగలెత్తిన మనస్సు కలవాడై. 
(తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: ఇందులోని మదభావం మద్యం వలన కలిగింది కాబట్టి కీచకుడు మధ్యమ 
(ప్రవృత్తి కలవాడని ధ్వని. 'విధా+నవ్య+ఆసంగ= కొత్తదయిన మాలిని యొక్క 
సంగమము” అనే అర్జాన్ని జనహిత వ్యాఖ్య చెప్పింది. ఉత్కంఠా+ఆసవము= అనే 
సమాసాన్ని రూపకంగా శ్రీమున్నంగి శర్మ పరిషృత విరాటపర్వంలో చెప్పబడింది. 
(సంపా 


శా. సింగంబున్న గుహా నికేతమునకున్‌ శీఘ్రంబునన్‌ వచ్చు మా 
తంగంబుం బురుడించుచుం బవనపుత్ర స్వీకృతంబైన యా 
రంగాగారము సేరవచ్చి మదిలో రాగంబు ఘూర్లిల్ల నిం 
తిం గాముం ఊట దేండె యింత కని యుద్వృత్తాంగజోన్నాదు.డై 309 


ప్రతిపదార్థం: సింగంబు= సింహం; ఉన్న గుహానికేతమునకున్‌= ఉన్న 
గుహానివాసంలోనికి; శీఘ్రంబునన్‌= త్వరగా; వచ్చు= వచ్చే; మాతంగంబున్‌= 
ఏనుగును; పురుడించుచున్‌= పోలుతూ; పవనపుత్ర స్వీకృతంబు+ఐన= 
భీముడు (గ్రహించిన; ఆ రంగ+అగారము= ఆ నర్తనశాల; చేరన్‌+వచ్చి= 
లోపలికివచ్చి; మదిలోన్‌= మనస్సులో; రాగంబు= వలపు; ఘూర్లిల్లన్‌= 
తిరుగాడగా (వేగిరపెట్టగా); ఇంతకున్‌= ఇప్పటికే; ఇంతిన్‌= సైరంధ్రిని; 
కాముండు= మన్మథుడు; ఇంటన్‌+తేండె= ఇక్కడకు తీసికొనిరాడా?; అని= 
అని భావించి; ఉత్‌+వృత్త+అంగజ+ఉన్మాదుండు+ఐ= విజృంభించిన (పైకెగిసిన) 
వలపుపిచ్చి కలవాడై. 


318 కీచక వధ 


తాత్పర్యం: సింహం ఉన్న గుహానివాసానికి వేగంగా వచ్చే ఏనుగును 
అనుకరిస్తూ భీముడు అధిష్టించి ఉన్న ఆ నర్తనశాలను సమీపించి కీచకుడు 
మనస్సులో వలపు సుడులు తిరుగుతూ నినదిస్తూ ఉండగా ఇప్పటికే 
మన్మథుడు ఆ కాంతను ఇక్కడికి తెచ్చి ఉంటాడులే అని భావించి, ఒడలు 
తెలియక విజ్బంభించే వలపుపిచ్చి రెచ్చినవాడై. 


విశేషం: అలం: ఉపమానం. సింహం నివసిస్తున్న కొండగుహకు ఏనుగు వేగంగా 
వెళ్ళినట్టు భీముడున్న నర్తనశాలకు కీచకుడు వెళ్ళాడు. చక్కని ఉపమానం. అట్లా 
వేగంగా వెళ్ళటానికిగల కారణం? సింహం ఉన్నదని తెలిసా? తెలియకా? తెలియకే 
వెళ్ళుతున్నాడు. అక్కడ మన్మథుడు తెచ్చి ఉంచిన వనిత ఉంటుందని 
వెళ్ళుతున్నాడు. వలపులు మదిలో సుళ్ళు తిరిగి రాగాలు తీస్తున్నాయి. వలపు 
పిచ్చి (మోహోన్మాదం) మనసులో ఉవ్వెత్తున లేస్తున్నది. అంటే ఉత్తమ వనితను 
పొందబోతున్నానన్న మదభావం, ఇదివరకే అతడిలో జాగృతమై పొంగులు 
వారుతున్న తరుణమదం, మద్యమదాలకు ఉత్పోషకంగా ఉన్నది. అందువలనే 
మూడంచెల ఉన్మాదం ముయ్యెత్తుగా ఎగసింది. అది ఉన్మత్తావస్థయొక్క పరాకాష్ట 
దానివలన వనితాసంభోగవాంఛతో అతడు శాలలో ప్రవేశించాడు. పై ఉపమానం 
రాబోయే గండాన్ని సూచిస్తున్నది. సింహం బారిన ఏనుగు పడి మరణిస్తుందని 
అలంకార ధ్వని. ఇది పఠితలు మాత్రమే ఊహించగలరు. మరి సింహబలుడికి 
ఈ సంగతి తెలియదు. అది విధివిలాసం. అతడు మదనోన్మాదంతో వనిత 
మాటను నమ్మి నర్తనశాలలో ప్రవేశించాడు. కీచకుడిపరంగా అది విటుడు 
సంకేతస్థలానికి సానురాగంగా వెళ్ళుతున్న శృంగార రసస్టితిని తెలుపుతుంది. అది 
ధర్మవిరుద్దమని పఠితలు భావించటంవలన అది రసాభాసమౌతుంది. అయినా, 
అతడు వంచనకు గురి జొతున్నాడన్న భావం కూడా పఠితలకు కలుగుతుంది. 
కావున అతడివైపు వారి సానుభూతి కలుగుతుంది. సామాజికుల హృదయాలలో 
అలంకారశిల్పంతో భీముడితో నహానుభూతినీ, కామావన చిత్రణంలో 
కీచకుడియందు సానుభూతినీ చిత్రించి విరుడ్డభావాల విశిష్టశబలతతో 
రసోల్లాసాన్ని కలిగించే రచనాశిల్ప మిది. (సంపా.) 


కీచక వధ 319 


ఉ. స్వాంతము బాహుగర్వఘనసంతమసాంధము గాంగ శంక యొ 
క్కంతయు లేక కీచకు.డహంకృతి ముంగలి గాంగ మండపా 
భ్యంతరభూమి€ జొచ్చి తతిీయంజని యారసి సెజ్జ్ణంగాంచియ 
త్యంతముదావహం బగుడు నందు రయంబున౦ గేలు సాంచినన్‌.310 

ప్రతిపదార్దం: కీచకుండు= కీచకుడు; స్వాంతము= మనస్సు; బాహుగర్వ= 
భుజబల గర్వమనే; ఘనసంతమస+అంధము +కా౮గన్‌= చిమ శ్రవీకటివలన 
(గ్రుడ్డిది కాగా; శంక+ ఒక్క+అంతయున్‌ లేక= అనుమానం కొద్దిగా కూడా 
లేకుండా; అహంకృతి= అహంకారం; ముంగలి+కాంగన్‌= ముందు నడవగా; 
మండప+అభ్యంతరభూమిన్‌= నాట్యశాల లోపలిభాగంలో; చొచ్చి= ప్రవేశించి; 
తజీయన్‌+చని= సంకేతస్థలాన్ని సమీపించి; ఆరసి= పరిశీలించి; 
సెజ్జన్‌+కాంచి= పాన్వును చూచి; అతి+అంత ముద్‌+ ఆవహంబు+ 
అగుడున్‌= మిక్కిలి సంతోషం కలిగించేది కావటం చేత; అందున్‌= అందులో; 
రయం బునన్‌= త్వరగా; కేలు= చేయి; చాంభినన్‌= చాచగా. 

తాత్సర్యం: తన మనస్సు బాహుబలమనే చిమ్మచీకటిలో గ్రుడ్డిదైపోగా 

రవంతకూడా అనుమానం లేకుండా కీచకుడు అహంకారమే ముందు నడవగా 

నర్తనశాల మండపంలోని అంతర్చ్బాగానికివెళ్ళి, సంకేతంగా ఏర్పరచుకొన్న 
చోటును సమీపించి, పరిశీలించి శయ్యను చూచి, మిక్కిలి సంతోషం కలుగగా 
వెంటనే తన చేతిని ఆ శయ్యమీదకు పోనిచ్చాడు (చాచాడు). 


విశేషం: అలం: రూపకం, కావ్యలింగం. 'స్వాంతము బాహుగర్వఘనసంతమ 
సాంధము గాంగన్‌* అన్న చోట రూపకం, కావ్యలింగం అలంకారాలుగా 
రాణిస్తున్నాయి. కీచకుడు నర్తనశాలలోకి ప్రవేశించిన తరువాత సైరంధ్రి వచ్చి 
ఉంటుందని నమ్మాడు. కాని, వచ్చింది సైరంధ్రియేనా అని తేల్చుకొనే ప్రయత్నం 
ముందుగా చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. తాను వస్తే, వచ్చింది కీచకుడేనా 
అని ఆమె కూడా అడగలేదు. ఆమెకు తనమీద అంత నమ్మకం. అందువలన 


320 కీచక వధ 


తాను “వచ్చింది నీవేనా? అని చీకట్టో ఆమెను పలకరించి ధ్రువపరచుకొనలేదు. 
దీనికి అతడి బాహుబలగర్వమనే చీకటి కారణం. అందువలననే తనకు ఎదురయ్యే 
(ప్రమాదాన్ని తెలిసికొనే వివేకం లేని ([గ్రుడ్డివాడయ్యాడు. తన అంతటివాడిని వలచి 
వచ్చిన మగువను గురించి భావించుకొంటూ తన గర్వమే మార్గదర్శిగా సాగిపోయి, 
సంకేతస్థలాన్ని గుర్తించి శయ్యను పసికట్టాడు. దానిపై ఆమె ఉన్న జాడలు లీలగా 
తోచాయి. మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అప్పుడైనా పలకరించి ఎవరో 
తెలిసికొందామని అతడికి స్ఫురించలేదు. అతడి మనసు గ్రుడ్డిది కావటం చేత 
ఆమె కొరకు చేయి చాచాడు. (వస్తుజ్ఞానాన్ని చేతితో తెలిసికొనటం (గ్రుడ్డివాడి 
లక్షణం) దీనికంతా కారణం బాహుగర్వఘన సంతసమత్వమే. ఇట్టా కీచకుడి 
చర్యలను సమర్థించటానికి తిక్కన కావ్యలింగాలంకారాన్ని ధ్వనిమయంగా వాడాడు. 
(సంపా 


చ. ఘనతర కోప వేగమునం. గంపమునొందు నిజాంగకంబులం 
దనధ్యతి పెంపు సొం పచలితంబుల. జేయ సమీరుకూర్మినం 
దనుండు తదీయ చేష్టలును దద్వచనంబుల చొప్పు నేర్పడం 
గను మతి నూరకుండె నవికార నిగూఢ నిజ ప్రకారుంై. 311 


ప్రతిపదార్దం: ఘనతర= మిక్కిలి గొప్పదైన; కోపవేగమునన్‌= తీవ్రమైన 
కోపంతో, కంపమున్‌+ ఒందు= వణుకుతున్న; నిజ+అంగకంబులన్‌= తన 
అవయవాలను; తన ధృతి పెంపు సొంపు= తన ధైర్యగుణం యొక్క అతిశయ 
వైభవం; అచలితంబులన్‌= కదలనివాటివిగా; చేయన్‌= చేయగా; సమీరు 
కూర్మినందనుండు= వాయుదేవుడి ప్రియపుత్రుడు- భీముడు; తదీయచేష్టలను= 
అతడి చర్యలూ; తత్‌+వచనంబుల చొప్పున్‌= అతని మాటలతీరూ; 
ఏర్పడంగన్‌= తేటపడేటట్టు; కను మతిన్‌= చూద్దాములే అనే ఆలోచనతో; 
అవికార= వికారంలేని (ఎటువంటి కలతపాటు లేని); నిగూఢ నిజప్రకారు. 
డు+ఐ= కప్పబడిన తన పద్దతి కలవాడై (లేదా రహస్యమైన తన పద్దతి కలవాడై); 
ఊరక+ఉండెన్‌= ఊరకున్నాడు. 


కీచక వధ 321 


తాతృర్యం: భీముడు తీవ్రమైన కోపంతో అదురుతున్న తన శరీర 
అవయవాలను ధైర్యశక్తి వైభవంతో చిక్కబట్టుకొని ఆ కీచకుడి చేష్టలను, 
మాటలతీరును పరికిద్దామని అనుకొని తన గుట్టు బయటపడకుండా (తన 
సహజమైన ఉద్దత స్వభావాన్ని దాచుకొని) ఎటువంటి కోపతాపాలకు 
గురికాకుండా ఊరక ఉండిపోయాడు. 

విశేషం: అంతటి భీముడు ఈ విధంగా తన పద్దతి మార్చుకొని నడుచుకొనటం 
విచిత్రంగా ఉంటుంది. ఇందువలన ఉద్దతుడైన భీముడు ధీరుడైనాడు. అతడిలో 
కోపం విజ్బృంభించాలంటే కీచకుడు ద్రౌపది పట్ల పలికే పలుకులూ, చేసే చేష్టలూ 
అతడికి తెలియాలి. అవి కోధభావ విభావాలు కావాలి. అందుకై ఈ మౌనం. 
ఈ సౌమ్య నిర్వికార వర్తనం. (సంపా.) 


ఆ. కీచకాధముండు కిమ్మిర వైరిపైం। 

గేలు సాంచి యా విశాలునయన 

గాందలంచి మేను గరుపాల నిట్లను । 

మదన ఘూర్ణమాన హృదయు౦ డగుచు. 312 
ప్రతిపదార్థం: కీచక+అధముండు= నీచుడైన కీచకుడు; కిమ్మీరవైరి పైన్‌= 
కిమ్మీరుడిని చంపిన భీముడిపై; కేలు+చాంచి= చేయిసాచి; ఆ+విశాలనయన+ 
కాన్‌= ఆ వనిత (సైరంధ్రిగా; తలంచి= తలపోసి; మేను గజుపారన్‌= శరీరం 
పులకించగా; మదన ఘూర్షమాన హృదయుండు+అగుచున్‌= మన్మథభావాలతో 
కలయబారిన మనస్సుగలవాడౌతూ; ఇట్టు+అనున్‌= ఈవిధంగా అన్నాడు. 
తాత్పర్యం: కీచకుడు భీముడి శరీరంపై చేయి వేసి, మాలిని అనుకొని (స్పర్శను 
అనుభవించి) గగుర్సాటు చెందిన శరీరం కలవాడై, మన్మథభావాలు మనస్సులో 
ఉప్పుతిల్లగా ఇట్టా అన్నాడు. 
చ. “వనిత! మనోహరంబులగు వస్తువులెల్లను వేడ్కనేటి నీ 

కని నియమించి తెచ్చితి. బ్రియంబున. గైకొను; మెప్పు నంగనా 


322 కీచక వధ 


జనములు నన్నుజూచి మరు సాయకముల్‌ దమ చిత్తవృత్తు లేం 
చినంగొనివచ్చి యిత్తురు విశిష్ణ్టధనంబులు నాకు లంచముల్‌. 313 


రా 


నాదు రూపంబు మనంబునఈ జిక్కిన | 
తరుణి ద క్కొరునేల సరకుసేయు? 
నాదు లావణ్యంబునకు నిచ్చ మెచ్చిన | 
యెలనాంగ పైంబడ కేల నిలుచు? 
నా విలాసంబులు భావింప(బడసిన | 
యింతి పుష్పా స్తుచే నెట్లు బ్రదుకు? 
నా వివేకమున కానందింప6గనిన యం। 
గన యెట్లు విరహాగ్ని.(గ్రాగకుండు? 


తే. మెజియనాయాడుమాటలు దెజవపిండు। 
నుల్లములకు నింపాండు నురులు గావ? 
యిట్లు నీ వొక్కతవె నన్ను నేలుకొంటి। 
గాకమాట లింకేటికి-.గమలవదన !" 314 


ప్రతిపదార్థం: కమలవదన!= పద్మం వంటి ముఖం గల ఓ వనితా!; నాదు 
రూపంబు= నా సౌందర్యం; మనంబున్‌+చిక్కినన్‌= మనస్సులో లగ్షమైన; 
తరుణి= స్రీ తక్కు+ఒరునిన్‌= మరొకరిని; ఏల= ఎందుకు; సరకుసేయున్‌?= 
లెక్కపెట్టుతుంది?; నాదు లావణ్యంబునకున్‌= నా మేని నిగనిగలకు; 
ఇచ్చన్‌+మెచ్చిన= మదిలో మెచ్చుకొన్న; ఎలనాంగ= స్రీ; పైన్‌+పడక+ఏల 
నిలుచున్‌?= పైన వచ్చి పడకుండా ఎట్టా నిలువ గలుగు తుంది?; నా 
విలాసంబులు= నా శృంగారపు హొయలును గురించి; భావింపన్‌+ పడసిన= 
ఆలోచించే అదృష్టం పొందిన; ఇంతి= స్త్రీ; పుష్ప+అ'స్తుచేన్‌= మన్మథునిచేత; 
ఎట్టు బ్రదుకున్‌?= ఎట్లా బ్రదుకుతుంది?; నా వివేకమునకున్‌= నా తెలివి 


కీచక వధ 323 


తేటలకు; ఆనందింపన్‌+కనిన= సంతోషించగలిగిన; అంగన= స్తీ; విరహ+ 
అన్నిన్‌= విరహమనే నిప్పులో; ఎట్లు+క్రాగక+ఉండున్‌?= వేగకుండా ఎట్టా 
ఉండగలుగుతుంది?; మెజయన్‌= ప్రకాశించగా; నా+ఆడు మాటలు= నేను 
మాట్లాడే మాటలు; తెజివపిండు= స్రీ సమూహం యొక్క; ఉల్లములకున్‌= 
మనస్సులకు; ఇంపారెడు= ప్రీతి కలిగించే; ఉరులు కావె= ఉచ్చులు (బంధాలు) 
కావా?; ఇట్టు= ఈ విధంగా; నీవు+ఒక్కతవె= నీవు ఒక్కదానివే; నన్నున్‌= 
(కీచకుడిని); ఏలుకొంటి(వి)గాక!= ఏలుకొన్నావు సుమా!; మాటలు+ఇంకన్‌+ 
ఏటికిన్‌= ఇక ఇంతకంటె మాటలు ఎందుకు? (ఇక మీద మాటలతో కాలక్షేపం 
చేయటం ఎందుకు? (రతికి ఉప(క్రమిద్దామని భావం). 


తాత్పర్యం: నా సౌందర్యం చూచిన స్త్రీ నన్ను తప్ప మరొకరిని ఎందుకు 
లెక్కిస్తుంది? నా లావణ్యాన్ని చూచిన అంగన నాపైన పడిపోకుండా ఎట్టా 
ఉండగలదు? నా విలాసాలను చూచిన స్త్రీ మదనబాణాలకు గురి అయి ఎట్లా 
బతుకగలదు? నా తెలివితేటలు చూచి ఆనందించిన స్తీ విరహాన్నిలో పడి 
వేగిపోకుండా ఎట్టా ఉండగలదు? నా మాటలు మగువల మనసులకు అందమైన 
గాలాలు! ఈ విధంగా నేనింతవరకూ వనితలనందరినీ ఆకర్షిస్తూ ఉన్నాను. 
కాని, ఇప్పుడు నీ వొక్కతెవే నన్ను ఆకర్షించి ఏలుకొన్నావు. ఇంతకంటె నేను 
ఇంక ఏమి చెప్పేది?” (అయినా ఇంకా మాటలతో పనేమిటి? చేతల 
కుపక్రమిద్దాం). 

విశేషం: 1. కీచకుడి రూప, లావణ్య, విలాస, వివేక సంభాషణలను చూచిన 
వనితలు వరుసగా ఇతరులను సరకుచేయరు. ఇతరులను మెచ్చుకోరు. ఇతరులను 
భావించరు. ఇతరుల వివేకానికి ఆనందించరు. కాగా, కీచకుడికే చిక్కుతారు. 
అతడినే కోరుతారు. అతడు దొరకకపోతే మన్మథబాణాలకు గురియై, చనిపోవాలను 
కొంటారు; మదనాన్నిలో పడి (మగ్గిపోతారు. అతడి మాటలు ఇంపైన ఉరులు. 
అతడు దొరికితే ఇంపునిస్తాయి. దొరకకపోతే చంపుతాయి. ఇవన్నీ వనితలను 


324 కీచక వధ 


తన సౌందర్య విలాసాలతో ఏలుకొనే పద్దతులని కీచకుడు ఆత్మస్తుతి చేసికొన్నాడు. 
2. అంతగా వనితలను ఏలుకొన్న నన్ను ఏలుకొన్నదానవు నీవు-అని సైరంధ్రిని 
ప్రశంసించాడు. కీచకుడు. ఇవి ప్రియురాలిని ప్రసన్నురాలిని చేసికొనటానికి పలికే 
'ప్రశంసోక్షులు. 3. 'మాటలింకేటికి కమలవదన!”' అనే మాటలకు రెండు రకాల 
అర్జాలున్నాయి. ఇంతకంటి అతిశయోక్తులు ఎందుకని ఒక అర్ధం. ఇంక మాట 
లెందుకు చేతలకు ఉపక్రమిద్దామని మరొక అర్ధం. ఈ రెండవ అర్జాన్ని కూడా 
భావించి భీముడు ఉలిక్కిపడి ఉంటాడు. ఇక మాటలు తానే సాగించాడు చేతలకు 
ఊతలుగా. (సంపా 


క. అనవుడు మనమున నిస్సీ! 
యని, యుచిత నిగూఢభంగు లగు భాషణముల్‌ 
తన ప్రియ వినిపించుట కి । 
ట్లనియెన్‌ మృదురీతి భీము. డాతనితోడన్‌. 315 


ప్రతిపదార్హం: అనవుడున్‌= అనగా విని; భీముండు; మనమునన్‌= మనస్సులో; 
ఇస్సీ! అని= ఛీ! అనుకొని; ఉచిత= తగిన; నిగూఢ భంగులగు= రహస్య 
పద్దతులలో; భాషణముల్‌= మాటలు; తన ప్రియన్‌= తన భార్య అయిన 
ద్రౌపదికి; వినిపించుటకున్‌= వినిపించటానికి; మృదురీతిన్‌= (స్త్రీవలె) కోమల 
మైన పద్దతిలో; ఆతనితోడన్‌= కీచకుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
తాత్పర్యం: ఆ మాటలు విని భీముడు మనస్సున ఛీత్కరించుకొని, అప్పటికి 
తగినట్టుగా తన రహస్య పద్దతికి అనువైన మాటలను తన 'ప్రైియభార్య అయిన 
ద్రౌపదికి వినిపించేటట్ట్లు సంతోషపెట్టాలని తలచి, ((స్త్రీవలె) కోమలంగా 
కీచకుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'ఇట్టివాండవు గావున నీవు నిన్నుః। 
బొగడికొనందగు; నకట! నా పోల్మియాండు 


కీచక వధ 325 
దాని వెదకియు నెయ్యెడనైన నీకుం। 
బడయవచ్చ్దునె యెజు6(గక పలికితిట్లు. 316 


ప్రతిపదార్థం: ఇట్టివాండవు కావునన్‌= ఇటువంటివాడివి కాబట్టి; నీవు 
(కీచకుడు); నిన్నున్‌= నిన్నే; పొగడికొనన్‌*తగున్‌= పొగడుకొనటం సబబే; 
అకట!= జౌరా!; నా పోల్కి= నన్ను పోలిన; ఆండుదానిన్‌= స్త్రీని; వెదకియున్‌= 
వెదకినా కూడా; ఏ+ఎడన్‌+ ఐనన్‌= ఎక్కడైనా; నీకున్‌+పడయవచ్చునె?= నీవు 
పొందగలవా?; ఎజు(గక= తెలియక; ఇట్టు పలికితి(వి= ఇట్టా మాట్టాడావు. 


తాత్పర్యం: 'ఇటువంటివాడివి కాబట్టి నిన్ను నీవే పాగడుకొనటం సమంజసమే. 
నావంటి స్త్రీ ఎక్కడ వెదకినా నీకు దొరకదు. తెలియక నీవు ఇట్టా మాట్లాడావు. 


విశేషం: 1. అలం: వ్యాజోక్తి ఇందులో మొదటి వాక్యం కాకువు వలన ఏర్పడే 
అధిక్షేపోక్తి. అందులోనూ వ్యాజోక్తి. పైకి స్తుతి చేస్తున్నట్టుగా ఉన్నా కాకువులో 
స్ఫురించేది నింద. ఇట్టివాడివి అన్నప్పుడు వ్యతిరేకధ్వని స్పురిస్తుంది. ఇంతటి 
అధికుడవని (ప్రశంస, ఇంతటి అధముడవని నింద. ఆత్మప్రశంస ఉద్దతుల లక్షణం. 
ఉదాత్తుల స్వభావం కాదని అధిక్షేపం. 2. అలం: వ్యతిరేకం. ఈ పద్యంలోని 
రెండవ వాక్యం హాస్యోక్తి. తనంతటివాడు లేడని చెప్పుకొన్న కీచకుడికి 
'ప్రతిసమాధానం. “నా పోల్కి ఆడుది' అనునప్పుడు ఉపమానం కంటె ఉపమేయం 
అధికంగా చెప్పే వ్యతిరేకాలంకార స్పూర్తి ఉన్నది. భీముడు సైరంధ్రి స్థానంలో 
కూర్చొని ఆడుదాని గొంతుతో మాట్టాడుతున్నాడు- ఇప్పటి “మిమిక్రీ” 
(ధ్వన్యనుకరణం) వలె, చీకటిలో చూడలేక భీముడినే వలచినదానిగా భావించాడు 
కీచకుడు. అందువలన నావంటి వింతస్త్రీ నీ కెక్కడా దొరకదని హాస్యోక్తి, 'ఎజుం 
గక పలికి తిట్టు' అనే మాట జాతీయం. అమాయకంగా మాట్లాడావనీ. నా సంగతి 
తెలియక మాట్లాడావనీ అర్జాలు ఏర్పడతాయి. ఇదీ హాస్యోక్తియే. 3. ఈ అధిక్షేప 
హాస్యోక్తులు భీముడి పౌరుష ప్రవృత్తికి భిన్నంగా ఉండి వికృతిని స్ఫురింప చేస్తాయి. 
కాబట్టి ద్రౌపదికీ, పఠితలకూ హాస్యాన్ని కలిగిస్తాయి. ఈ హాస్యం శృంగార 


326 కీచక వధ 


సంబంధమైన లలిత హాస్యం కాదు. శత్రువు మీద విసిరే అధిక్షేపరూప గంభీర 
హాస్యం. (ఆ మముంటు) ఈ హాస్యం ఒక్కసారి విరుచుకపడబోతున్న భీముడి 
రౌద్రాన్షికి ధూమళిఖ వంటిది. (సంపా) 


క. నాయొడలు సేర్దినప్పుడ | 
నీయొడలెట్లగునొ? దాని నీవెటింగెదు; న 
న్నేయబలలతోడిదిగాం | 
జేయందలంచితివి తప్పుసేసితి కంటే! 317 


ప్రతిపదార్హం: నా ఒడలు+చేర్చిన+అప్పుడు+అ= నా శరీరంతో నీ శరీరం 
దగ్గర చేస్తే; నీ ఒడలు= నీ శరీరం; ఎట్టు+అగునా?= ఎట్లా జొతుందో; దానిన్‌= 
దానిని; నీవు+ఎతీలెదు(వు)= నీవు తెలిసికొంటావు; నన్నున్‌+ఏ+అబలల 
తోడిదిగాన్‌= నన్ను మిగిలిన ఏ ప్రీలతో సమానంగా; చేయన్‌+*తలంచితివి= 
చేయాలనుకొన్నావో; తప్పు+చేసితి(వి= తప్పుచేశావు; కంటే= చూచావా? 
(తెలుగులో తెలిసిందా? చూడు! అనే హెచ్చరికలకు సమానార్థకం). 
తాత్పర్యం: నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడే నీ శరీరం ఏమవుతుందో 
అది నీవే తెలిసికొంటావు. నన్ను మిగిలిన సామాన్య స్రీలతో సమానంగా 
చేయదలచుకొన్నావో, తప్పు చేసినట్లే సుమా! 

నిశేషం: 1. ఇది శ్లేషగర్భితమైన వ్యంగ్యోక్తి 'మాట లింకేటికి. గమలవదన!' అని 
335వ పద్యంలో మదనకార్యోత్సాహాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించిన కీచకుడి వాక్యానికి 
దీటుగా (ప్రాఢంగా భీముడు చెప్పిన మాట లివి. తెలుగు పలుకుబడుల వింత 
పోకడలు శృంగార రౌద్ర రసానుగుణంగా, శ్రేమయంగా, వ్యంగ్యంగా ప్రయోగించే 
నేర్పు ఈ రచనలో రాణించింది. 'నా ఒడలు చేర్చునప్పుడు.” అనే వాక్యానికి నా 
శరీరంతో నీ శరీరం సంగమించేటప్పుడు-అని శృంగారపరమైన అర్ధం. నా శరీరంతో 
ద్వంద్వయుద్దం కొరకు నీ శరీరం తలపడ్డప్పుడు-అని రౌద్రరసపరమైన అర్థం. 
ఇది అర్హశ్తేష 2. 'నన్ను ఏ వనితల వంటిదానినిగానో భావించావా! తప్పు చేసిన 
వాడివే జొతావు సుమా!” అన్నది వ్యంగ్యోక్తి (9326ల. నేను ఇతర సామాన్య 


కీచక వధ 327 


వనితలవంటి దానను కాను. నీవు అట్లా భావిస్తే పారపాటుపడ్డట్లే. ఈ వాక్యంలో 
తాను అసామాన్య వనిత నన్నట్టు ప్రకృతార్హం. కాని, నేను ఆడుదనం లేని 
ఆడుదానిని. ఆడుదానిగా అభినయిస్తున్న పురుషుడిని. నన్ను స్త్రీగా భావించి 
అందరి (్రీలవలెనే భోగింపదలచుకొంటే నీవు పొరపాటుపడ్డట్టే. అది పొరపాటు 
కాదు పరదారాగమన దోషం కూడా! దానికి తగిన ఫలం అనుభవిస్తావు-అని 
ఎత్తిపొడుస్తూ అన్నమాట! 3. మొదటి వాక్యం రౌద్రగర్భితం: రెండవ వాక్యం 
శృంగార జల్సితం. రెండూ వెరసి ఈ పద్యం గంభీర హాస్యరస వ్యంజకం. ఇక్కడ 
స్త్రీకి పర్యాయంగా అబలా శబ్దం కావడం గమనించదగింది.నన్ను బలం లేని 
స్రీనిగా ఎంచుతున్నావేమో, నేను సబలుడైన పురుషుడిని సుమా! అనడం కూడా 
ధ్వనితం. (సంపా 
క. నను ముట్టి నీవు వెండియు । 

వనితల సంగతికి. బోవువా6 డవె? యైనం 

దను వేంబడసిన ఫలమే? । 


కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్‌.” 318 


ప్రతిపదార్దం: నీవు (కీచకుడు); ననున్‌+ముట్టి= నన్ను తాకి; వెండియున్‌= 
మళ్ళీ; వనితల సంగతికిన్‌= '(ప్రీల పొందుకు; పోవువాండవె?= పోగలవా? 
(పోలేవు); ఐనన్‌= ఐనా; తనువు= శరీరం; ఏన్‌= నేను; పడసిన ఫలమే?= 
పొందిన ఫలమే?; ఇదె= ఇప్పుడే; చిత్తభవవికారములు+ఎల్లన్‌= మన్మథుని 
వికారాలన్నీ (మనసులో కలిగిన భావాలన్నీ); కనియెదవు= చూస్తావు. 


తాత్పర్యం: నన్నాకసారి ముట్టుకొన్న తరువాత మరింక ఆడువారి పొందుకు 
నీవు పోగలవా? మరింక ఏ ఆడువారి ముచ్చటలోనూ ఆసక్తిని చూపబోవు. 
(నీవు మరే ప్రీలనూ కోరబోవు అని ఒక అర్ధం. ఆడువారి పొందుకు పోలేని 
స్థితిని (చావును) పొందుతావని గూఢార్థం). కాగా, న్‌్‌ శరీరాన్ని పడసిన 
(పుట్టినందుకు) ఫలమూ, నీ మనసులో కలిగే మన శథ భావాల ఫలమూ ఇప్పుడే 
చూడగలవు (అనుభవించగలవు). 


328 కీచక వధ 


విశేషం: ఈ పద్యంలో శ్రేషానుప్రాణితమైన చమత్కారోక్తి గంభీర హాస్య వ్యంజకంగా 
నిబంధించబడింది. పద్యంలోని కొన్ని పదాలకు శ్రేషార్జాలివి. ముట్టి= తాకి, 
ఎదుర్కొని, ఆక్రమించి; వనితల సంగతి= స్త్రీలను గురించి మాట్లాడటం, స్త్రీల 
కథల ప్రస్తావనలు, స్త్రీల తోడి స్నేహం; పొందు, సంగమం; చిత్తభవ వికారములు= 
మన్మథ వికారాలు, మనసులో పుట్టిన భావాలు; కనియెదవు= చూస్తావు, 
అనుభవిస్తావు; తనువు పడసిన ఫలం= జన్మ ఎత్తిన దానికి ఫలం, ఈ (ప్రీగా 
నటించే) రూపం తాల్చినందుకు ఫలం నిన్ను చంపకపోతే నేను శరీరం 
ధరించినందుకు ఫలమేముంది-అని భావం; ఇదే= ఇప్పుడే, ఇదిగో చూడు అని 
కార్యోన్ముఖుడు అయ్యే చర్యను సూచించే పదం. 

శ్లేష తాత్పర్యం: నన్ను తాకి (ఎదుర్కొని) నీవు మళ్ళీ ఆడవాళ్ళ పొత్తుకు 
పోతావా? (నీవు-చనిపోతావు), అట్టా అయితే నేని శరీరాన్ని ధరించిన ఫలాన్నే 
నీవు నీ మనసులో పుట్టిన భావాల ఫలంగా పొందగలుగుతావు. (భీముడు 
పుట్టినందుకు ఫలం శత్రు సంహారం; కీచకుడి మనస్సులో కలిగిన పరసతీసమాగమ 


వికారాలకు ఫలం మరణరలు. (సంపా. 


మ. అనుచున్‌ గ్రక్కున లేచి రోషకఠినం బౌ హాసమా సూతునె 
మ్మన ముద్వేగముం బొందంజేయ బలసామగ్రీసముజ్ఞంభణం 
బున వానిం దలవట్టి వంచుటయు నేపుం జేవయుం దోంప వా€ 
డనుమానింపక బె ట్టదల్సికొని కోపాటోపదీప్తాంగుండై. 319 


ప్రతిపదార్థం: అనుచున్‌= అంటూ; [గ్రక్కునన్‌ లేచి= తటాలున లేచి; 
రోషకఠినంబు+జౌ= కోపంచేత భయంకరమైన; హాసము= నవ్వు; ఆ సూతు 
నెజ+మనము= ఆ కీచకుడి నిండుమనస్సును; ఉద్వేగమున్‌+పొందన్‌+ 
చేయన్‌= కలతపడేటట్టు చేయగా; బలసామగ్రీస ముజ్బంభణంబునన్‌= 
సమ(గ్రమైన బలాన్ని విజృంభింపజేసి; వానిన్‌= కీచకుడిని; తల+పట్టి 
వంచుటయున్‌= తలపట్టి వంచగా; ఏపున్‌= గర్వం; చేవయున్‌= బలమున్నూ; 


కీచక వధ ౩20 


తోంపన్‌= తెలిసేటట్టు; వాండు= కీచకుడు; అనుమానింపక= వెనుకాడక, 
శంకించక; బెట్టు= గట్టిగా; అదల్భికొని= విడిపించుకొని; కోప+ఆటోపదీప్త+ 
అంగుండు+ఐ= కోపంయొక్క తీవ్రత వలన మండిపడే శరీరం కలవాడై. 


తాత్పర్యం: ఇట్టా అంటూనే తటాలున లేచి భీముడు కీచకుడి మనస్సు కలత 
చెందేటట్టు అట్టహాసం చేసి, తన భుజబలంచేత అతడి తలపట్టి వంచగా 
కీచకుడు బలపరాక్రమాలను కూడగట్టుకొని వెనుకాడకుండా గట్టిగా విడిపించు 
కొని తీవ్రమైన కోపంతో మండిపడుతూ. (తరువాతి పద్యంతో అన్వయం). 


విశేషం: ఇది కీచకుడు ఊహించని పరిస్థితి. తలపట్టి వంచటంలో ఏదో ఘోరం 
జరగబోతున్నదనే అనుమానం కలిగింది. మదనవికారం గాలికి పోయింది. తన 
భుజ పరాక్రమంతో విజృంభించిన కోపం దాల్బాడు. 

భీమసేనుడు కీచకుని సంహరించుట (సం.4-21-50) 
వ. గంధర్వుం డను తలంపున. 320 
తాత్పర్యం: గంధర్వుడనే ఆలోచనతో. 


చ. పవనతనూజు బాహువులు పాణియుగంబునం బట్టి వీకళమై 
నవనిపయిం బడం దిగిచి యంగము జానుల నూ.దినం గడున్‌ 
జవమున దండ తాడిత భుజంగము భంగి సముత్ధితాంగుండై 
యవయవముల్‌ ప్రకోపరభసాతిశయంబునం బొంగ నుద్ధతిన్‌. ౩21 


ప్రతిపదార్థం: పవన తనూజు బాహువులు= వాయు తనయుడైన భీముడి 
యొక్క భుజాలు; పాణియుగంబునన్‌+పట్టి= రెండు చేతులతో పట్టుకొని; 
వీ/కమైన్‌= పరా[క్రమంతో; అవనిపయిన్‌= నేలమీద; పడన్‌*+తిగిచి= లాగి 
పడవేసి; అంగము= భీముడి శరీరం; జానులన్‌= మోకాళ్ళతో; ఊందినన్‌= 
అదమగా; కడున్‌+జవమునన్‌= అధికశక్తితో; దండతాడిత= కర్రతో కొట్టబడిన; 
భుజంగముభంగిన్‌= పామువలె; సముత్హిత+అంగుండు+ఐ= ఎగసిన శరీరం 


330 కీచక వధ 


కలవాడై; ఉద్ధతిన్‌= గర్వంతో; అవయవముల్‌= అవయవాలు; ప్రకోపరభస+ 
అతిశయంబునన్‌+పొంగన్‌= అధికమైన కోపవేగంతో ఉప్పొంగగా; 


తాత్పర్యం: కీచకుడు భీముడి భుజాలను తన చేతులతో పట్టి బలిమితో 
లాగి నేలమీద పడవేసి అతడి శరీరాన్ని తన మోకాళ్ళతో అదుమగా, భీముడు 
క(ర్రదెబ్బతిన్న పామువలె చప్పున లేచి అధికమైన కోప సంరంభంవలన 
ఉప్పొంగిన సర్వశరీరావయవాలతో విజ్బంభించి గర్వంతో. (తరువాతి పద్యంతో 
అన్వయం). 


విశేషం: అలం: ఉపమ. మల్లయుద్దంలోని భంగిమలను (పట్టు) మనోనేత్రాలకు 
చలనచిత్రంవలె గోచరించేటట్టు చేసిన వర్షన మిది. భీముడు కీచకుడి తలపట్టి 
లాగి వంచాడు. అట్టా వంగిన కీచకుడికి భీముడి బాహువులు దగ్గరగా 
అందుతాయి. అందువలన కీచకుడు కూర్చున్న భీముడిని భుజాలు పట్టి బలంగా 
త్రోసి నేలమీదకు నెట్టి క్రింద పడవేసి, నడుముమీద మోకాళ్ళు పెట్టి అదిమాడు. 
ఇది కుస్తీలో మరొక పట్టు. అట్టా అదిమినప్పుడు నడుంమీద కర్రతో కొట్టితే 
తలతో తోకతో ఒక్కసారి విజ్బంభించి బుసకొట్టి ఎగిరే పామువలె భీముడు ఆ 
పట్టును అవలీలగా త్రోసి పైకి లేచాడు. భీముడికి కోపం రావాలంటే శత్రువు 
బలంగా అతడిని ఎదుర్కొనాలి. దానినిబట్టి అతడు శత్రువు బలాన్ని ఊహించి 
ప్రతిక్రియ మొదలుపెట్టుతాడు. ప్రస్తుతం కీచకుడి దెబ్బకు భీముడి ఒడలంతా 
కోపాతిశయంతో ఉప్పాంగిపోయింది; గర్వం తలయెత్తింది. చర్య ప్రతిచర్యతోపాటు 
భావావస్థల పరిణామాన్ని కూడా చిత్రించటంతో యుద్దం చైతన్యవంతంగా 
ఉంటుంది తిక్కన రచనలో. (సంపా.) 


మ. మగుడం గీచకు. బట్ట వాడును బలోన్మాదంబునన్‌ బాహు గ 
ర్వ గరిష్టుండగు నా హిడింబరిపు6 దీవ్రక్రోధుండై పట్టి బె 
ట్టుగంద్రోపాడంగ నిద్దజున్‌ భుజబలాటోపంబుమై నొండొరున్‌ 
మిగులం జాలక కొంతసేపు వడి మేమేం బోరి రుగ్రాకృతిన్‌. 322 


కీచక వధ 331 


ప్రతిపదార్హం: మగుడన్‌= మళ్ళీ; కీచకున్‌+పట్టన్‌= కీచకుడిని పట్టుకోగా; వాం 
డును= కీచకుడుకూడా; బల+ఉన్మాదంబునన్‌= పరాక్రమ గర్వంతో; 
బాహుగర్వగరిష్టుండు+ అగు= భుజబలగర్వంతో గొప్పవాడైన; ఆ హిడింబ 
రిపున్‌= ఆ భీముడిని (హిడింబుడి శత్రువును); తీవ్ర(క్రోధుండు+ఐపట్టి= అధిక 
కోపంతో పట్టుకొని; బెట్టుగన్‌= మిక్కిలి; త్రోపాడంగన్‌= తోయగా; ఇద్దణున్‌= 
భీమకీచకులు; భుజబల+ఆటోపంబుమైన్‌= భుజాల బలం యొక్క 
ఆడంబరంతో; ఒండొరున్‌= ఒకరిని ఒకరు; మిగులన్‌+*చాలక= మించిపోలేక; 
వడిన్‌= వేగంతో; మేమేన్‌= అనాయాసంగా; ఉగ్ర+ఆకృతిన్‌= భయంకరమైన 
ఆకారాలతో; కొంతసేపు= కొంచెంసేపు; పోరిరి= పోరాడారు. 


తాత్పర్యం: భీముడు మరల కీచకుడిని బాహువులతో ఒకపట్టుపట్టాడు. 
బలోన్మాదంతో కూడిన ఆ కీచకుడు కూడా బాహుగర్వంగల వీరుల్లో ్రేష్టుడైన 
భీముడిని తీవ్రమైన కోపంతో పట్టి గట్టిగా త్రోసినాడు. ఈ విధంగా వాళ్లు 
భుజబలాధిక్యంలో ఒకరినొకరు మించజాలక భయంకర న్వరూపులై 
(త్రోపులాడుతూ అనాయాసంగా కొంతసేపు పోరాడినారు. 


విశేషం: మల్లయుద్ధంలో వీరులు బాహువులలో పరస్పరం శరీరాలను బిగియబట్టి 
కలియబడుతూ పరస్పర భుజబలాలను ప్రదర్శించటం సర్వసామాన్యం. మేమే 
- మేమెయి - అనాయాసంగా (సూ.ని) భుజబలంతో ఇద్దరూ సమానస్టాయిలో 
ఉన్నారు. కాబట్టి పోరు అనాయాసంగానూ, భయంకరంగానూ సాగింది. 
సమయుద్దం సాగిన ఘట్టమిది. (సంపా) 
వ. అట్టి యెడ. 323 
తాత్పర్యం: ఆ సమయంలో. 
క. తనయగపాటొరు లెజుంగుదు। 

రని సూతుడు సమయభంగ మగుటకు భీముం 

డును గొంకుచుంజప్పుడు సే। 

యని గూఢ విమర్దనప్రహారముల. దగన్‌. 324 


332 కీచక వధ 


ప్రతిపదార్థం: తన+అగపాటు= అక్కడి తన ఉనికి; ఒరులు= ఇతరులు; 
ఎజు6(గుదురు+అని= తెలిసికొంటారని; సూతుండున్‌= కీచకుడూ; సమయ 
భంగము+అగుటకున్‌= అజ్ఞాతవాసం చెడిపోతుందని; భీముండును; 
కొంకుచున్‌= జంకుతూ; చప్పుడు+చేయని= శబ్దం కాని; గూఢవిమర్దన 
'ప్రహారములన్‌= రహస్యంగా పాడిచే పిడికిటి పోట్ట దెబ్బలతో; తగన్‌= 
ఒప్పునట్టుగా. 

తాత్పర్యం: ఆ సమయంలో తాను అటువంటి చోట ఉన్నానని ఇతరులు 
తెలిసికొంటారేమోనని కీచకుడూ, అజ్ఞాతవాన (ప్రతిజ్ఞకు భంగం 
కలుతుందేమోనని భీముడూ లోలోన జంకుతూనే చప్పుడుకాని పిడికిటిపోట్ట 
దెబ్బలతో ఇద్దరికీ తగినట్టు (పోరసాగారు). (తరువాతి వచనంతో అన్వయం). 
విశేషం: ఇది మల్లయుద్దంలో మూడవ పద్దతి. ఇందులో ఇద్దరూ పిడికిళ్ళ పోట్టతో 
ద్వంద్వయుద్ధం సాగించారు. అయితే ఇద్దరికీ కారణాలు వేరైనా భయం ఒకటే 
ఉంది. ఒకరిది పరువునష్టం కలిగే భయం. మరొకరిది వ్రతభంగభయం. ఇట్టా 
ఇద్దరికీ ఉపయోగపడిన ఒక భయం వర్లించబడింది. 


వ. మల్లయుద్ద నైపుణ్యంబు మెజియం గడంగి. 325 
తాత్పర్యం: కుస్తీపట్ల పోరులో నేర్పరితనం ప్రదర్శించాలని పూనుకొని. 


సీ. తిగిచిన నడుగులు దెరలక యొండొరు.। 

గ్రమ్మణిందిగుచుచు6 గడిమి మెజియం 

బొడిచిన వెస బీబుపోవక యొండొరు। 
నందంద పొడుచుచు నవనిం బెట్టి, 

యొత్తిన బెగ్గ్లలం బొందక యొండొరు। 
బలువిడి నొత్తుచు నలవు మిగిలి, 

యడంగంగంబొదివిన నడిచిపా టించుక। 
యును లేక వీంక నొండొరుల నడరి, 


కీచక వధ 333 


తే. యడంగంబొదువుచు, నలుక యంతంత కగ్గ। 
లించి యాయముల్‌ నొంచి దోర్లీల నెజపి 
యుల్లసిల్లిన స్రుక్కకొండొరుల రౌద్ర। 
వృత్తి నొంచు చొండొరులకు వెక్కసముగ. 326 


ప్రతిపదార్దం: తిగిచినన్‌= ఒకరి నొకరు లాగుకొనగా; అడుగులు తెరలక= 
పదాలు కదలక; ఒండారున్‌= ఒకరి నొకరు; కడిమి మెజయన్‌= పరాక్రమం 
'ప్రకాశించగా; (క్రమ్మజన్‌+తిగుచుచున్‌= మళ్ళీ లాగుతూ; పొడిచినన్‌= 
పిడికిలితో కుమ్మగా; వెసన్‌= వేగంగా; బీటు+పోవక= వెనుకంజ వేయకుండా; 
ఒండొరున్‌= ఒకరినొకరు; అందు+ అంద= అనేక చోట్లలో; పొడుచుచున్‌= 
గుద్దులాడుతూ; అవనిన్‌+పెట్టి= నేలమీద పడవేసి; ఒత్తినన్‌= అదిమినప్పటికీ; 
బెగలంబు= భయంతోడి తత్తరపాటు; ఒందక= పొందకుడా; ఒండొరున్‌= 
ఒకరికొకరు; బలువు+ఇడిన్‌= పరాక్రమంతో; ఒత్తుచున్‌= అదుముతూ; అలవు 
మిగిలి= కోపం హెచ్చె; అడగంగన్‌+పొదివినన్‌= లోబడేటట్టు పట్టుకోగా; అడిచి 
పాటు= లొంగిపోవటం; ఇంచుకయును లేక= కొంచెం కూడా లేకుండా; వీ6 
కన్‌= పరాక్రమంతో ఒండారులన్‌+అడరి= ఒకరినాకరు అతిశయించి; అడం 
గన్‌+పొదువుచున్‌= లోబరచుకొనేటట్టు పట్టుకొని; అలుక= కోపం; అంతకున్‌+ 
అంతకున్‌= (క్రమక్రమంగా; అగ్గలించి= అధికమై; అయముల్‌+వొంచి= 
మర్మస్థానాలు నొప్పించి; దోస్‌+లీల, నెజపి= భుజశక్తి ప్రదర్శించి; ఉల్లసిల్లినన్‌= 
'ప్రకాశించగా; స్రుక్కక= వెనుదీయక; ఒండొరులు+అ= ఒకరి నొకరే; 
రౌ(ద్రవృత్తిన్‌= రౌద్రరస(ప్రవృత్తులతో; నొంచుచున్‌= బాధిస్తూ; ఒండు+ 
ఒరులకున్‌= ఒకరికొకరికి; వెక్కసముగన్‌= సహింపరానట్టుగా (తరువాతి 
పద్యంతో అన్వయం.) 


తాత్పర్యం: ఒకరిని ఒకరు లాగగా అడుగులు కదలకుండా గట్టిగా 
నిలబడుతున్నా నేర్పుమీద పరస్పరం లాగుతూ ఉండేవారు; ఒకరిని ఒకరు 
గడుసుగా పిడికిళ్ళతో పొడిచినా వెనుకాడక పరస్పరం అవే చోట్ల తిరిగి 


334 కీచక వధ 


పొడుచుకొంటూ ఉండేవారు; ఒకరిని మరొకరు నేలమీద పడవేసి గట్టిగా 
ఒత్తినా భయపడక ఒకరినొకరు బలప్రయోగంతో ఒత్తుతూ ఉండేవారు; కోపం 
పెరిగి ఒకరి నొకరు లోబడేటట్టు క్రమ్మి పట్టుకొన్నా లొంగుబాటు ఏమాత్రం 
లేకుండా పౌరుషంతో ఒకరినొకరు అణచుకొనటానికి యత్నించేవారు. కోపం 
అంతకంతకూ పెరుగుతూ ఉండగా విజృంభించి ఆయువు పట్టులను బాధించి 
భుజబలాన్ని ప్రదర్శించి పొంగిపోయేవారు; ఎన్ని విధాలైనా ఒకరి కొకరు తగ్గేవారు 
కాదు. ఒక్కొక్కరిలో ఆయా సమయాలలో కలిగే రెద్రరస మనఃప్రవృత్తులచేత 
ఇరువురూ ఒకరికి మరొకరు అసాధ్యులై పోరేవారు. 


విశేషం: అలం: స్వభావోక్తి 
క. కదియుచు(6బాయుచు. బట్టుచు ॥ 
నదలుచుచుం బడుచు లేచు చడంగుచు వడిగొం 


చొదవెడుకినుకం గడు బె। 
ట్టిదముగంబెనంగిరి చలంబు డింపక కడిమిన్‌. 327 


ప్రతిపదార్హం: కదియుచున్‌= సమీపిస్తూ; పాయుచున్‌= తొలగుతూ; 
పట్టుచున్‌= పట్టుకొంటూ; అదలుచుచున్‌= అదిలించుకొంటూ; పడుచున్‌+ 
లేచుచున్‌= పడుతూ లేస్తూ; అడంగుచున్‌= లోబడుతూ; వడి+కొంచున్‌= 
వేగాన్ని చూపుతూ; ఒదవెడు కినుకన్‌= కలిగే కోపంతో; కడుబెట్టిదముగన్‌= 
మిక్కిలి భయంకరముగా; కడిమిన్‌= బలంతో; చలంబు డింపక= పట్టుదల 
వదలకుండా; పెనంగిరి= పోరాడారు. 


తాత్పర్యం: దగ్గరికి వస్తూ, దూరం పోతూ, పట్టుతూ, వదలుతూ, 
భయపెట్టుతూ, అదలిస్తూ, పడుతూ, లేస్తూ, తగ్గుతూ, వేగంగా విజ్బంభిస్తూ, 
పెరిగే కోపంతో పట్టుదలలు వీడకుండా పరాక్రమంతో మిక్కిలి భయంకరంగా 
పోరాడారు. 

విశేషం: అలం: స్వభావోక్తి తెలుగు పదాల పోహళింపుతో కుస్తీపట్ట మెలకువ 
లన్నిటినీ దేశీయంగా వర్షించాడు తిక్కన. శబ్దాల సహాయంతో పిడిగుద్దుల సవ్వడిని 


కీచక వధ 335 


మన చెవులకు వినిపించేటట్టు చేశాడు. పద్యం చదివే తీరులో చదివితే 
మలయుదంవలెనే ఉంటుంది. 
ళు ఠా 


ఆ. ఇవ్విధమున నేచి యిరువురు బెద్దయు.। 
బ్రొద్దు పోర వాయుపుత్రు బలము 
దోడుతోడంబెరుంగందొడంగి నాకీచకా | 
ధమునిలావు పిదప6 దజుంగంజొచ్చి. 328 


ప్రతిపదార్థం: ఈ+విధమునన్‌= ఈ రకంగా; ఏచి= విజ్బంభించి; ఇరువురున్‌= 
భీమ కీచకులు; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; పోరన్‌= యుద్దం చేయగా; 
వాయుపుత్రు బలము= భీముడిశక్తి; తోడుతోడన్‌= అంతకంతకు; పెరు( 
గన్‌+తొడంన్‌= అధికం కాసాగింది; ఆ కీచక+అధముని లావు= ఆ నీచుడైన 
కీచకుడి శక్తి పిదపన్‌= పిమ్మట; తరు(గన్‌+చొచ్చెన్‌= తగ్గిపోసాగింది. 


తాత్సర్యం: ఈ విధంగా పరాక్రమంతో ఒకరితో నొకరు చాలాసేపు పోరాడగా 
భీముడి భుజశక్తి క్రమంగా పెరుగసాగింది. ఆ నీచుడైన కీచకుడి శక్తి క్రమంగా 
తగ్గసాగింది. 


ఉ. దాని నెటింగి యెంతయు నుదగ్రత నా బకవైరి గ్రక్కునన్‌ 
వాని నడంగంబట్టి పడవైచి మహోగ్రత నాక్రమించెంబం 
చానన మేణముం బొదువున, ట్లతం డూర్ణితశక్తి నుద్ధటుం 
డై నెగసెన్‌ సమీరసుతు నల్మకు. బ్రాం కిడినట్లు వీకతోన్‌. 329 


ప్రతిపదార్దం: దానిన్‌+ఎటింగి= అది తెలిసికొని; ఎంతయున్‌= ఎంతో; 
ఉద(గ్రతన్‌= కోపంతో; ఆ బకవైరి= ఆ (బకాసురుడి శత్రువు) భీముడు; 
[గ్రక్కునన్‌= వెంటనే; వానిన్‌= కీచకుడిని; అడంగన్‌+పట్టి= అణిగేటట్టు 
పట్టుకొని; పడన్‌+వైచి= పడద్రోచి; మహా+ ఉగ్రతన్‌= మిక్కిలి పరాక్రమంతో; 
పంచాననము= సింహం; ఏణమున్‌= బింకను; పొదువు+అట్టు= పట్టుకొన్నట్టు; 
ఆ|క్రమించెన్‌= పట్టుకొన్నాడు; అట్టు= ఆవిధంగా; సమీరసుతు= భీముని 


336 కీచక వధ 


యొక్క; అల్కకున్‌= కోపానికి; వీకతోన్‌= పరాక్రమంతో; ప్రాతు+ఇడినట్ట్లు= 
'ప్రాకటానికి ఆధారాన్ని అందించినట్టు; అతండు= కీచకుడు; ఊర్జిత శక్తిన్‌= 
మిక్కిలిబలంతో; ఉద్భటుండు+ఐ= పరాక్రమవంతుడై; ఎగసెన్‌= పైకి ఎగిరాడు. 


తాత్సర్యం: కీచకుడు బలహీనపడటం తెలిసికొని భీముడు సింహం జింకమీద 

పడి వెంటనే దానిని నేలమీద పడవేసి భయంకరంగా దానిని మొత్తం ఎట్టా 

ఆ'క్రమిస్తుందో అట్లా పరాక్రమంతో పొదివి పట్టాడు. భీముడి కోపలతకు ప్రాకు 

పెట్టినట్టుగా కీచకుడు తన శక్తినంతా పెంచి పరాక్రమాన్ని ప్రదర్శించి పెనగి 
లు ! మజ] 

పైకి లేచాడు. 


విశేషం: అలం: ఉపమ. బలాబలాలను సూచించేవి సింహం జింకల 
ఉపమానాలు. కీచకుడు పట్టుతప్పించుకొని పైకి లేవటం భీముడి కోపానికి 
ఆధార స్తంభాన్ని నిలిపినట్టైనది. కోపాన్ని లతగా రూపించి ధృనిమయం చేశాడు 
తిక్కన. 


క. నగయునెడ నగ్గమైనను 1 
బిగియారుచు.బిజబుందుసనిన. బిడికిటం గొజిసం 
దిగడు బెడిదముగ6బొడిచెం। 
బగతుండు గను మిడిసి నేలంబడి తన్నికొనన్‌. 330 


ప్రతిపదార్హం: నెగయు+ఎడన్‌= పైకిలేచేటప్పుడు; అగ్గ్మమైనను= లోబడినప్పటికీ; 
బిగి+ఆరుచున్‌= బిగువు కలవాడై; పిజుందు+చనినన్‌= వెనుకకు పోగా; పగతు. 
డు= శత్రువైన కీచకుడు; కనుమిడిసి= కను[గ్రుడద్దు బయటకివచ్చి; నేలన్‌+పడి= 
నేలమీదపడి; తన్నికొనన్‌= తన్నుకొనేటట్సు; పిడికిటన్‌= పిడికిలితో; కొాణసంది= 
ఆయువు పట్టును; కడుబెడిదముగన్‌= మిక్కిలి కఠినంగా; పొడిచెన్‌= పొడిచాడు. 


తాత్పర్యం: కీచకుడు సైకెగసినప్పుడు లోబడినా కూడా, ఆ లోపల 
బిగువుగలవాడై వెనకకుబోయి తప్పించుకొనచూచినా భీముడు మిక్కిలి కోపంతో 
పిడికిలి పట్టి అతడి ఆయువుపట్టులో దారుణంగా పొడిచాడు. అంతటితో 
కీచకుడు కను[గ్రుడ్డు బయటికి వచ్చి నేలమీదపడి తన్నుకొన్నాడు. 


కీచక వధ 337 


ఆ. పల్లవప్రసూన ఫలభరితంబగు। 
వమ్రూను గూలంద్రోచు మత్తగజము 
పోలె వివిధ రత్నభూషణభూషితుం। 
డైన సూతు6గూల్చె ననిలసుతుండు. 331 


ప్రతిపదార్థం: పల్లవ ప్రసూన ఫలభరితంబు+అగు= చిగుళ్ళు, పూలు, పండ్లతో 
నిండి నదైన; [మాను= చెట్టు; కూలన్‌+త్రోచు= కూలత్రోసే; మత్తగజము 
పోలెన్‌= మదించిన ఏనుగువలె; వివిధ రత్న, భూషణ భూషితుండు+ఐన= 
అనేక రత్నాభరణాలతో అలం కరించబడినవాడైన; సూతున్‌= కీచకుడిని; 
అనిలసుతుండు= భీముడు; కూల్చెన్‌= పడ గొట్టాడు. 


తాత్పర్యం: పల్లవపుష్పలభరితమైన వృక్షాన్ని అవలీలగా మదపుటేనుగు కూల 
ద్రోసినట్టుగా, వివిధ రత్నాలంకార శోభితుడైన కీచకుడిని భీముడు పడగొట్టాడు 
(చంపాడు). 


విశేషం: అలం: ఉపమ, ఉపమేయాలు- అనిలసుతుడు, వివిధ రత్న భూషణ 
భూషితుడు అయిన సూతుడు; ఉపమానాలు-మత్తగజం, పల్లవ (ప్రసూన 
ఫలభరితమైన (మ్రాను, సమానధర్మం కూలద్రోయటం, కూలిపోయిన చెట్లకు 
పల్లవాదులు ఎట్లా శోభనీయవో పడిపోయిన (చనిపోయిన) కీచకుడికి ఆభరణాలు 
అలంకారాలు కావు. అయినా అతడు వడినా లేదా చచ్చినా వివిద 
ఆభరణధారణశీలుడే. అనిలసుతుడు చెట్టును కూల్చినట్టు చెప్పటం జొచిత్యం. 
కీచకు డంటే వెదురుబొంగు వంటివాడు. అనే అర్హం కూడా భావనారమణీయం. 
(సంపా.) 


చ. వికృతపుంజావు సంప మది వేడుక పుట్టిన గిట్టిపట్టిమ 
స్తకమును బీన దీర్హభుజశాఖలు. బాదయుగంబు మేనిలో 
నికింజొర నుగ్గుగా6 దుఖిమి నించిన గ్రంతలతిత్తియైన కీ 
చకు ధరణీస్థలిం జదిపి చక్కని ముద్దగంజేసిందుష్టుండై. 332 


338 కీచక వధ 


ప్రతిపదార్హం: వికృతము+చావు= ఏవగింపు కలిగించే చావు; చంపన్‌= 
చంపటానికి; మదిన్‌ వేడుక పుట్టినన్‌= మనసులో కోరిక కలుగగా; కిట్టి= దగ్గరకు 
వెళ్ళి; పట్టి= పట్టుకొని; మస్తకమును= తలను; పీనదీర్దభుజశాఖలు= బలిసిన 
పొడవైన కొమ్మలవలె ఉండే చేతులును; పాదయుగంబు= రెండు పాదాలను; 
మేనిలోనికిన్‌+*చారంగాన్‌= శరీరం లోపలికి చొచ్చుకొని పోయేటట్టు; 
నుగ్గుగాన్‌+తుజిమి= చూర్షంగా చేసి తురిమి; నించినన్‌= నింపగా; క్రంతల 
తిత్తి*ఐన= రంధ్రాలు ఉండే సంచిగా; కీచకున్‌= కీచకుడిని; ధరణీస్థలిన్‌= 
నేలమీద; చదిపి= నలిపి; తుష్టుండు+ఐ= సంతోషించినవాడై; చక్కని ముద్దగన్‌= 
గుండ్రటి ముద్దగా; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: కీచకుడిని వికారంగా చంపాలని కోరికపుట్టి భీముడు అతడిని 
సమీపించి అతడి కళేబరాన్ని పట్టుకొని, తల, చేతులు, పాదాలు మొండెంలోకి 
జొచ్చుకొనేటట్టు దూర్చి, చిల్లులుపడిన నిండు సంచీవలెఉన్న శవాన్ని నేలమీద 
పడవేసి నలిపి, మనసు(లోని కసి) తీర గుండ్రని మాంసపు ముద్దగా చేశాడు. 


విశేషం: 1. పరసతీగతమైన మన్మథ వికారాలకు నెలవైన అతడికి వికారపు చావు 
సముచితమైన ఫలమని భీముడు భావించాడు. కీచకుడి శరీరాన్ని ఒక మాంసపు 
ముద్దగా మార్చదలచాడు. తలనూ, చేతులనూ, కాళ్ళనూ విరిచి మొండెంలో (గ్రుచ్చి 
సందుల తిత్తిగా మార్చాడు. దానిని భూమి మీద పెట్టి మర్టించి ముద్దగా చేశాడు. 
ఇది అసామాన్యమైన సంహారం. గంధర్వులెవ్వరో దివ్యశక్తులతో చేసినట్టు జనులు 
భావిస్తారు. భీముడి ప్రహారపు గుర్తులు దేహంమీద కనపడవు. చూచేవాళ్ళకు 
అసహ్యంగా ఉండి భయం వేస్తుంది. జుగుప్పు కలుగుతుంది. ఆ వికారపు 
మృత్యువును కల్పించటంలో భీముడి ప్రతీకార వాంఛ. కసి, కోపం కూడా 
తోడ్పడ్డాయి. పైపెచ్చు ఎంత వికారంగా చంపితే [ద్రౌపది అంత వినోదంగా 
హర్షిస్తుందనే గూఢవాంఛ కూడా హేతువు కావచ్చును. ఏమైనా, వీరకృత్యం 
అద్భుతంగా ముగిసింది. రౌ ద్రకర్మ బీభత్సాన్ని సృష్టించింది. భీమ యత్నం 
ఫలించింది. భీముడి ప్రకృతి, కీచకుడి వికృతి, (ద్రౌపది సుకృతి చూచినవారు 
భీముడివలెనే తృప్తులౌతారు. 2. 'తుష్టుండై' అనే పదం సరళాదేశంతో '“దుష్టుండై' 


కీచక వధ 339 


అని వినబడుతుంది. తిక్కన కావాలనే అట్టా చివర వాడడని చాలామంది 
పేర్కొంటారు. 'దుష్టుండై అనే పాఠాంతరం కూడా ఉన్నది. కాని, దాని నెవ్వరూ 
పరిగణించరు. 'తుష్ట్రండై' అన్నది వాచ్యం. 'దుష్టుండై' అనేది ధ్వని. భీముడు 
అట్లా చంపి ఆనందించాడు. అది దౌష్ట్రం అని భావించేటట్లు ఉన్నది. అట్టా 
భావించటానికి పరితల మనసులలో కీచకుడి పట్ట కొంత సానుభూతి ఏర్పడాలి. 
తిక్కన అటువంటి సానుభూతిని కలిగించాడు. అయినా భీముడిలో అందరూ 
సహానుభూతిని పొందుతారు. ఈ రసచర్చను భీమ నాయకత్వ నిర్ణయంలో 
(ద్రౌపదిచేత చేయించి తిక్కన వ్యాఖ్యానించాడు. (సంపా) 


క. తన కడిమికలిమి నచ్చియు 
మనమున. దల. కడర సూతు మరణంబు గనుం 
గొనుటకు. దల్లడపడు ప్రియ । 
వనిత కతని చావు సెప్పి వడి. దన్మాత్రన్‌. 333 


ప్రతిపదార్థం: తన కడిమి కలిమి= తన బలాధిక్యం; నచ్చియున్‌= నమ్మికూడా; 
మనమునన్‌= మనస్సులో; తలయ= భయం; అడరన్‌= అతిశయించగా; సూతు 
మరణంబు= కీచకుడి చావు; కనుంగొనుటకున్‌= చూడటానికి; తల్లడపడు= 
చలించే; తన ప్రియవనితకున్‌= తన (ప్రియురాలైన (ద్రౌపదికి; అతని 
చావు+చెప్పి= అతడి మరణంగూర్చి చెప్పి; వడిన్‌= వేగంగా; తత్‌+మాథత్రన్‌= 
ఆక్షణంలోనే. 


తాత్పర్యం: భీముడి బలంమీద నమ శకం కలిగినప్పటికీ, కీచకుడిని చంపగలడో, 
లేడో అనే భయంతో కీచకుడి చావు చూడటం ఎప్పుడా? అని తొందరపడుతున్న 
(ద్రౌపదికి కీచకుడు చచ్చాడని చెప్పి వెంటనే. (తరువాతి పద్యంతో అన్వయం.) 


విశేషం: తాము చేసిన ఘనకార్యం ఆత్మీయులు చూస్తే సంతోషం. అందుకే 
భీముడు (ద్రౌపదిని పిలిచి చూపించాలనుకొన్నాడు. 


చ. అనలము గూఢ యత్నమున నయ్యెడకుం గొనివచ్చి దానిం జ 
య్యన వెలుగొందజేయుటయు నచ్చెరువున్‌ భయముం బ్రియంబునున్‌ 


340 కీచక వధ 


బెనంగొనంగాంగనుంగొనియె భీతమృగేక్షణ భీము డాయంగాం 
జని కడు నక్కజంబయిన చందమునం బడియున్నపీనుంగున్‌.334 


ప్రతిపదార్థం: అనలము= నిప్పు; గూఢ యత్నమునన్‌= రహస్యమైన 
ప్రయత్నంతో; ఆ+ఎడకున్‌= అక్కడకు; కొనివచ్చి= తీసికొని వచ్చి; దానిన్‌+ 
చయ్యనన్‌= దానిని వెంటనే; వెలుంగొందన్‌+చేయుటయున్‌= వెలిగించగా; 
అచ్చెరువున్‌= ఆశ్చర్యం; భయమున్‌= భయమున్నూ; ప్రియంబునున్‌= 
ప్రీతియున్నూ; పెనంగొనంగాన్‌= ముప్పిరిగొనగా; భీతమృగ+ఈక్షణ= 
భయపడిన లేడి కన్నులవంటి కన్నులుగల ద్రౌపది; భీమున్‌= భీముడిని; డాయం 
గాన్‌= సమీపించగా; చని= వెళ్ళి; కడున్‌+అక్కజంబు+అయిన= మిక్కిలి 
వింత అయిన; చందమునన్‌= పద్దతిలో; పడి+ఉన్న= పడిఉన్న; పీనుంగున్‌= 
శవాన్ని; కనుంగొనియెన్‌= చూచింది. 

తాత్పర్యం: రహస్యంగా భీముడు నిప్పును తీసికొని వచ్చి వెలిగించగా ద్రౌపది 
భయసంభ్రమాళశ్ళర్య ప్రియములు పెనగొనగా విచిత్రంగా పడిఉన్న శవాన్ని 
చూచింది. 


విశేషం: భీతమృగేక్షణ - సార్థకమైన విశేషణం. మృతి చెందిన కీచకుడి శవాన్ని 
చూడటానికి ఆసక్తి భయం, ఆనందం అనే మూడు భావాల లక్షణం ఆ విశషణంలో 
వ్యంగ్యం. ఆమెకు కీచకుడు చనిపోయాడన్న వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడి 
పీనుంగును చూడవలసివచ్చినందుకు భయం కలిగింది. శత్రుపీడ వదిలిందన్న 
వాస్తవం తెలిసినందుకు ప్రియభావం ఆమె చూపులలో పెనగొన్నది. (సంపా.) 


ఉ. చూచుచు. జేరి వ్రేల్మిడుచుచుం దలయూంి విలక్షచిత్తయై 
యా చపలాక్షి ముక్కుసయి నంగుళముం గదియించి 'దీనికై 
కీచక! యింత సేసితి, సుఖిత్వము. బొందుదుగాక! యింక న 
ట్లేచిన నిట్లుగా కుడుగునే” యనుచున్‌ వెజంగందుచుండ.గన్‌. 335 


కీచక వధ 31 


ప్రతిపదార్థం: ఆ చపల+అక్షి= ద్రౌపది; చూచుచున్‌= చూస్తూ; చేరి= దగ్గరగా 
వచ్చి; (వ్రేల్‌+మిడుచుచున్‌= (వ్రేళ్ళు విరుస్తూ; తల+ఊంచి= తలూపి; 
విలక్షచిత్త+ఐ= అబ్బురపడిన మనస్సుతో; ముక్కుపయిన్‌= ముక్కుమీద; 
అంగుళమున్‌= (వ్రేలు; కదియించి= వేసికొని; కీచక!= ఓ కీచకా!; దీనికై= 
ఇందు కొరకై; ఇంత+చేసితి(వి= ఇంత చేశావు; సుఖిత్వము= శాంతిని; 
పొందుదుగాక!= పొందుతావుగాక!; ఇంకన్‌= ఇంకా; అట్టు+విజ్బభిస్తే; ఇట్టు= 
ఇట్టా; కాక= కాకుండా; ఉడుగునే?= మానుతుందా?; అనుచున్‌= అని 
అంటూ; వెజంగు+అందుచుండంగన్‌= ఆశ్చర్యపడుతూ ఉండగా. 
తాత్పర్యం: చూస్తూ దగ్గరకు వెళ్ళి మెటికలు విరుస్తూ, తల ఊపి, ఆశ్చర్యపడిన 
మనస్సుతో (ద్రౌపది ముక్కుమీద వేలు వేసికొని ఇట్లా అన్నది- “కీచకా! 
దీనికొరకేనా ఇంత చేశావు? ఇకనైనా శాంతంగా ఉండుము. అట్లా విజ్బంభిస్తే, 
(నన్ను బాధిస్తే నీకు ఇట్లా జరుగకపోదు" అని అంటూ ఆశ్చర్యపడుతూ 
ఉండగా. 
నిశీషం: (స్రీలు మెటికలు విరవటం (గ్రామీణ వాతావరణంలో సహజం. “విలక్ష 
చిత్తయై' అనే పాఠానికి “విద చిత్తయై” “విషజ్మ చిత్తయై' అనే పాఠాంతరాలు 
ఉన్నాయి. ఆ రెండింటికంటె ప్రస్తుతపాఠమే ప్రకరణోచితం. 
క. 'పూనిక నెజపితి సతి యవ । 

మానము. బరితాపభరము మాన్చితి నిపు డి 

ట్లేనని మది. బొంగెడు పన। 

మానసుతుం డిట్టులనియె మానినితోడన్‌. 336 
ప్రతిపదార్దం: పూనిక= నిశ్చయించిన ప్రయత్నం; నెజపితిన్‌= నెరవేర్చాను; 
సతి+అవమానమున్‌= భార్యయొక్క అవమానాన్ని; పరితాపభరమున్‌= దుః 
ఖభారాన్ని; ఇపుడు+ఇట్టు+ఏను= ఇప్పుడు ఈ విధంగా నేను; మాన్చితిన్‌+ 
అని= పోగొట్టానని; మదిన్‌= మనస్సులో; పొంగెడు= సంతోషించే; పవమాన 


3డ2 కీచక వధ 


సుతుండు= వాయుసుతుడైన భీముడు; మానినితోడన్‌= (ద్రౌపదితో; ఇట్టులు+ 
అనియెన్‌= ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: 'నేను అనుకొన్న పని నెరవేర్భాను. భార్య అవమానాన్నీ, దుః 
ఖభారాన్నీ పోగొట్టాను' అనుకొంటూ మనస్సులో ఉప్పొంగే భీముడు ద్రౌపదితో 
ఇట్టా అన్నాడు. 


విశేషం: ఇక్కడ (ద్రౌపదికి మానిని-అనే మాట వాడటం అద్బుతం. ఆమె 
అభిమానధనురాలు. భారతం మొత్తం కథ ఆమె అభిమానానికి దెబ్బ తగలటంతో 
నడుస్తుంది. మొదట వస్త్రాపహరణం, ఆ తర్వాత ఆమెకు జరిగిన అనేకావమానాలు 
అభిమాన ధనురాలి మనస్సును గాయపరిచాయి. అందుకే ఇక్కడ తిక్కన్న 
“మానిని” అని సాభిప్రాయంగా వాడాడు. 


శా. 'చింతాశల్యము వాసెనే? భుజబలోత్సేకంబు నీ 3క్కెనే? 
శాంతిం బొందెనె రోషపావకుండు? దుశ్చారిత్రునిం జూచితే? 
సంతోషించితె? యిట్లు గాక, బ్రదుకన్‌ శక్యంబె? దుర్వ్యృత్తి నీ 
చెంతం జేరినయట్టివీరులకు నాచేతం బయోజాననా!? 337 


ప్రతిపదార్థం: పయోజ+అననా!= పద్మంవంటి ముఖంగల ఓ (ద్రౌపదీ!) 
చింతాశల్యము= దుఃఖము అనే ముల్టు; పాసెనే?= తొలగిపోయిందా?; 
భుజబల+ఉత్సేకంబు= (నా) బాహుబలంయొక్క ఆధిక్యం; నీకున్‌+ఎక్కెనే?= 
నీ మనసు కెక్కిందా? (నచ్చిందా?); రోపపావకుండు= రోషమనే అగ్ని; శాంతిన్‌+ 
పొందెనె?= శాంతించాడా?; దుస్‌+చారిత్రునిన్‌= చెడు నడవడిగల కీచకుడిని; 
చూచితే?= చూచావా?; సంతోషించితె?= సంతోషించావా?; ఇట్టు+కాక= ఈ 
విధంగా కాకుండా; దుర్వృత్తిన్‌= చెడుప్రవర్తనతో; నీచెంతన్‌+చేరిన+ అట్టి= 
నీదగ్గరకు చేరినటువంటి; వీరులకున్‌= యోధులకు; నాచేతన్‌= నా చేతిలో; బ్రదుకన్‌ 
శక్యంబె!= (బ్రతకటం సాధ్యమా? 


కీచక వధ 343 


తాత్పర్యం: ఓ పద్మముళీ! గుండెలో ములికి వంటి నీ దుఃఖం తీరిందా? నా 
బలోద్రేకం నీమనసు మెచ్చిందా? నీ కోపాన్ని శాంతించిందా? దుష్టుడైన కీచకుడి 
భంగపాటు చూచావుకదా? సంతోషం కలిగిందా? దుర్చుద్దితో నీ పొందుకొరే 
వీరులకు నా చేతిలో చావు తప్పదు. అది అంతే! 


విశేషం: తిక్కన దృశ్యశ్రవ్య - ఉభయకావ్యశిల్ప ్రాఢిని ప్రదర్శించే పద్య మిది. 
తిక్కన నర్తనశాలలో “విక్రమ ధురంధరతన్‌ ప్రవేశించే భీముడిని (ద్రాపదీరమణుడని 
పేర్కొన్నాడు. (ద్రౌపదిని రమింపచేసేవాడు (సంతోష పెట్టేవాడు) అనేది భీముడికి 
బిరుదంగా ఇచ్చాడు. కీచకుడిని సంహరించే సంరంభమంతా రమణి మనసును 
రంజింపజేయటానికే అని తాత్పర్యం. దానిని ఈ పద్యం రమణీయంగా 
'ప్రదర్శిస్తున్నది. భీముడు (ద్రౌపదిని ఐదు (ప్రశ్నలు అడుగుతున్నాడు. అవి 
నాటకంలోని 'పంచావస్లలకు” సంబంధించినవి. కీచకుడు కామభావోద్దతుడై తనకు 
మానభంగం చేస్తాడేమోననే చింత (ద్రౌపది హృదయంలో గుచ్చుకొన్న బాణపు 
ముక్కవలె బాధపెట్టుతూ ఉండేది. దానికి అతడి మరణమే మందని ద్రౌపది 
నిశ్చయం. ఇప్పు డామెకు ఆ బాధ తొలగిపోయిందా? అని మొదటి ప్రశ్న. సమస్యకు 
బీజం వంటి అంశం ఆరంభమై ఫలించిందికదా? అని ఆ ప్రశ్న పరమార్ధం. ఆ 
బీజం ఫలించాలంటే తీవ్ర ప్రయత్నం కావాలి. అది భీముడు ప్రదర్శించిన 
'భుజబలోత్సేకం” నిర్వహించింది. అది ఆమె మనసు మెచ్చేటట్టు సాగిందా? అని 
అడిగాడు. ప్రయత్నావస్థ్ర ప్రశంసాపాత్రంగా సాగిందని ధ్వని. కీచకుడు చేసిన 
అవమానానికి తగిన ప్రతీకారం తీసికొనాలని ద్రౌపది పగ, అది అగ్నివలె ఆమె 
హృదయాన్ని దహిస్తూ ఉండేది. అది ప్రాష్యాశ (ఫలం సిద్దిస్తుందో లేదో అనే తీవ్ర 
సంశయంతో కూడిన అనిళ్చిత స్థితి) వంటిది. అది చల్లారిందా అని అడిగాడు. 
ఆ దుర్గార్లుడి స్థితి చూచావా? అన్న (ప్రశ్న 'నియతాప్తిని (కార్యావరోధాలైన 
అపాయాలన్నీ తీరి కోరిక సిద్ధించే దృఢనిశ్చయం) సూచిస్తున్నది. కీచక మరణం 
నియతాప్తికి నిండు ఫలం. చివరకు 'సంతోషించితె! అని అడిగాడు. ద్రౌపదీ 
రమణుడి వీరకార్యానికి ఫలం ప్రియురాలి హృదయ(ప్రమోదం. భీముడి దృష్టిలో 
(ద్రౌపది సంతోషమే కార్యఫలం. ఇవి ద్రౌపది నడుగుతున్న ప్రశ్నలే అయినా తిక్కన 


రెడ కీచక వధ 


కీచకవధ ఘట్టాన్ని ఒక నాటకంగా నిర్వహించిన శిల్చ్పప్రాఢిని పఠితకు జ్ఞాపకం 
చేస్తూ, నాటకంలోని పంచసంధులలోనిని అర్ధప్రకృతులవలన కలిగే పంచ 
విధావస్థలు సముదాత్తంగా పఠితల మనస్సులకు ఆహ్దాదం కలిగించేటట్టుగా 
నిర్వహించబడ్డాయని తెలిని కొన్నారా? అని అడుగుతున్న (ప్రశ్నల వలె 
కనబడుతున్నాయి. ఆ ప్రశ్న లడుగుతున్నది కార్యనిర్యాహకుడైన నాయకుడు. 
(ద్రౌపది సహృదయస్తానీయురాలుగా నిలిచింది. అందువలన ప్రశ్నలు కథాపరంగా, 
రసపరంగా కూడా ఉభయతారకంగా ఉన్నాయి.(ఈ అంశానికి సమాధానంగా 
(ద్రౌపది నాయికవలె, నహృదయస్థానీయ వలె 360వ వద్యం చెప్పటం 
గమనించదగింది.) ఈ పద్యంలోని చివరి వాక్యం దద్రౌపదీరమణుడే అనగలడు. 
భార్యమీద ఈగవాలితే ఓర్చుకొనలేని ప్రణయహప్రతాపమూర్తి భీముడు. ఆ మాటలు 
అంటున్నప్పుడు భీముడు '*ద్రౌపదీ రమణుడే' కాదు 'సింహబలమర్షనుడు'గా 
(359 పద్యం) కూడా (ద్రౌపదికి తోచాడట! ఈ రెండూ తిక్కన భీమనాయకుడి 
కిచ్చిన సార్థకమైన బిరుదాలు. కీచకవధ ఘట్టంలోని నాటకీయ లక్షణాలను 
ధ్వనిమయం చేసే పంచప్రశ్నోపనిషత్తు వంటి దీ పద్యం! (సంపా.) 


